ఆంధ్రప్రబంధము 
అవతరణ వికాసములు 


ఆచార్య కాకర్ల వెంకటరామనరసింహం, ఎం.ఏ., పిహెచ్‌.డి. 





స్‌ 


ఆంధ్ర యూనివర్సిటీ 
వాల్తేరు 


సె 
గ 


ఆంధ్రప్రబంధము 
అవతరణ వికాసములు 


fee: NO + 2357? 


ఆచార్య కాకర్ల వెంకటరామనరసింహాం, ఎం. ఏ., పిహెచ్‌. డి. 





ఆంధ యూనివర్సిటీ (పెస్‌ 
వాల్తేరు 


డినెంబరు, 1065 1,000 (పతులు 


వెల: రు. 68.00 


fee Or 71397 
ఆగ 


€ Andhra University 
_ = Series No. 77 


PRINTED AND PUBLISHED BY THE DIRECTOR 
ANDHRA UNIVERSITY PRESS, WALTAIR 





కృతిభ ర 


౬. దిగన్త వ్నిశాన్త విశాల కి రై 
ర్విపశ్చితో విశ్వఠ వేర్మహ ర్రేః 
ఆశీర్చులం రక్షతు సర్వదా త్వాం. 
మనీషిణం కావ్యకలా (ప్రవీణమ్‌. 

౭. తిరస్కృతా దుర్జన షం, 

 మృతేతి గీర్వాణ సరస్వతీ యా 
యుష్కత్యరాలమృన నంప్రహృష్టా 

వాగేవతా తుష్యతు సానవద్యా. 

ల స్వాత న్హ్య సంపాదన బద్ధ దీషం 
దీకొ సమాసాదిత శుభ కీర్తిమ్‌ 
కీర్తిపథా పూరిత దిగ్విభాగం 
(శేయాంసి వృణ్వన్తు నిరన్తరం త్వామ్‌. 


ఇతి రచయితా 


Iv 





కృత జ్జ త 
నా పరిశోధన వ్యాసంగమునకు పర్యవేక్షణ వహించి, పరి 
శోధనకు వలయు సాధనసంప త్తి నేంటివలె సమృద్దిగాలేని యానా(డు. 
(1941_44) తమ (పతిభాప్రాభవముతో+ జేయూ(తనిచ్చి, తెలుగులో 
మొట్టమొదటి పి హెచ్‌. డి. పట్టము పొంద(జేసిన అస్మధద్గురువర్యులు 
ఆచార్య శ్ర) పింగళి లక్ష్మీకాంతముగారికి సఫల 
ఇరువది సంవత్సరముల[కితము రచింసంబడి, యింతవజకు 
ము[దణావకాశము లేకుండనున్న నా పరిశోధన (గంథమునకు ఈనాడు 
తదవకాశము కలిగించి, (_మోడువారిన హృదయమున వేయినసంత 
ములు విరియ(జేసిన, ఆం(ధ్రవిశ్వకశాసరిషదుపాధ్యత్షులు డాక్టర్‌ 
ఏ. యల్‌. నారాయణగారికి... 


అడిగిన వెంటనే కృతి స్వీకృతిని దయతో అంగీకరించిన 
విద్వన్నేతృమణులు డాక్షర్‌ బెజవాడ గోపాలరెడ్డిగారికి . .. 
వ రు C3 


ముద్రణకు ఆరికసౌకర్యము చేకూర్చిన విశ్వవిద్యాలయనిధి 
యు 
(పదాన సంఘమునకు ... 
సత్వరముగ ముదణ సదుపాయము ఘటించిన ఆం(ధవిశ్వ 
కళాపరిషన్ముద్రాలయ పర్యవేక్షకులు, మన్మిత్రులు (శ్రీ బి. ముత్తుస్వామి 
గారికి... 
సమ్మగ్రసుందరముగ ముదణవిధానము సంతరించిన తన్ము(దా 
లయోద్యోగి (శ్రీ యమ్‌. ఆర్‌. బి. నరసింహారావుకు, తదితరులకు ... 
ముద్రణపరిశీలనమున (శ్రద్ధాసక్తులతో సహకరించిన శిష్య 
సహవ్రతు(డు (శ్రీ కొర్లపాటి (శ్రీరామమూర్తికి ... 


Vv 


—= యా 
- 


60. 60 = రా ల జా (6౨ Ww ™— 


చ జతర న స ఇ 


ఉపోదాతము 
యి 


| (పబ ంధ నిర్వచనము 


భార తాదులయందలి (ప్రబంధచ్చాయలు 
(శ్రీనాథయుగము _ తల్లక్షణములు 
శ్రీనాథయుగము _ సందిగ్గ (ప్రబంధములు 
(పబంధములు __ పొ(త్ర చిత్రణము 
(పబంధములు _ వరనలు 

లం 
(పబంధములు __ రసము 
కథాకల్పనము 
పబంధ శేలి 


= (పబంధకవులు _ చారిత్రక విషయములు 

. రాయల దిగ్విజయములు 

= ఆము క్రమాల్యదా క ర్హృత్యము 

. స్వారోచిషమనుసంభవము __ అల్లసాని పెద్దన 
. నంది తిమ్మన _ పారిజాతాపహరణము 

. పారిజాతాపహరణ రచనాకాలము 

. మాదయగారి మల్లన _ రాజశేఖర చరిత్రము 
శ ధూర్జటి 

. అయ్యలరాజు రామభ(దకవి 


= తెనాలి రామకృషకవి 
(౨) 


Vil 


112 
120 
126 
145 
156 
163 
168 
1/1 
179 
187 
194 
198 


21. 
నిని, 
2. 
24. 
బిగ్‌, 
23. 
27. 
నగి, 
29. 


పింగళి సూరన 

రామరాజభూషణుడు 

కందుకూరి రుదయ 

చింతలపూడి ఎల్లనార్యు(డు (రాధామాధవక వి) 
సంకుసాల నృసింహకవి 

సొరంగు తమ్మయ 

ఎడపాటి ఎజ్జిన 

తటిగొండ ధర్మన 

ఉదాహృత (గంథములు 


‘viii 


205 
209 
216 
217 
219 
221 
228 
224 
227 


ఉపోదాతము 
ఇ 


(పబంధమొక (ప్రక్రియాభేదము. మనుచరిత్ర, వసుచరిత్ర మొదలైన 
(గ్రంథములు (పబంధములని (ప్రసిద్ధి 6 గాంచియున్నవి. ఆంధ్ర వాజ్మయ నిర్మాత 
లలో( గొందటు (ప్రబంధయుగమని వేజుగా నొక యుగ విభాగమును 
గావించియున్నారు. ప్రాచీనాలంకారికులు, తెనుంగు కవులు, లాక్షణికులు 
మా(త్రము ప్రబంధ శబ్దమును సర్వ _గంథ సామాన్యవాచిగానే (ప్రయోగించి 
యున్నారు. ఆంధ (గ్రంథములను సమ(గముగా౬ బరిశీలించినచో( బురాణ 
ధోరణి, (ప్రబంధ ధోరణి వేజుగా( గనిపించును. (పబంధములన(బడిన (గ్రంథ 
ములలో నేకనాయకా శయత్వముతోపాటు వస్వ్వైక్యము, నపరిహార్యముగ 
నుండును. అంతేకాదు. అవి పురాణాంతర్ష్గతాఖ్యానములను నిమిత్త మాత్రము 
లుగా (గహించి, యా యస్థిపంజరములను మౌంసలములుగ, సర్వావయవ 
సుందరములుగ( జేసిన స్వతంత్ర చిత్రములు. వర్ణనా బాహుళ్యము, శృంగార 
రస [పాధాన్యము, ఆలంకారికశైలి వీనియందు విశేషము, ఈ లక్షణములు 
కొన్ని [ప్రబంధములయందు. గానరాకున్నను యుగ ప్రాధాన్యమునుబట్టి, రచనా 
ధోరణ్‌( బట్టియు నవియు( (బబింధములే యగుచున్న వి, 


ప్రబంధావతరణము హఠాత్సంభూతముకాదు. భారత రచనయందు. 
గూడ నీ ప్రబంధచ్భాయలు గానవచ్చుచున్నవి. భారతమున వ్యక్తావ్య కృముగను, 
ఎట్టనలో నంకురముగను, సోమునిలో మొలక(గను బొడసూపిన (ప్రబంధలత 
(శ్రీనాథుని కాలమున గొనలు సాగి చిగిర్చి మాజాకు వైచినది. అది (శ్రీకృష్ణ 
దేవరాయల కాలమున పుష్పఫల సమన్వితమైనది. (శ్రీనాథుని యుగమునకు( 
బూర్యముకూడ నన్నెచోడుని కుమార సంభవమువంటి కొన్ని (గ్రంథములు 
(ప్రబంధలక్షణములు పెక్కి౦టిని గలిగియున్నవి. కాని యట్టివి బహు విరళ 
'ప్రచారమును గలిగినవై యున్నవి. వస్తు విన్హృతిని బట్టియు నవి (ప్రబంధ 
లక్ష్యమునకు దూరములగుచున్నవి. 


తెను(గు పబంధము గద్య పద్య కథన సంవాద వర్లనాది వివిధ (పకకి 
యల నేక(త రాశీభూతముగ( జేసిన సంపూర్ణమూర్తి. 

మహాకవి (పతిభకు( గల ముఖ్యలక్షణములలో నొకటి పాత్ర నిర్మాణ 
కౌశలము. సజీవపాత్ర నిర్మాణ కౌశలము సామాన్య కవులందజికును నందు 
బాటులో నుండునది కాదు. ఇది (ప్రబంధ కవులందఅకును గలదని చెప్ప. 
జాలము, పెద్దనార్యుని మనుచరి.తమున వరూధినీ (పవరులు, తిమ్మన పారిజా 
తాపహరణమున సత్యభామ, ధూర్జటి కాళహస్తి మహాత్మ్యమున తిన్నడు, 


వూ 


Ix 


తెనాలి రానుకృష్టుని పాండురంగ మాహాత్మ్యమున నిగమశర్మయక్క., పింగళి 
సూరన కళా పూర్ణోదయమున కలభాషిణీ మణికంధరులు, సుగాతీ శాలీనులు, 
సుముఖాన తీ మణ్‌ స్తంభులు, (ప్రభావతీ (పద్యుమ్నుమున శుచిముఖి, (శ్రీకృష్ణ దేవ 

రాయల ఆము క్ర మాల్యదళలో మాలదాసరి, చింతలపూడి ఎజ్జినార్యుని రాధా 
మాధవమున రాధ, ఎడపాటి ఎజ్జన శృంగారమల్ద్లణ చర్మిత్రమున ధనదత్తు(డు, 
శోంకరకవి హరిశ్చం (దో పాఖ్యానమున చంద్రమతి హరిశ్చంద్రులు, కాలకౌశి 
కండు, చేమకూర వేంకటకవి విజయ విలాసమున ఉలూచి, సుభద్ర-సజీవ 
పాత్రలు. వీనిలో నెంతయో తర తమ భేదముకలదు. (బతంథ ఇల (ప్రత్యేకత 
పాతనిర్మాణ నై నె పణియందే కాననగును. 


(ప్రబంధ కవితకు వర్ణన లొక ముఖ్యాంగము. తుదకీ వర్ణనలే మీతిమీరి 
(ప్రబంధ రచనకొక కళంకము నాపాదించినవి. కాని రాయల కాలమున వెలసిన 
(ప్రబంధములుమా[త్రము యథోచిత వర్ణనా విలసితములై యున్నవనవచ్చును. 
మనుచరిత్రాది మహో (పబంధములయందు గల వర్ణనలు కథాగతికి సాహాయ్య 
కము లగుచున్నవి. అత్యల్పమైన యుతివృత్తమును బెంచి య 
(పొఢ ప్రబంధము వ్రాసిన రామరాజభూషణుని వర్ణనా (ప్రతిభకు లి రోక్ర మచ్చె 
రువ నందినది మహాకవి ధూర్జటియు6దన కాళహస్తి మాహాత్మ్యమున 
యథోచితములు, హృద్యములునగు వర్దనల( జేసియున్నా(డు. తెనాలి రామ 
కృష్ణుండు అతి మనోహరములగు (ప్రకృతి వర్లనముల( జేసినా(డు. అవియు( 
గథాగతితో( బొందిపొస(గి యున్నవి. వర్ణనా విషయమున ముక్కుతిమ్మన 
యింకొక నూతన మార్గమును ద్రొక్కినాండు. ప్రబంధ కవులలో. గేవల వర్ణనా 
(పియులగు కవులును గలరు. అట్టివారిలో సంకుసాల నృసింహకవి యొక్తండు. 
ఆతని కవికర్ణరసాయనమునందు మనోజ్ఞములగు వర్ణన లనేకములు కలవు. 
వర్ణ నౌచిత్యమునకు, వర్ణనా సార్గక్యమునకు పింగళి సూరనార్యుని(జెస్సి' మణీ 
యొక యాం ధ్రక విని బేర నవలయును. ఈతడు (ప్రార్థనల క్రై చేయు వర్ణనల 
యందు(గూడ? గథాగతిని సూచించుచునేయుండును. “కీణయుగమందలి యే 
కొల(దిమంది కవులో తప్ప దక్కిన యాంధ్ర (ప్రబింధక ర్హలందజు నౌచిత్య 
మును బాటించియే వర్ణనల. గావించియున్నారు. 


ఇ(క రసము. మనుచరిత్రమున (ప్రవర వరూధినీ ఘట్టమున శృంగార 
మాభాసరూపమును బొందియున్నది, శాంత శృంగారముల సంఘర్షణమున 
శాంతమే జయించినది. రసవిషయికమైన చర్చ చేయునపు డుదాహరణముగా( 
శకొన(దగిన గ్రంథము వసుచరిత్ర. అది శృంగారరస (ప్రధానము, కళా 
పూర్ణోదయము శృంగారరస ప్రాయ మేకాని యందలి శృంగారము విషాదరేభా 
శబలితమై యుండును. శృంగార రసాధిదేవత నర్తకివలె బహురూపముల 


X 


సూరనకు సాక్షొత్క-రించినది. విప్రనారాయణ చరిత్ర, శృంగార మల్త ణ చరిత్ర, 
జయంతీ విలాసములయందు మాత్రము కొంత హాస్యరస పోషణము జరిగినది, 
(పబంధకవులకు( గరుణరసము_పై “మనను పోలేదని చెప్పవచ్చును. ఇందుల 
క్రపవాదము శంకరకవి, కంకంటి పాపరాజు మాత్రమే. 


ఫన్‌ 


(ప్రబంథములన్నీయు నొక్కుజాతికి. జెందినవి కావు. కొన్ని మ. 
ములు( గొన్ని see గొన్ని సాంఘికములు. గొన్ని కల్పితములు 
యున్నవి. మను వసు చరిత్రాదులు పొరాశికములు,. కుమార థూర్షటి వ 
కృష్ణరాయ విజయము, అందుగుల వెంకయ్య రామరాజీయము, దిట్టకవి నారా 
యణకవి రంగరాయచరిత్ర మొదలై నవి చారిత్రకములు. కందుకూరి రుద్రయ 
(బాసిన నిరంకుళోపాఖ్యానము సాంఘిక (పబంధము. కళాపూర్ణోదయము. 
కల్పిత (ప్రబంధమననచ్చును. 

(పబంధములకొక (పత్యేక శె ెలి కలదు. ఆంధ్ర వాజ్యయదున తొలి 
నుండి శైల విషయమున రెండు మార్గములు చూపట్టుచున్నవి. ఒకటి శయ్యా 
సొభాగ్యముతో య గూడినది. రెండవది భావగా ంఫీర్యము (పఢానమైెనది. ఇందు 
మొదటిదానికి నన్నయ, రెండవదానికి తిక్షన ఆచార్యులు. శయ్యాసౌభాగ్యమునకె 
పాటుపడిన యాంధ్రకవులలో( బ్రబంధకవులు ముఖ్యులు, ఈ విషయమున వారికి 
సర్వజ్ఞుండగు నాచనసోమనాథు(డును, గవిసార్వభౌము(డగు శ్రీనాథు(డును 
మార్గదర్శకులు. (శ్రీనాథునివలెనే పెద్దనయు( బ్రౌఢసమాస ప్రియుడు. అట్లయ్యు 
నచ్చటచ్చట( (బసాదగుణమును బోషించి యున్నా(డు. (ప్రబంధ కవులకు 
సంవాదాత్మక మైన శైలిని జూపినవా(డు పెద్దనయే. (పబంధ్మశళెలి రామరాజ 
భూషణుని కవితయందు( బరమావధి నందినది. వచన రచనయందు( (బ్రబంధ 
కవులందటును శబ్దాలంకార (పొఢిమను జూపియున్నారు, (ప్రబంధ కవులందలును 
శయ్యా విషయమున. గడు నిపుణులే యనవచ్చును. 


(ప్రబంధ రచనే [వ ఖవైన కాలము (ప్రబంధయుగము. (ప్రబంధ 
రచనకు దోహద మొసంగుటయేగాక స్వయముగ నొక మహా [పబంధమును 
రచించిన విజ యన గరాధీశ్వరుండు, సాహితీ సమరాంగణ సార్వభౌముండు, 
శ్రీకృష్ణదేవరాయలు యుగకర్త. (శ్రీకృష్ణదేవరాయ లాంధు(డా ? కర్ట్ణాటు(డా ? 
యనునదొక సమస్య. కృష్ణదేవరాయలు తుళుజాతికి సంబంధించిన వాండగును. 
మతొకవిధముగ రాయలాంధ్రుండే యని చెప్పవచ్చును. రాయలత ల్లి నాగమాంబ 
భోగకాంతయను నొక కింవదంతి కలదు. కాని నాగలాంబ, రాయల తండి 
నరసనాయకు( డగ్నిసాకీగ వివాహమాడిన భార్యయని శాసనములనుబట్టి 
స్పష్టమగుచున్నది. రాయల జన్మదిన విషయమున(గూడ వాదోపవాదములు 
కలవు. రాయల జన్మకాలము 1487 (పాంతమనిమే నిర్ణయింపనగును. ఇ(క 


Xl 


_ శ్రీకృష్ణదేవరాయల కెందలు భార్యలు? అందు గజపతితనయ యెవరు? 
అను (_పశ్నలును వివాద్మగ_స్త విషయములే, మనుచరి తాము కృమాల్యదా 
పారిజాతాసహరణములందలి రాయల దేవేరుల (పసక్తులీ (సశ్నలకు 
సమాధానము( గోరును. బహు విషయములనుబట్టి రాయలకు -- తిరుమలదేవి, 
చిన్నాదేవి, అన్నపూర్ణ -- మువ్వురు భార్యలని చెప్పవచ్చును. ఇందన్నపూర్ణయే 
(పతాపరు[ద గజపతి పుతిక, 


ఇ(క రాయల దిగ్యిజయములు. ఇంతకంబ బహువాద బంధురములు ; 
(పయోజన నహితములును. రాయల రాజ్యస్వీకారమునకు( బట్టాభి షేకమునకు 
మధ్యకాలమున మొదటి రాయచూరు యుద్ధము, పట్టాభిషేకానంతరము 
ఉమ్మత్తూరు దండయాత, తదనంతరము రెండవ రాయచూరు యుద్ధము 
జరిగినట్లు చెప్పవచ్చును. ఈ యుద్ధము తరువాత బహమనీసుల్లాను మహమ్మదు 
ఖాను గుల్‌ బర్ల చెఅనుండి విడిపించి వీదరు సింహాసనమున సు ప్రతిష్టితుని( జేసి 
శ్రీకృష్ణదేవరోయలు “యవన రాజ్యస్టాపనాచార్యు(" డయ్యెను. 1514లో 
ఉదయగిరి, 1515 లో కొండవీడు జయించెను. కొండవీటి విజయానంతరము 
రాయ లమరావతికే(గి తులాపురుషదానము గావించెను. తరువాత (శ్రీ ఒశిలమున 
కే(గెను. ఆ తరువాత బెజవాడకు వచ్చి, యటనుండి కొండపల్లి Ew యా 
దుర్గమును సాధించెను, అటుపై వరుసగా ననేక దుర్గములు తుం వశ మైనవి. 
ఆ తరువాత రాయలు రాజమహే బాం[దవరమును షు అటనుండి సింహో।ది 
కేగి పొట్నూరికడ విజయ _స్తంభమును స్టొపి ుంచెను. కటక విజయము 1517వ 
సంవత్సరాంతమునకు సంపూర్తి యాయేననియు, గజపతికిని రాయలకును 
సంధి జరిగిననియు( జెస్పవచ్చును. 1520 వ సంవత్సరమున మూడవ 
రాయచూరు యుద్ధము జరిగినది. ఈ దిగ్విజయ నివరములు (పబంధ రచనా 
కాలములకు (పాతిపదికలు. 


ఆముక్తమాల్యద శ్రీకృష్ణ దేవరాయల కృత మేయని పండిత విమర్శకు 
అనేకు లంగీకరించి యున్నారు. కాని కొందు హేత్య్వాభాసములను జాసి, 
పెద్దనార్యకృతమని వాదించుచున్నారు. పెక్కు. కారణములనుబట్ట యా వాదము 
నిలువదు. మనుచరిత్రాము _క్తమాల్యద లనేక హేతువులనుబట్టి మేక గ్ర _రృకము 
లగుటయే యసంభవము, ఆముక్తమాల్యద. రాయలకృత'మే. 


పెద్దన జన్మ స్ట సలమును గూర్చి భిన్నాలిపాయములు గలవు. కడప 
మండలములోని కోకటాగ్రహార సమీప [గ్రామమే పెద్దన జన్మస్టలమను వాదము 
సమంజసమైనడి. రాయలతోడి సంబంధము గలిగినది మొదలు పెద్దన జీవితము 
సర్వదా ధన్య మైనదని చెప్పవచ్చును. రాయల యాసానమునందలి యష్టదిగ్గజ 
ములలో తిమ్మన యొకడు, తిమ్మన పారిజాతాపహరణ రచనాకాలము 


Xi 


151617 సంవత్సరములకు. బూర్వమనియు, పెద్దన మనుచరిత్ర రచనాకాలము 
1517-20 సంవత్సరముల మధ్యకాలమనియు( జెప్పవచ్చును. ఈ రెండు 
కృతులును కృష్ణదేవరాయాంకితములే. రాయల యాస్థానకవి యయ్యు మాదయ 
గారి మల్లన్న రాజశేఖర చరిత్రను తిమ్మరసు మహా ప్రధాని యల్లు(డు, మేనల్లుడు 
నగు నాదెండ్త అప్పయమంత్రి కంకితమిచ్చెను. రాజశేఖర చరిత ఈాయల 
కొండవీటి విజయమునకు పూర్వమే రచింపంబడెనని చెప్పకతప్పదు. మహాకవి 
ధూర్జటి కాళహ స్త మాహాత్మ్యమును శ్రీ) కాళహ స్తీశ్వరునికే యంకితము 
సంతః ధూర్జటి (గంథమునకు స ఒవెష్టవఖండమున 
వేంకటాచల మాహాత్మ్యమను B= ముప్పది మొదలు ముప్పదియైదవ 
యధ్యాయము వజకు(గల కాళహస్తి మాహిత్మ్య కథ -- షడధ్యాయ కథయే-- 
మూలము. అని చెప్పి ఆ౦(ధీకరణముకాదు. స్వతం(తమైన (పబంధమే, 
అయ్యలరాజు రామభదుని రామాభ్యుదయము గొబ్బూరి నరసరాజున కంకితము ( 
గావింప(బడినది. అది సదాశివ రాయల రాజ్యకాలమున రచింపంబడినది. 
ఇ(క తెనాలి రామలింగకవి, రామకృష్ణకవియొకరే. రామలింగ(డుగా రచించిన 
ఉదృటారాధ్య చరిత్ర ఊర దేచమంత్రి కంకితము గావింప(బడినది. దేచమంత్రి 
రాయల రాజ్యకాలమువాండు. _వైష్ణవమును స్వీకరించి రామకృష్ణు(డై రచించినది 
పాండురంగ మాహాత్మ్యము. దీనిని విరూరి వేదాద్రి మంత్రికి. గృతి యిచ్చెను, 
తరువాత రచించిన ఘటికాచల మాహాత్మ్యమునకు కృత్యాది వ్రాయలేదు. ఆతని 
మనుమడు థాండోజీ యను వాని కంకిత మిచ్చెను, 


రాయల యాస్థానము నలంకరించిన యష్టదిగ్గజములలో పింగళి సూరన 
యొక(డగుట సంశయాస్పదము. ఈతని రాఘవ పాండవీయము _దైవాంకితము,. 
ఆ దెవము ఆకువీటి యందలి (శ్రీ విరూపాక్షస్వామి. కాని కృతి (పేరకు(డు 
పెద వేంకటాద్రి విభుండు. సూరన రచించిన మహాప్రబంధము కళాపూర్ణో 
దయము. నంద్యాల (ప్రభువగు కృష్ణమరాజునకు (గ్రంథ మంకితము చేయ( 
బడినది, (పభావతీ (పద్యుమ్నమును నూరన తంశడికే యంకితమిచ్చెను. 
భట్టుమూర్తి ఆష్టదిగ్గజములలో నొక(డగుటకూడ నిరవకాశము. మూరర్తికవియే 
రామరాజ భూషణుడు, రుద్రకవి రాయల యాస్థానమున నుండె ననుటకు(గూడ 
సరియైన యాధారములేదు. రాయల యాస్థానమున లేకపోయినను రాయలను 
మెప్పించి రాధామాధవనామ కందకం చింతలపూడి ఎల్లనార్యుండు. 
ఈతని రాధామాధవము మదన గోపాలస్వామి కంకితము. తారక (బహ్మ 
రాజీయము రామాంకితము. కృతిపేరకు(డు అచ్యుతరాయల కొలువులోని 
నంజయ్య తిమ్మరుసు. విష్ణమాయా నాటకము నీత(డు వ్రాయలేదని చెప్పుటయే 
సంభావ్యముగా నున్నది. సంకుసాల నృసింహకవికి రాయల యాస్థానమున 


Xxill 


(బ్ర వేశము కలుగకుండ( జేసిరను గాథనిజమైనను, గాకున్నను, రాజాస్థాన (ప్రవేశ 
సందర్భమున నీతనికి. గొంత నిరాకృతి కలిగియుండునని యూహింపవచ్చును. 
ఇ(క సారంగు తమ్మయ, ఎడపాటి ఎజ్జన, తతిగొండ ధర్మన్న రాయల 
సమకాలికులు మాత్రమే కాగలరు. 


మొ త్తముమీ(ద (శ్రీకృష్ణ దేవరాయల కాలమునందు, తదనంతర కాలము 
నందు ప్రబంధ (ప్రక్రియ వైళవో-పేతముగ వర్టీ ల్లినది. అర్వాచీన కా కాలమునందీ 
(పక్రియ కొనసాగినను స్వతంత్రత కొఆజవడి భావదాస్యము మీతిమీణిసది. 
క్షీణదకిణాం[ధ్ర యుగములందు అతివేల శబ్ద పాధాన్యము, అనుచిత శృంగార 
లౌల్యము 'పెచ్చుపెటి6గి (ప్రబంధ గౌరవము సడలినది. ఆధునిక యుగమున 
ముజిల( గొంత స్వతం[తతాగుణము భాసించినది. ఏమైనను రాయల యుగము 
నందలి (పబంధములే సర్వగుణ సంశోభితము లె యున్నవని చెప్పవచ్చును. 


సం్టగహముగ (ప్రబంధ స్వరూపమిది. 


సిరిపురం క్వార్టర్స్‌ కె, వి. ఆర్‌. నరసింహం, ఎం..ఏ., పీ హెచ్‌. డి. 
వాలేరు (పొఫెనర్‌ & హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ తెలుగు 
15-6-65 ఆంధ యూనివర్సిటీ 


XIV 


ఆంధ్రప్రబంధము = అవతరణ ఏకాసములు 


ప్రబంధ నిర్వచనము 


ఆం(ధ్ర వాజ్బయమున!( బ్రబంధళాఖకు( [బబల (పచారముగలదు. ఆంధ 
లోకము ప్రబంధము నొక విశిష్ట వాజ్మయ శాఖగా నంగీకరించియున్నది, ఆంధ్ర 
వాజ్మయ నిర్మాతలలో( గొందజు “ప్రబంధ యుగము" అని వేలుగా నొక 
యుగ విభాగమును గావించియున్నారు. మను వసు చరి్రాది (గంథములు 
వాజ్యయ (ప్రపంచమున. (బ్రబంధములని (ప్రసిద్ధి గాంచియున్నవి. ఇట్లాంధ్ర 
లోకమునకును వాజ్యయమునకును సుపరిచిత మైయున్న యీ ప్రబంధ శబ్దము 
అర్వాచీనమా ? (ప్రాచీనమా? సంస్కృృతాలంకారికు లీ శబ్దమును వాడి 
యుండిరా ? ఉన్నచో నే యర్థమున వాడియుండిరి? ఆ యర్థము సర్వా 
లంకారిక సమ్మతమా ? లేక యందు భిన్నభిన్న మతములు గలవా? ఉన్నచో 
నా మతములెన్ని ? ఆంధ్రాలంకారికు లా యర్ధమునే (గ్రహించిరా ? లేక యన్య 
మతము నెద్దానినైన నవలంబించియున్నారా 2 ఇంతకు. దెనుపన( (బ్రబంధ 
కవు లన(బడు వారీ యర్థముల లో దేనినైన స్వీకరించి (గ్రంథములు [వాసిరా 2 
లేక యీ మతములలో నెద్దానిని గ్రహింపక కేవల స్వతంత్ర ప్రక్రియ నవలం 
వించిరా? ఇ6క6 [బబంధ మనగా నెట్టది * నిజముగా నిదియొక విశిష్ట 
(సక్రియయా ? లేక యొక ప్రక్రియాంతర్భాగమా ? అనునిట్టి ప్రశ్నలు పుంఖాను ' 
పుంఖముగ బయలుదేజుచున్నవి. వీనికి సరియగు సమాధానములిచ్చి యాంధ్ర 
(ప్రబంధ స్వరూప స్యభావముల నిర్ణయము. గావింపవలయును. మున్ముందు 
సంస్కృతాలంకారికుల నుపలక్షింతము, 


సంస్కృతమున దండ్యాదు లనేకములగు కావ్య భేదములను జూపి 
యున్నారు. వాని నన్నిటిని సేకరించి ధ్వన్యాలోకకారు డీ విధమున నిరూపించి 
యున్నాడు : 
యతః కావ్యస్య (ప్రభేదాః -- ముదక్తకమ్‌ సంస్కృత (ప్రాకృాతాపభ్రంశ 
నిబిద్దమ్‌. సందానితక విశేషక కాలాపక కులకానిపర్యాయబన్దః పరికథా 
సకలకథా ఖల్జకశే సర్షబన్లో ౬.భినేయార్భ మాఖ్యాయికా కథే త్యేవ 
మాదయః. 
ముదక్తకము -- ఇది సంస్కృత నిబద్దము, (పాకృత నిబద్ధము, అప(భ్రంశ 
నిబద్ధము ఆని మూండు విధములుగానున్నది. సందానితకము, విశేష 
కము, కాలాపకము, కులకము, పర్యాయబంధము, పరికథ, ఖండకథ, 
నకలకథ, సర్గబంధము, అభినేయార్థము, ఆభ్యాయిక, కథ 
మొదలగునవి. 


4 ఆంధ పబంధము - అవతరణ వికాసములు 
wy 


ఈ కావ్య భేదములలో నెచ్చటను (బబంభధశబ్రిమే కానరాదు. కాని 
యీత (డిచ్చిన నిర్వచనములలోమ్మాత మొకటి రెండు మాటులు (ప్రబంధ 
శబ్దము గానవచ్చుచున్నది. 


పర్యాయబన్లః ఖక్షుకావ్య స్వరూప: 
సమౌపాయామస్యవాన్తర [కియా 

యాం వసస్తాద్యేకతను వర్లనీయ 
వస్తువర్ణనాత్మకః |ప్రదినః. 

ఆభ్యాయికా క్వాచిత్క_వక్ర్రా పరవ క్షా 
దిచ్చన్షస్క ఉచ్చా్యాసా శ్వాసాభి 

దవిభాగ భాగే గద్య ప్రచురః ప్రదన్థః. 

కథా సజ్జన దుర్జన వృత్తాన్త వర్ణన పరః 
క్వాచిత్కార్యా వక్తా పరివ క్ర యుక్త ఆళ్వా 
సాది శూన్యో గద్యమయః ప్రబన్లః. 


ఇట( గావ్యభేదములన్నియు( జప్పంబడినవి. ఉదాహృత కావ్యభేదము 
లలో నెచ్చటను (బ్రబంధ శట్టోచ్చారణ మైనను లేదు. సరికదా సర్యాయబంధమును 
నాఖ్యాయికను గథనుగూడ6 బ్రదింధ నామముననే పేర్కొనియున్నాండు. వస్తు 
భేదమువలన నా మూ(డిటిని [బ్రత్యేక కావ్య భేదములుగా నంగీకరించి వానిని 
(బ్రబంధములని యేక నామమున బేర్కొని యుండుటచే నీ ప్రబంధ శబ్దము 
సర్వగ్రంథ సామాన్యవాచియా యను. సందేహము కలుగుచున్నది. ఇ(క న్న 
(ప్రబంధ శబ్దము సంస్కృతాలంకారికులచే నెచ్చచెచ్చట నే యే యర్థములలో 
వాడ(బడియున్నదో యించుక గమనింత ము---- 
సాహిత్య దర్పణకారు(డు : 
ననుతర్హి (ప్రబద్ధా న్తర్వర్సి నాం శకేషాంచిన్నీరసానాం పద్యానాం షం 
నస్యాదితిచేన్న. రసవత్చర్యా న్తరత నీరసపదానామివ న రసేన, 
ప్రబన్దరసేనైవ తేషాం రసవత్తాజ్షీకారాత్‌. సా, ద. ప్ర. ప. పుట 20. 
(ప్రబంధములయందలి కొన్ని buss పద్యములకు.( గావ్యత్యము 
లేదనినచో నది సరికాదు. సవత్పద్యా వంత ర్షత నీరస సదములకు( 
బద్యరసమువలెనే, (ప్రబంధ నమన న్‌ వాని (ఆ నీరస పద్యముల) 
రసవత్త యంగీకరింపంబడినది, 
ఇందు విశ్వనాథుడు గావ్య ప్రబంధళబ్దిములను సమానార్థకములుగా 


వాడియన్నా (దు. కాన్యత్యము లేదనుట సరికాదని చెప్పుచు నద. (ప్రబంధ 
రసముచేతనే సిద్ధించుచున్నదనుటవలన. (బ్రబంధ కావ్యముల. కొక్క_"కే 


ప్రబంధ నిర్వచనము 5 


యర్థమును భావించి యున్నాండనుట నిశ్చయము. ఈతండే యితిహానమగు 
భారతమును, మహాకావ్యమగు రామాయణమును గూడ బ్రబంధములని వ్యవహ 
రించియున్నా(డు. శ్రవ్యములగు వీనినేగాక దృశ్యములగు మాలతీమాధవ 
రత్నావల్యాదులనుగూడ ( బ్రబంధ నామముననే వ్యవహరించియున్నాండు. 
. కరుణరసస్య దుఃఖహేతుత్వే కరుణరస (ప్రధాన రామాయణాది (పబన్దా 
నామపి దుఃఖ హేతుతా (ప్రసజ్షిస్స్యాత్‌ . 
వర్షరచనయో రుదాహరిష్యతే - ప్రబన్టేయథా - మహాభారతే . శాన్తః, 
రామాయజే కరుణక, మాలతీమాధవ. రత్నావల్యాదొ శృజ్ణారః, 
ఎవమన్య(త్ర. —పుట 288. 
ఇకే యభిజ్ఞాన శాకుంతలమునకు వ్యాఖ్య (వ్రాయుచు (శ్రీనివాసాచార్యులు 
కాళిదాస నామా మహాకవి; నాటకా_న్తమ కవిత్వ మితిధియా నాటకరూప 
(ప్రబన్హం నిర్మిత్చుః 
అని బాహాటముగా నాటకమును (బికంలముగాయ బరిగణించియున్నా (డు. 


ఇచే జయదేవుండు తన ప్రసన్న రాఘవమునందు 


నాట్య(ప్రబన మతి మక్షాల సంవిధానమ్‌ 

అని నాటకమును (పబింధముగా వ్యవహరించియున్నా6డు. ఇట్లు దృశ్య (శ్రవ్య 
కావ్యములను (బ్రబంధములనుటయేగాక కొందజాలంకారికులు తమ యలంకార 
(గ్రంథములనుగూడ (6 (బబంధములనియే నుడివియున్నారు. చూ. 

శ్రీ చన్ద్ర శేఖర మహాకవి చన్ద్రసూను 

కీ) విశ్వనాథ కవిరాజకృతం (పబన్షమ్‌ 

సాహిత్య దర్పణ మముం సుధియో విలోక్య 

సాహిత్య తత్త్వ మఖిలం సుఖ మేవవి త్త, 

---విశ్వనాథ కవిరాజు, సొ. ద.. 

(పతావరు[ద్ర దేవస్య 

క్రీ ర్హిమా(్రిత్య నిర్మితః, 

అలత్రార (ప్రబన్హో ఒయం 

స_స్తః కర్ణోత్సవో౭స్తు వః. _ —పతాపరుద్రీయము, 

ఇ(కొ రాజశేఖరు(డును దన ౩ తాహ్యమీమాంసయందు( (దిబింధ శబ్దము 
నెన్నియోసార్లు వాడియున్నా (డు. కావ్యము ము_క్తక (ప్రబంధ క రౌండు 
విధములని రాజశేఖరుని యభిప్రాయము : 


సపునర్ష్విధా జ క్త (ప్రబన విషయ తేన, 
---చూ. కొ. మీ. నవమాధ్యాయము,. 


ర ఆంధ పబంధము - అవతరణ వికాసములు 
NI 


బరోడా [గంథమాలలో. (బ్రకటిత మైన కావ్యమీమాంసయందు సంపాదకు 
లీ విషయమున నొక విపులవ్యాఖ్య [వొసియున్నారు. 

For the sub-divisions of Kavya, see Dhvanyaloka (ధ్వన్యా 
లోకములోని కావ్యభేదములు ముందే యుదాహరింపంబడినవి. Ancient 
writers on Alankaras such as Bhamaha and Vamana divide 
Kavyas into two either as అనిబద్ధ (Anibaddha) and నిబద్ధ 
(Nibaddha) or as ముకక (Muktaka) and (పబన్ష (Prabandha) 
respectively. See Bhamaha 1-18 and Vamana 1-3-27. Dandin 
however mentions several kinds of Kavyas as Muktaka etc., 
but he does not attempt to define them as those do not possess 
any appreciable difference from the Sargabandha. See Kayva- 
darsa 1-13. The Anibaddha or Muktaka is only illustrated 
by Bhamaha thus : 

అనిబద్ధం పునర్గాథా శ్లోకమాత్రాది తత్పునః. — 1-830. 

Abhinavagupta, in his commentary on Dhvani (3-7), 
however gives a definition of Muktaka thus in the following 
words : 

ముకృకమన్యేన నాలిజ్లీతమ్‌ 

తస్య సంజ్ఞాయాజ్క-నే తేన స్వత న్రతయా, 

పరిసమొ_ప్త నిరాకాజ్కార్తమపి |ప్రబన 

అచ లమ థి ధ 

మధ్యవర్తి ముక్తక మిత్యుచ్యతే. 

The same idea is also expressed by Rajasekhara when he says 
ము క్తకేతి వృ త్తశ్ళుద్ధః. 


శః యె నుదాహరింప(బడినవానినిబ ట్టి ముక్రక మనగా ననిబద్ధ కావ్య 
మనియు బ్రబంధ మనగా నిబద్ధ కాన్యమనియు ( బ్రాచీనాలంకారికుల యభిప్రాయ 
మని యూహింపవచ్చును. భామహు(డు, వామను(డు, రాజశేఖరు(డు మొదలగు 
ప్రసిద్ద లాక్షణికులందణు నీ మతమునే యంగీకరించియున్నారు. కావున ముక్తక 
మను కావ్యభేదము తప్ప( దక్కిన దృశ్య శ్రవ్య కావ్యములన్నియు( (బాచీనా 
లంకారిక మతమున( (బబింధములే. 


తెను(గు లాక్షణికులును బ్రబంధములనియు6 జాటు ప్రబంధములనియు 
నిరుతెజగుల కావ్యభేదములను నిరూపించియున్నారు. చూడు(డు : 
అప్పకవీయము---పద్య. 27, 29, 80: 


ప్రదింధ నిర్వచనము . 7 


అట్ట కావ్యంబు ద్వివిధమై యతిశయిల్లు( 
బరువశి( (బబంధ చాటు (పబంధములన 
సర్ల్గముల సంస్కృతమున నాశ్వాసములను 
దెనుంగున6, [బబంధమనునది తనరు6ంగృష్ణ : 
కనుగొన సంభ్యాబద్దం 

బున సంఖ్యాకంబు నా(గ భువి నిరుదెజ6గ్రై 
తనరారు( బూర్య కవిమత 

మున నా చాటు (పబంధములు జలజాడా |! 
నాల్లుదెగల యుదాహరణములు ముక్త 

కాది పంచదశమును సంఖ్యాన్వితములు 
గద్య రగడ ద్విపద దండకములు మంజ 
రులును సంఖ్యారహిత చాటువులు నృసింహ | 


ఇట్లే ముక్తకాదులును జాటువులని. విన్నకోట పెద్దనయును జెప్పినా (డు. 


ఇటువలె ము క్తకాది 
స్ఫుటతర చాటు (పబంధముల లక్షణముల్‌ 
పటుమతి నెబు(గుట సుయశో 
ఘటనంబుల కెల్ల గుదురు కవినృపతులకున్‌ . 
---కావ్యా. చూ. చతుర్గోల్లానము 


తెనుగు కవులును లాక్షణికులును జెప్పిన యీ చాటు టు 
న సంస్క్టృతాలంకారికులచే నిరూపింప(బిడిన ముక్తకాదులు. 

ఇ(క ముదక్తకమన6గా ననిబద్ధ కావ్యమనియు, (బబంధమన6గా నిబద్ద 
మనియు జెప్పంబడియున్నదికదా ! అయినచో ననిబద్ధకావ్య మనగా: 
? నిబద్ధకావ్య మన(గానేమి ? 

ఇందలి మొదటి (ప్రశ్నకు సమాధానముగా నాలంకా రికు లీ (క్రింది విధమున 
నించియున్నారు : 

ము_క్రకమన్య పద్యా సంబద్ధం 

స్వాత నేణార్థ బోధన క్షమ మేవముక్షకమ్‌. ---ధ్వన్యాలోకము. 

ముకృకం శ్లోక ఏవై క్‌ శ్చమకత్కార తమస్సశామి, ---అగ్నిపురాణము. 


"పూర yO పద్యముల సంబంధము నపేకింపక స్వతంత్రముగా నొక 
మును జూప సామర్థ్యముగలది ముక్త క్రమని మీదివాని తాత్పర్యము, 
'కమను నామమువలననే యౌ యర్థము స్ఫురించుచున్నది. అనిబద్ద ముక్తక 


§ ఆం ద్ర ప్రదింధము - అవతరణ వికాసములు 


పదములు సమానార్థకములేయని చెప్పవచ్చును. నిబద్ధ కావ్యము దీనికి. గేవలము 
వ్యతిరికముగా నుండుననియు6 జెప్పనగును. పూసలలో దారమువలె నిబద్ధ 
కావ్యమునందలి సకల పద్యములకు సంబంధము గలిగించు నితివృ త్త మొకట్‌ 
యుండును. ఇందు బూర్యాపూర్య పద్యము లు త్తరో త్తర పద్యములకు( 
దోవ౭ జూపుచుండును. దీనినే యాలంకారికులు సంధిసా మ(గియని యందురు, 
ఈ సంధిసామ(గికాని, యితివృతృముగాని ముక్తకమున నుండుట కవకాశము 
లేదు. 


ఇ(క నీ ప్రబంధ శబ్దమును దెనుంగు కవులు వాడిన విధము--- 
l. తిక్కన సోమయాజి : 

అనిరచనా కెతుకమున 

మనమలర(గ నీ (ప్రబంధ మండలి కదినా 


ధున్‌ిగా నే పురుషుని దే 
రొ.నువాండనొ యను తలంపుగూరిన మదికోన్‌. 


వ॥ అని పూని యీ దృశంబులగు పుణ్య(ప్రబంధంబులు దెవసన్నిధిం 
(బ్రశంసించుటయు నొక్కు యారాధన విశేషంబగుటంజేసి. 


న స ర ఏ... 
2, కేతన: 
తత్స)బంధ ముఖ మండనంబు(గా నమ్మహాత్యు వంశావతారంబు. 
వర్ణించెద. ---దశకుమారచరి. త, 
లి, ఎత్తాపెగడ : 


అని యమ్మహీనాయకు( గృతినాయకత్వంబున కభిముఖ౦బుగా నొనర్చి 
కతర్‌ ప్రబంధంబు నిర్మింప నుష్మక్రమించితి. 

---హరివంశము, 
శ్రీ నృసింహావతారంబను పురాణంబు( చెనుంగుబాస( (బకటింపవలయు 


నమ్మహా(ప్రబంధంబునకు. --న్మృసింహ పురాణము. 


Se తం ప రసా 
థా్యావహ మై (ప్రబంధ రచనా శయ మయ్యెడు మార్గమూతగన్‌. 
కేయూరబాహు చరిత్ర. 


| 
౮ 


ర్‌ (కీడాభిరామము : 
గణన కెక్కిన దశరూవకములయందు 
వివిధ రసభావభావన వీథిలెస్స 
ఏ కవీంద్రుండు రచియించె నీ (పబంభ 
మనుచు మీరానతిచ్చెదరయిన విను(డు. 
6. (శ్రీనాథుడు : 
నవరస భావానుబంధ ఐబందురంబుగా నొక్క ప్రబంధంబు నిర్మింప 
దల(చి. —ాశ్ళంగా వెషథము. 
కు( గృపసియు మొక (పబంధంబు సీవు 


కవిత గుణగణ్య ! (శ్రీనాథ కవివరేణ్య ?! ---ఖీమేశ్వుర పురాణము, 
బాల సఖుండవు శైవ ప్రబంధ మొకటి 
యవధరింపుము నా పేర నంకితముగ. _--హరవిలాసము 


గ నందిమల్లన, ఘంటసింగయ : 


వ॥ అని నాయక ప్రశంసయు మధ్యమాధమో త్తమ కవిత్వంబుల 
తారతమ్యంబులు నభివర్ణి ంచి య త్తృమమార్షంబుననే తత్పఏబంధంబు 
రచియింప నుద్యు కు కులమే. 


8. పిల్లల మట్టి పినవీరభ(ద్రు(డు : 
అని (పబంధంబు( జెప్ప నుద్యోగించు సమయంబున. 
—-కై మిని కారతము, 
కథ ప్రసిద్ధము మిగుల శృంగారవతియు( 
బరిగణింపంగ శ్రీ) మహాభారతమున( 
గధిత మైన శకుంతలాఖ్యాన భంగి 
నది ప్రబంధంబు6 జేయు (ప్రఖ్యాతినంద. ---శ్చంగార శాకుంతలము. 


ఇట్టుదాహరణము అన్నియేని జూపవచ్చును. కాని (పస్తుతాంశమును 


సమర్థింప నింతకు మిక్కిలి యనా వశ్యకము. తిక్క_- నార్యు6ండు తాను రచించిన 
పదునేను పర్వముల భారతమును (పబంధమండలియనియే పేర్కొ_నినా(డ 


న 


ఎక్తా_పెగడ పురాణమగు హరిపంశమునుగూడ( (బదబంథధమనియే వ్యువప 
6౬9 

రించెను. (శ్రీనాథుండు తన (గ్రంథముల నన్నిటిని బ్రబంధము ములనుటయేకాక 
వీథియగు (క్రీడా ఖిరామ మముగూడ( (బబంధమని చెప్పుచు 


యతిగూడన్‌ ద్విపద (పబంధమున వీరానీకముంజాడే 


ల 


. 


10 ఆం ధ్ర ప్రబంధము - అవతరణ వికాసములు 


అని పలనాటివీరుల చరిత్రమునుగూడ( బ్రబంధనామముననే వ్యవహరించెను. 
పినవీరనయు( దన [(గంథములను (బబంధములనియే వ్యవహరించెను. కావున 
శతకములు మొదలగు ననిబద్ద కావ్యములు తక్క తక్కిన యాంధ (గ్రంథము 
లన్నియు. (బబంధములే యనవచ్చును. ఆంధ్ర (గంథములే యననేల ? 
సంస్కతాం(ధములందు రచింసంబడిన (శ్రవ్య దృశ్య కావ్యములును నలంకార 
(గంథములును (బబంధములే యనుటలో విపతిపత్తిలేదు. 


'ఇ(క6 దెను(గు లాతణికు లీప్రబంధ శబ్దమును గూర్చి యేమి వచియించిరో 
యించుక సరిశీలింత ము--- 


తెనుంగు లాక్షణికులలో బహుగంభ పరిశోధకుండని పేర్వడసిన 
యప్పకవి కావ్యభేదముల నుదాహరించుచు 


రస స్నుపశ స్తిచే( బొసంగును బద్యంబు 
పద్యరాశిని గూర్చు (బడును గావ్య 

మట్టి కౌవ్యంబు ద్వివిధమై యతిశయిల్లూ. 
బరువడి( (బబంధ చాటు (ప్రబంధములన 
సర్గముల సంస్కృతమున నాళ్వాసములను 
దెనుంగున6 (బబంధ మనునది తనరు. గృృష్ట ! 


అప్పకవి. యిందు( (బబంధము లనియు( జాటు [బబంధము లనియు 
రెండు తెగల కావ్యములను వచించినా(డు, ఇందు [బబంధ మనఈగా 
సంస్కృతమున దండ్యాదులచే( జెప్పంబడిన సర్గబంధ మేయనుట కీ క్రింద 
నాత (డిచ్చిన ప్రబంధ లక్షణములు తార్కాణము : 


పురమును బుతుషట్కమును [బయాణంబును 
శైలంబు వెటయు సాగరంబు 
మౌసీం|ద్ర పుణ్యాశ్రమ౦బును మంత్రంబు 
మ్యాతంబు పిదప నద్భుత రణంబు 
విజయంబు మద్యపానజ వికారంబును 
వనవిహారంబును వారికేళి 
కన్యాంగ సౌందర్య కథనంబు హిమకరా 
భ్యుదయంబు విపలంభోదితంబు 
పద్మ మి[తోదయంబును బరిణయంబు 
సురతమును దొౌహృదంబును సుతజననము 
నన(గ '“నిరువదిరెండు” వర్ణనలు గూర్చి 
చెప్పవలయు( (బబంధంబు (శ్రీనివాస | 


ప్రబంధ నిర్వచనము 11 


విన్నకోట పెద్దన తన కావ్యాలంకార చూడామణియందు( గావ్యమును 
సష్టాదళ వర్ణనాత్మకముగా నిరూపించినా(డు : 
అట్లు కవికృత మైన కావ్య(త్రయంబు 
య ల 
గద్య పద్య విమిశ సంపాద్యమం।డ్రు 
నగర ముఖ్యాష్ట దశవర్ణన ముల చేత 
బరగు నదియును భవ్య (ప్రబంధ మనంగ, 

_ పుర వారాశి మహీధరర్తు శశిభృత్ప్చూషోద యోద్యాన పు 
ష్క_ర కేళీ మధుపాన మోహన వియోగ కేమయాన స్వయం 
వర పుత్రోత్సవ మంత్ర ద్యూత రణదోరై (కాంతి సంకీర్తనా 
కర మష్టాదశ వర్ణనాత్మక ము న భవ్యంబిలన్‌ . 

. చూ. తృతీయోల్లాసము, 91, 92, 
re నష్టాదశ వర్ణనల నే చెప్పియున్నా(డు. 
ఇంక గావ్య (ప్రథేదంబు లేర్చరింతు 
పరుస నష్టాదశ విశిష్ట వర్షనములు 
గలుగపలయు మహాకావ్య తిలకమునకు 
నెలమి( దన్నామధేయంబు లెట్టివనిన.. 
పురసింధు నగరర్తి పన థ్గోశి 
సరసీవన మధురతి [పసంగ వరహముల్‌ 
పరిణయ తసయోదయ నయ 
విరచన యాత్రాజి దౌత్య విభువర్ణనముల్‌. 
ఇందునొక కొన్ని కడమైన నెంచిచూడ 
నదియు నవని మహాకావ్య మనగ బర6గు 
మ ణశీయు క్షుద్ర (ప్రబంధ నిర్మాణ మర్మ 
అతణము లేర్చరించెద లలిత ఫణితి..---నర.భూ.ద్వి.ఆ.ప. 165167. 


తెనుగు లాక్షణికుల యభి ప్రాయములం దేమియు విశిష్టత లేదనియు నివి 
శేపల నం ంస్కతానుకారులనియు నీ లక్షణముల (6 జదివినవా రికి ( దెలియకపోదు. 


ఇట్లు (ప్రబంధ పదము భారతాది సర్వ(గంథ వాచకమయ్యు నిటీవల నొక 
(పత్యేక కావ్య ఇద దముగా నాం ధ్రులచే( దిరిగణింప( బడుచున్నది. మజియు( 
దెనుంగువారిలోం జాలమందికి( (బబంధ మనంగా నాం్యధ(గంథమనియే యఖి 
(ప్రాయము, (శ్రీనాథకృత శృంగార నై నె షధమును (బబంధమని వ్యవహరించుచు 
దానికే మూలమగు శ్రీహర్షుని నైషధమును గావ్యమనియే యందురు. ఇట్ట 
ప్యవపహారము తెలుగువారిలో నెట్లు రూఢమైనదో చెప్పంజాలము. 1 


12 అంధ్ర 


ప్రవింధము - ఆదతరణ వికాసములు 

ఆంధ్ర (గంథములను సమగ్రముగా బరిశీలించినచో నొక విశేషము ' 
కానుపించును. ఆం(ధ్ర కవులలో( గొందజు కథాకథనమునం చే దృష్టిని నిల్చిరి_ 
కొందు కథాకథనముకం టే కవితాశిల్పమునే విశేషముగా నాదరించిరి. కథా 
కథనమునందు దృష్టిని నిల్చి [వాసిన వ్రాంతను బురాణధోరణి యనియు( గవితా 
శిల్సమునందు దృష్టిని నిల్చి నై, సిన వా వ్ర (తను (బిబింధ ధధోరణి యనియు స్థూలముగా 
వ్యపదేశింపవచ్చును. స్టూలముగా ననగా న గవితాశిల్చము 
లేదనికాని ప్రబంధధో రణియందు, గథాకథనద్భుష్టి లేదనికాని యభ్మిపాయ 
పడరాదని భావము. ఈ గుణము లొండొంటి నాశయించియే తఅచు 
వాజ్రయమున. గాన్పించును. ఈ ప్రబంధధోరణి నధికముగా నాశ్రయించినవారు 
ప్రబంధ కవులనియు6 బురాణధొరణి నధికముగా నాశయించినవారు పురాణ 
కవులనియు స్టూలనిన్రైళము. 


ప్రబంధ గుణము లేవి ? 


(పబంధ లక్షణములను సాకల్యముగ నిరూపించిన యాంధ లాక్షణికు 
లరుదని చెప్పవచ్చును. ఇ(క((బబంధ లక్షణముల. దెలిసికొనవలయునన్నచో 6 
(బ్రబంధ నామమున వెలువడిన (గ్రంథములను సమగముగ బరిశీలించి వానిలోని 
సామాన్య లక్షణములను (గోడీకరింపవలయును. ఆంధ వాజ్ఞ్యయవేత్త తలచే? 
బ్రబంధ యుగమని పేర్కొనబడిన రాయలకాలమున వెలసిన (గంథము లీ 
విషయ నిర్ణయమునకు మిక్కిలిగా నుపయోగించును. ఏలయనగా నవి 
యన్నియు నొక్క కాలమున నొక్క. స్థలమున నివసించినవారిచే (వాయ 
బడినవి. రాయలయుగమునకు( బూర్వుము నిట్టి (గ్రంథములు గలవు గాని యవి 
విఠళములు. అదియునుంగాక రాయలయుగమున వెలసిన (పబంధములకును 
వీనికిని గొన్నియెడల భేదము కన్పట్లును. వానిని(గూర్చి తరువాత విపులముగా . 
జర్చింప(బడును. (ప్రస్తుతాంశమగు ప్రబంధ గుణముల నీ రీతిగా నిర్వచింప 
నగును : 


(ప్రబంధముల కేక నాయకా (శ్రయత్యముతో పాటు వస్వైక్యమును నవతి 
హార్యమైన ధర్మము, 


(పబంధమున కాలంబనములు నాయికానాయకులు. నాయకుండు సాధా 
రణముగా ధీరోదాత్తుండు. నాయిక స్వీయ. వ్శస్త్వైక్యమనంగా( బ్రబంధ వస్తు 
భాగములు కార్య కారణ సంబంధముగలిగి యొకదానితోనొకటి పొందిపొనంగి 
యుండవలయును. ఆ (ప్రబంధ శరీర నిర్మాణమునందేయంగ,. మెచ్చట నెంత 
యుండవలయునో యంతే యుండవలయు.గాని ha యవయవము సరాషా 
వయపములను దిగంద్రోచి తానై యెకి€. జూపట్రరాదు.. 


ప్రదింధ నిర్వచనము 13 


పూర్వయుగములలోని సందిగ్గ (సబంధములు సంస్కృత పురాణము 
లను గాప్యములను నాశయించిన కథలుగా ( గానీప్రబంధములు పురాణాంతర్షతా 
క్ర్యానములను నిమిత్త మాత్రములుగా (గ్రహించి యా యస్టిపంజరములను 
మయాంనలములుగ సర్వావయవ సుందరములుగ జేసిన స్వతంత్ర చిత్రములు. 
ఒక చిన్నకథను సర్వాంగసుందరముగ. బెంచి వ్రాయుటకు వర్ణనలు 
ముఖ్యములు, ఈః పర్షనలు (పదింధములందు. సాధారణముగా రెండు తెజంగుల 
నుండును. 
1. వస్తు బహిరాకార వర్ణనము, సి వస్తుగుణ వర్ణనము. 


ఈ వస్తు వర్ణనములో సజీవ (ప్రకృతి వర్ణనము, నిర్జీవ (ప్రకృతి వర్ణనము 
గలిసియుండును. సజీవ (ప్రకృతిలో మరల మానవ (పకృతి వర్ణనము, మానవేతర 
(పకృతి వర్ణనము నుండవచ్చును, వస్తుగుణవర్లన మనగా? ద_త్త్వ విచారము 
చేసి తన్మనోగతి వివిధ భావ పరివర్తనములను వ్య క్షముచేయుట. 

(పబంధమునకు శృంగారము జీవగట్ల, మిగిలిన రసములు గౌణములు. 
రసముతోపాటు తదుద్దీపన విభావములగు సుద్యానవన విహారాదులు, చంద్రాద్యు 


పాలంభనములు, విర్‌ప హోవేదనలు, శిశిరోపచారములు నన్నిగాని కొన్నిగాని 
యుండుననియే తల(పనగును. 


శృంగార రస ప్రాధాన్యముతో పాటాలంకారికమయినరీతి వీరికి (బాణము. 
శ లివిషయమున సర్వ (ప్రబంధ సామాన్యములగు కొన్ని లక్షణములు గలవు : 
సీసపద్యమున( [బతిపాద సమతాపాదనము (021200. 
సమున సమాంతర రచనారీతి (Parallel structure). 
8. (పతిపాదమునను నభిపాయ మంతమగుట (End- Stop lines). 
4. అనుప్రాస' గుంభితమయిన వచనరచన. 


~~ 
౭ 


గ 


ఈ తారతమ్య నిరూపణ సారమేమన(గా( గథైక్యమును నష్టాదళ 

వర్ణనలునుగలిగి, శృంగార రస ప్రధానమై, యర్హాతిశాయియైన శబ్దమును 

(గ్రహించి, యాలంకారిక సాం కేతికములకు విడేయమై, యనతి ఏ స్పృతి 

గల యితివృ త్తముతో భాషాంతరీకరణముగాక, స్యతం(త్ర రచనయేయైన 

తెనుగు కావ్యము (ప్రబంధము. 

సెనివివరించిన లక్షణములు కొన్ని (ప్రబంధములయందు( గానరాకున్నను 
నాయా యుగధర్మ (పాధాన్యము (బట్టియు, రచనాధోరణి(బట్లియు నపియు 
(బబంధ నామముననే వ్యవహరింప(బడుచున్నవి. 


భారతాదులయందలి ప్రబంధ చ్చాయ లు 


(ప్రబంధళాఖకు( (వ్రారంభ మేదియన్న యంశము నిట6 జర్చింతము. 
ఈ (ప్రబంధావతరణము హరఠాత్సంభవమని తల(పరాదు. ఇది కమ 
పరిజామము మీదనే సంభవించినది. భారత రచనయందుంగూడ నీ Sos 
చాయలు గానవచ్చుచున్న వి. | 


జు 


సాధారణముగా బురాణములను దెనింగించు కవులకు( గథాకథనము 
నందున్నదృష్టి కవితాశిల్బము నందుండదు. తిక్క నార్యుండుమాత్రముభయ 
(వయోజనముల సాధింపనెంచి తాను రచించిన భారత భాగమున గకొదృష్టిని 
జూపియున్నా (డు. ప్రబంధమార్గ ప్రవణత్వ మాయన రచించిన నీర్వచనో త్తర 
రామాయణమునందును, భారతమునందునుగూడ( గాననగును. నిర్వచనోత్తర 
రామాయణము కరుణరస (ప్రధానమగు -నొక ప్రబంధమనియే చెప్పవచ్చును. 
ముందరి (ప్రబంధ కవులకు మార్గమును త యనునట్లు, తిక్క 
నార్యుండు గృంగారమునుగూడ. సీ గంథమున థోచితముగ( జొన్ని 
యున్నా(డు, సీతారాముల వనవిహారము se (గొని యాత(డు చూపిన 
శృంగార రసపోషణ నైపుణ్యము వర్ణనాతీతము, 


భారతమున నీ ప్రబంధ ధోరణి కుడాహరణముగ( దద్రచిత కీచకవధా 
ఘట్టమును గ్రహింపనగును. ఇందు భీము(డు నాయకు(డు. ద్రౌపది నాయిక. 
ఆలంకారికులు ఫీముని ధీరోద్దతునిగా నంగీకరించిరి. తిక్కనమా[త్రము భీముని 
ధీరోదాత్తునిగ ని రూపించెను. కవిబ్రహ్మ సృజించిన భీమునియందు బలదర్చో 
ములకో పాటు విసితత్వమును, యుద్దోద్రేకముతో పాటు యుద్ద నై పుణ్యమును 
యుధోచితముగా మిళితములైయున్నవి. భీముని యు త్తమ నాయకత్వమును 
[ద్ర వొపదీముఖమున ( గుండలీంద్రు( డిట్లు వ్య క్రముచేసియున్నా(డు : 


కొలువులోపల నిన్న. గోపమశ్తై త్హిన( 
దలకక నిలిచిన థి ర్యమహిమ 
నేండిందు( జనుదెంచి నిర్వికారత( (బ్రజ 
కన్నులు గప్పిన గౌరవంబు 
మనవారిలోన నొక్కనినైన6 బిల్వ కు 
తాహంబు సేసిన సాహనంబు 
లోక దుర్ణయు(డగు నీ కీచకునిని (వే 
లి డి రూప్పమాపిన కడిమి సొంపు 


కారతాదులయందలి ప్రబంధచ్చ్భాయలు 15 


చూడం దలపోయ మెచ్చ సంస్తుతియొనర్ప 
నాతరంబ నీ యు త్తమ నాయకత్వ 
మెతి(గి నిను6 గొనియాడ నే నెంతదాన 
మహిత విస్మయానంద నీర్మగ్ననై తి. 


వ్‌ 


ధీరోదాత్త నాయకుని కుండవలసిన ధైర్యసాహసములు, నుత్సాహ 
శక్తియు నిందు( (బస్తుతింప(బడినవి. 


వస్ట్విక్యమును ధర్మాముకూడ నిందు సాధింపంబడినది. భీముని విక్రమ 
ప్రదర్శనము, (ద్రౌపదీ పరాభవము, కీచక వధ యను నీ మూడింటినిమాత్రమే 
ప్రధాన వస్తువులుగా( దీసికొని _ కవిబ్రహ్మ యీకథకు నస్ట్విక్యమును 
సమకూర్చినాండు. 

సూరోోదయాది పర్షనలు, చందడ్రాద్యుపాలంభనములు దిసికి( (బ్రబం 
ధత్వమును సంపాడించినవి. 

ఇందలి పద్యభాగములను, రచనారీతులను దురువాతి (ప్రబంధకపులు 
చాలవటకు ననుకరించినారు. చూ. 

కుసుమ దాణుని చాణముల్‌ గూడ నై దు 

గరంగి నేరిమి వాటించి కరుపుగట్టి 

పోసి చేసి చైతన్య సంపుటము దగ ఘ 


టించిడో కాక యిట్టి చేడియలు గలరె: 


యచ్చుస( బెటినటందమొంది 
(wu) 
0 


కుప్పలు చసినట్టొ పు మెజసి 
చందురు సును(గాంతి కం దేర్చికూర్చి జా 

గునకు( దెచ్చినయట్లు గొమరు మిగిలి 
యళికులంబుల కస్సు గలయంతయుసు బుచ్చి 

నాయి వోసినభంగి నవకమెక్కి. 
యం(ఘి తలములు6 గుచములు నాననంబు( 
గచ భరంబును నిట్టున్న రుచిరమూర్తి 
యనుపమాన భోగములకు నాస్పదంబు 


కాదె యీ (త్రిప్పు లేటికిం గమలవదన,. 


16 ఆంధ పె బంధము _ అవతరణ వికాసములు 
rw 


లీల నా ముందట నాలేమ యొలసిన( 
జాడ కింజొచ్చిన చూజగాది! 
కనువిచ్చి నన్ను నాతనుమధ్య సూచిన( 
దనువున కమృత సేచనముగాచె | 
చిజునవ్వు బెరయ నచ్చెలువ నాతోడ( ఐ 
ల్కిన6 జెవులకు రసాయనముగాదె | 
యెలమి నమ్మెలత సన్నెలయింప( దివిరిన 
నెడ(ద కానందంబు నిక్క.గాది !' 
యానితంవిని మక్కువ నన(గి పెన(గి 
యింపు పొంపరివోవ నన్నేలికొన(గ( 
దల(చి పొందిన నది జన్మఫలముగాది | 
యనుచు వలరాజు బాటీకి నగ్గమయ్యె. 


మనోవృత్తి వివరణ కౌశలము (ప్రబంధ కవులకౌక ముఖ్యలక్ష ణము 
దీనినే పస్తుగుణ వర్ణన మనియు నందురు. 


పాత్రల బహిరాకార చేష్టలతోపాటు తదీయ హృదయ గతాభిప్రాయము 
లఅలనుగూడ వ్యకముచేయుటయే మనోవృత్తి విపరణ కౌశల మనబడును. 


ఈ లక్షణము తిక్కయజ్వ మహాభారతమునందు6 బలుతావుల6 గాన 
నగును, కవి(బ్రహ్మకు(గల యీ గుణము నవలంబించుటయేకాక దానికి 
మెజు (గు పెట్టిన కవి పింగళి సూరన. 


(ద్రౌపదిని (బ్రప్రథమమున( జూచినప్పుడు కీచకునకు( గలిగిన మోహో 
వేశము, కీచకునిచే (ద్రౌపది పరాభవింపంబడినప్పుడు ఖీమునకు( గలిగిన కోపో 
(దేకము, మదిరారసమును దెమ్మని సుదేష్ట (ద్రౌపదిని గీచకు నింటికి( బింపునెడ 
(దొపదికింగలిగిన హృదయావేదన ము మున్నగు. నిట్టి ఘట్టములందు గవి(బ్రహ్మ 
చూపిన మనోవ్న త్తి వివరణ కౌశల మత్యద్భుతము. 


ఇట్లు తిక్కన కవితయందు వీజప్రాయముగనున్న ప్రబంధ ధోరణి 
యెజ్జనకవితయందు ననలె త్తినది. 


' ఈతనివలన(౬ (బబంధకవులు నేర్చికొనునదియ సీతనికి( ere 
పర మేశ్యర బిరుదమును సార్థకము గావించునదియు వర్ణనాప్రాబల్యము. కథతో 
వర్ణనలను మేళగించి వ్రాయుట యను ప్రబంధ రచనారీ తిక మార్గదర్శకు (డీత (డే 
యనవచు చును 


అర కాదు అరలందిలి, ప్రిబంథ చాయలు. 17 


ఇతిహాసమగు భారతమునందును, భఖిలపరాణమగు హరివంశము 
నందును, నృసింహ పురాణమునందును నితని యీ రచనాధర్మ మొక్కలాగుననే 
యున్నది. హరివంశమందలి యుషానిరుద్దుల కథ మొదలగు కొన్ని యుపా 
ఖ్యానములు చిన్నప్రబంధములా యన(దగిసంత రమ్యముగా వ్రాయంబడినవి. 
ధారతముసందలి సావిత్రుపాఖ్యానముగూడ నిట్టిదే, ఇ(క నృసింహ పురాణము 
లోని పెక్కు.భాగములు స్వకపోల కల్చ్పితములే యనవచ్చును. (ప్రహ్లాదుని కథ 
నిమిత్తమాత్రముగా6 గైకొని దానితో స్వకీయ వర్షనా (పాగల్భ్యమును, భావ 
చమత తిని చమేళగించి, కథను సర్వాంగసుందరముగా భక్తిభావ బంధు 
రముగ( గావించినా6డు. 


ప్రబంధకవుల కందజకు నితివృత్తము నిమిత్తమాత్రమే యనుటకు 
నృసింహ పురాణ మొక దృష్టాంతము, కావుననే ప్రబంధ మొక స్వతం|త్ర 
చిత్రణముగ6 బరిగణింప(బడినది. 


(ప్రకృతి పర్హసలు చేయుటలో సిత(డగ్రగణ్యు(డు. వర్హనల కొటకీత (డు 
కథావేగమునుగూడ6 గుంచించును. కథాగతిని నిలిపి, వర్ణనలు సాగించుట 
ప్రబంధ కవులతో. జాలమందికి మిక్కిలి యలవాటు. దీనికి మార్గదర్శకు (డు 
(ప్రబంధసర మేశ్వరు (డే యనవచ్చును. 


సోమన యస్ననో వర్ణనా ప్రాశ స్త్యమునందేకాక, వ(క్రో క్తినై పుణ్యము 
నందు(గూడ( (బిబంధ కవులకు మార్గదర్శకు(డై నాడు. (ప్రబంధ కవులలో 
విపులముగా6 గానవచ్చు ననుప్రాస గుంభిత వచన రచనయును శి(త్రకవిత్య్వమును 
సీతని (గంథముస౭ దటిచుగా€ గాననగును. అచ్చతెనుగు పద్యములు సిరా 
స్ట్యములు, నీతనియండే తొలుదొల్స( గానవచ్చుచున్నవి. తరువాత వెలసిన 
యయాతి చరిత్రాది ప్రబంధముల కిట్టి కృతులయంచే వీజములు నాటంబడినవి, 
ద్విత్రిచతుష్పాంస పద్యములసుగూడ నీత6డు చెప్పెనా(డు. దీర్షసమాస గుంఛిత 
రచనావిశేషమునకును సోమనయే మార్గదర్శకు(డు. మృగయా వినోద వర్ణనా 
సందర్భమున వినవీరనయు నీతని కప్పుపడినాండేమోయని తోంయచున్నది.. 
హంసడిభకోపాథ్యానమున నీత(డు వర్ణించిన మృగయావినోదము తరువాతి 
(ప్రబంధ కపులందజకు మార్గదర్శక మే యనపచ్చును. అందీత(డు మిక్కిలి 
చమత్కారావహములును విసూత్నములు నగు నలంకారములను (బయోగించి 
యున్నాండు. ఊర్వశీ-నరరాసుర సంభాషణము నొళ మిషగా( గైకొని యీత (డు 
చూపిన ప్రో క్రినై పుణ్య మద్భుతావహము. 


ప్రబంధశయ్యకు మార్గదర్శకుడు శ్రీనాథుడు. ఆంధ్రకవికారంభ మైన 
' నా(టినుండియు నేంటివబికును శయ్యావిషయమున నాంధ్రకవుల దృక్పథము 


(2) 


18 ఆంధ వబంధము _ అవతరణ వికానములు 
We 


భిన మార్గముల 6 ట్‌ దోయినది. కొందజర్థ చమత్కృృతికం కు శయ్యాసాభాగ్యమునే 
యధిక క నాదరించిరి. కొందు శయ్యాని భాగ్యముకం పే భావగా౦భీర్యము 


నకే యెక్కు-డు (పాధాన్యమిచ్చిరి. 


మొదటివారికి నల్లిక జిగిబీగియున్నచో నర్థగాంభీర్య మొకపేళ సడలినను 
గణనీయము గాదు. రెండవ తెగవారికి భావగాంభీర్యమున్నచో(. బదసంవిధాన 
మున నించుక లోపము గాన్సించినను లెక్కు_లోనికి రాదు. 


మొదటి తెగకు వాగనుశాసను(డును, రెండవ తెగకు ( గవిబప హ్మయును 
లు. నన్న యభట్టారకునిచే నాదరింప(బడిన యీ శయ్యాసౌభాగ్యమును 
నాచన సోమనాథు(డు పోషించినా (డు. (శ్రీనాథుండు దానికి మెజుగులు వెట్టి 
ఘంటాపథము గావించినా(డు. అసో | 


శయ్యాసౌభాగ్యమునందు శ్రీనాథున కాన క్తి మెండనుట కనేకోదాహర 
అములను జూపవచ్చును, మచ్చున కొక్కుటి : 


“తకాకోరవేత వీథులన్ని గిడె సంధ్యారాగ రేఖావజల్‌ 

పాక్తో న్ముద్రిత పారిభద పటలీ పాండిత్య వై వెతండి కో 
తేక స్ఫూర్ణిత చండతాండవ రయో।ద్రేకార భటుద్భట 
శ్రికంఠ స్టి సిరకంఠ కోమల జటా(శేణిన్‌ విడంబించుచున్‌. 


శ్రవణమా త్రముననే సంతసమును గలిగించు సంస్క్భృతాం(గ్రపడ 
సమ్మిశితే రచనా(ప్రాగల్భ్యము (శ్రీనాథునకు మిక్టుటముగా6 గలదు. చూడుడు : 


నలినసంభవు వాహనము వారువంబులు 
కులము సాములు మాకు. గువలయాక్షీ 

చదలేటి బంగారు జలరుహంబుల తూండ్ల 
థభోజనంబులు మాకు. బువ్వు(బో (డి! 


_ మరపునం బడకుండ మనసున హా త్తియండు పదరచనము శ్రీనాథుని 
కవనమునంద్నే కాననగును. కవిసార్వభొముని యడుగుజాడలనే నడచిన 
ప్రబంధకపవు లనేకులు. గలరు. అందును విల్లలమట్టి. పినవీరనయు(6 దెనాలి 
రాముకృష్ణు(డును. నల్లసాని పెద్దనయు సీతని. పదసంవిధాన ee 
గారక (ప్రయోగవై వై చితిని సీసపద్య రచనారీతులను బలుతావుల ననుకరించిరి. 

మపాద విన్యాసముల( బౌలుపారు నీతని సీసపద్యముల నచ్చు గుద్దినట్లనుక 
న (పబంధకవు లనేకులు గలరు. అవి యన్నియు నిట నుదాహరింప నతి 
విస్తరము ననావశ్యకము నగును. . 


భారతాదులయందలి ప్రబంధ చాయలు 19 


సంస్కృత శ్లోకముల, దెని(గించుటలో (గూడ 6 (బదింధ కవులకు 
(శ్రీనాథుండే మార్గదర్శకుండు. సంస్కృత కావ్యమును ప్రప్రథమమున( 
దెనింగించిన కవి శ్రీనాథుడు, ఈతడు నైషధము నాంధ్రికరించుబయేగాక, 
కౌశీఖండమునందరి సూర్యరథ వర్ణనాసందర్భమున మయూరుని శ్లోకములను 
గూడ నాం(్రీకరించియున్నా(డు. ఈ యాంద్రీకరణ వీషయమున( గవిరాజు 
వేసిన మార్గముననే పినవీరనాదులుపోయిరి. 


(శృినాథయుగము స తల్లక్షణములు 


ఆం|ధ్ర వాజ్మయమున (శ్రీనాథయుగమునకు(గల ప్రాధాన్యము మజి యే 
యుగమునకును లేదు. ప్రబంధయుగమునకు (శ్రీనాథయుగము (ప్రస్తావనవంటిది, 
తెనుంగున నీ యుగమున కీ లక్షణమని యవవాదము లేకుండ నిర్తేశించుట చాల 
కష్టము. భాషాంతరీకరణ యుగమున స్వతంత్ర (గ్రంథములు పుట్టుట, 
. స్వత౦(త్రముల మధ్య ననువాదములు పుట్టుట, పురాణయుగమున.( (బ్రబంధ 
రచనయు( (బిబంధకాలమున( బురాణ రచనయు మొదలగు నన్యోన్య గుణ 
సంక్రమణ మాదికాలనునుండి నే(టివజకు సాగుచునేయున్నది. కావుననే 
యుగమునుగూర్చియైనను మనముచేయు నిర్ణారణము స్థూల రూపముగనే 
యుండును, 


ఆంధ్ర వాజ్బయమున _ (శ్రీనాథయయుగమును నంధియుగమని కొంద 
అందురు. ఆంగ్రమునందలి Age of Transition అను పదమునకు సరియైన 
తెనుంగుగాం గల్పింప(బడిన పేరిది. ఒక యర్హమున నిది సంధియుగమను 
మాటయు సత్యమేకాని యాంగ్రమునందలి Age of Transition వంటిది 
మా(త్ర మిదికాదు. 


కొన్ని యుత్తమ లక్షణములతో( గొంతకాల మొక మహాయుగమున 
నడచిన యనంతరము మతికొంతకాలమునకు మతికొన్ని యు.క్తమ లక్షణము 
లతో నింకొక మహాయుగము (పారంభము కానుండ(గా నారెండింటికి నడుమ 
జెప్ప(దగిన స్వతంత్ర లక్షణము లేవియునులేక యవ్యవస్థితము(గా నప్రధాన 
ము(గా నున్న కాలవ్యవధికి నాంగ్రమున Age of Transition అని పేరు. 


శ్రీనాథయుగము మన వాజ్మయ చరిత్రలో నప్రధానము గాదుకదా మీదు 
మిక్కిలి ప్రధానమైనది, కావున దీనిని బైయర్ధ్థమున సంధియుగ మనరాదు. 


ఈ యుగము ప్రబంధయుగమునకు( (బ్రస్తావనవంటిదని చెప్పితిమికదా : 
పురాణ పరిణతమైన యాంధ్ర రచన [పబంధములవంకకు మరలుటయేకాక, 
ఆ ప్రక్రియకు (దగిన యొరవడియంతయు నీ యుగముననే యేర్చడినది. కనుక 
నీ ఘట్టమును బురాణ (ప్రబంధములను సంపాదించి సంధించిన చోటుగా. 
జెప్పుకొనవచ్చును. ఈ యర్థమున (శ్రీనాథయుగము సంధియుగమే. 

ఈ యుగమున( బురాణములును బుట్టినవి. వానియందు(గూడ. 
(బబంధావయవములైన రసోత్కర్షయు, వర్షనాబాహుళ్యమును, నలంకార 
(పియత్వామును నెలకొనియున్నవి. కాశీఖండ భిమఖండములు క్షేత్రమహాత్మ్యము 


(శ్రీనాథయుగము - తల్లక్షణములు . 21 


లయ్యు ననువై నచోట్ల( (బ్రబంధ పథమునే త్రొక్కినవి. విష్ణుపురాణ వరాహ 
పురాణ కర్తలు తత్తదుత్త్రరార్థములయందు( బురాణ ఫక్కికకు. జూపిన 
యనాదరణమునుబట్టి పూర్వాభిరుచి వారియందును జాలవజకు( దగ్గినదనియే 
చెప్పవచ్చును. అటు తగ్గిన రుచి యిటు ప్రబంధరూపమున హెచ్చుట సహజమే 
కాని యన్వాభావికము కాదుగదా ! 


ఈ (ప్రబంధ రచనకు శృంగారనైషధ రచనారూపమున శ్రీనాథు(డు 
మార్గదర్శకు(డై నాండు. అంతకం అను స్వతంత్ర (ప్రక్రియ నపలంబించినవాడు 
పినపవీరన. తరువాత బెద్దనాదులు కేవల [పదింధములనే రచించిరి. 


భారతమున వ్య కావ్య కృము(గను, ఎజ్జనలో నంకురముగను, సోమునిలో 
మొలక(గను బొడసూపిన ప్రబంధలత (శ్రీనాథుని కాలమున( గొనలు సాగి 
చిగిర్చి మాజాకు వైచినది. ఇది రాయల కాలమున! బుష్పఫల సమన్విత 
మయ్యెను, 


ఇంత దోహద ప్రాధాన్యముగల యీ యుగమును నిరర్గక సంధి 
యుగముగా( బరిగణించుట పొస(గదు. ఈ యుగమునందలి కవులందటును 
కొల(ది(గనో గొప్పగనో (ప్రబంధ సన. పెజుగుటకు దోహద ప్రక్రియలు 
గావించినవారే. 


లోకములో (బజ లుబుసుపోకకై చెప్పుకొను చిత్రవిచిత్ర కథలన్నియు 
నొక్కమాటుగ నీ కాలముననే కావ్యరూపమును దాల్చినవి. బేతాళపంచవింశతి, 
విక్రమార్క చరిత్ర, పంచతంత్రము, భోజరాజీయము మొదలగు రచనలు 
ప్రజల యభిరుచులలోని మార్పులను మజీకొంత సూచించుచున్నవి. 


ఈ కాలమందలి కవులలో రమణీయ మైన శయ్య యత్నించినవారు 
కొందజును, మధురమైన యర్థమున క యత్నించిసవారు కొందజును గలరు. 
జక్కనయు( గొంతవటికు( “వినవీరసయు మొదటి వర్షములో ( అ 
మహానుభావుడైన పోతనలో(గూడ నచ్చటచ్చట సీగుణములు (పతిబింబింపక 
పోలేదు. టు గౌరనయు రెండవ వర్గమున( బ్రధానులు. 
యుగక్రర్తయగు (శ్రీనాథునిలో శద్దార్థములు రెండును సమ ప్రాధాన్యమున కుదిరి 
నవి. ఆ యుగమున సాతనిశ్రై లి సర్వాతిశాయి యగుట కదియే హేతువు. 


ఈ యుగమునకు( బ్రారంభదశలో( గొండవీడును, రాచకొండయును, 
మధ్యకాలమున రాజమహేం(దవరమును, దుదకు విజయనగర రాజ్యములోని 
యుదయగిరియును, నంతమున( గేవల విజయనగరమును సాహిత్యపీఠము 
లైనవి.. 


99 ఆంధ పబంధము _ అవతరణ వికాసములు 
ల 


నాచన సోముండు బుక్కదేవరాయల యాస్థానమున నడుగిడెనుగాని 
యానా(డాంధ్రకౌవ్య పదమయ్యెడ సుస్టిరము కాలేదు. మలి ప్రాఢదేవరాయల 
కొలువున( గనకాభిషేకమునాండు శ్రీనాథుడు పలికిన మంగళాచరణము 
మనోహరమై తద్రాజ్యలక్ష్మీతోపాటుగా నాంధ్రసరస్వతియు విజయనగరముననే 
సుస్థీరముగా నెలకొనుటకు( గారణ మైనది, 


ఈ యుగాదిని (శ్రీనాథునికో నాయాస్థానమున( (బ్రివేశించిన యాంధ్ర 
వాణి యుగాంతమునాటికి నంది మల్లయ్య, ఘంట సింగయలచే నచ్చట 
సుప్రతిష్టితమయ్యెను. అచ్చటచ్చట? జెదరువాటుగా నితరేతర కవులున్నను, 
బేరుగలవారెవ్వరు నీ యుగాంతమున విజయనగర సంబంధులుగానే కానవచ్చు 
చున్నారు, 


wal అ ను అద 
శ్రినాథయుగము సందిగ్గ ప్రబంధములు 


(శ్రీనాథయు గమున 6 బుట్టిన కొన్ని [గ్రంథములు (ప్రబంధములా యను 
సందేహమును గలిగించునవిమై యున్నవి. అనయా వీనికిని రాయలయుగమున( 
బుట్టినవానికి ననేకాంశములందు భేదము కన్పట్టుచుండును. అట్టివానిలో (6 
గొన్నిటి నిట నుదాహరించి వానికిని రాయలయుగమునా6టి ప్రబంధములకును 
గల భేదమును బరిశీలింతము, 


మణియు శ్రీనాథయు గమునకు బూర్వముకూడ నన్నెచి దోడుని కుమార 
సంభవమువంటి కొన్ని |గంథములు (ప్రబంధ లక్షణములు పెక్కి_టిని గలిగి 
యున్నవి. కాని యట్టివి బహువిరళ (ప్రచారమును కలిగినవై యున్నవి. వస్తు 
వి_స్టృతినిబట్ట్రియు నవి (ప్రబంధ లక్ష్యమునకు దూరములగుచున్నవి. 


ఇ(క (శ్రీనాథుని యుగమునందలి సందిగ్ధ (ప్రబంధముల(గూర్చి యొకింత 
చర్చించి రాయలయుగమునం దావిర్భవించిన కేవల పంతాల పరిశీ 
లింతము. 


జరన 
కల న 


- అనంతామాత్యుడు 

వీరిరువురు నొక్క_కొలనున నొక్క దేశముననే యుండిరి. సమకాలికు 
లైన యీ కవులిరుపురు. సదృకగుణోశే పేతులెన యిరువురు చక్రవ రులను 
నాయకులుగా గ్రహించి రెండు త్తమ కావ్యముల నొక్కుకాలమున రచించుట 
మజచిపోరాని వింత. ఇందొకరి రచన యింకొకరికి. (బోత్సాహమయెనో 
లేక వాని స సమకాలికత్వము యాదృచ్చికమో నిర్ణయింప6 జాలము. అదియు( 
గాక సద్భుళ వస్తు రచన? జేసిన యేయిరువ్స్వరు కపులకును ఏరికున్నంత 
భేదము లేదు.. 


విక్రమార్కు. (డును, భోజు(డును నార్యచక్రవర్తులలో విద్యాపోషణకును 
వదాస్యతకును సాహాసౌదార్యములకును బేరుగన్నవారు, వారి పేరులమీ(ద 
ననేక చిత్రవిచిత్ర క 'థలు లోకమున సల్లకొనియున్నవి. అట్టికథలే వీరి 5 కావ్యము 
లకు మూలములు, 


శిల్ప సొమర్ష ర కమునం దనంతు (డును, శబ్ద విన్యాస వైపుణీయందు 
న నయు( జేరీవడసినవారు. భావనాపూర్వకమైన (ప్రజ్ణియం దనంతు6డు: 
మేటి, ఊహాపూర్యకములై న న వర్ణనలు చేయుటలో జక్కన నిపుణుడు. 


24 ఆంధ ప బంధము = అవతరణ వికాసములు 
ల 


ఇట్లనుటచే జక్క నకు భావనాబలము లేదనికాని యనంతునకు రచనా 


నె పుణ్యము లేదనికాని చెప్పుటకాదు. శయ్యా సౌభాగ్య సంపాదనమునం దనంతు 
నకు రక్తి లదనియు భావనా(ప్రాగల్భ్యమునందు జక్కానకు నిష్ట తక్కువయనియు 
దీని యరము. 


మ 

వర్ణించినదానినే మరల వక్షించినను జక్కన జక్కన కొంగొత్త 
పోకడలనే చూపంగలండు. పునరుక్తిదోషము నంటనీండు. (ప్రతిపద్యము 
నందును బదముల కూర్చు త్తరోత్తర రమ్యతను డాల్చియుండునుగాని విసువు 
పుట్టింపదు. ఆతని కవితాదృష్టి యింతకుమించి పోదు. సజీవపాత్ర నిర్మాణము 
నందలి నైపుణ్‌ జక్కన కలవడలేదు. ఆతని కావ్యమున నెన్నియో కథలు 
చెప్ప(బడినవికాని యొక్క_దానియందును (బాణ ప్రతిష్టగల పాత్ర లేదు, 


ఇ(క ననంతు(డన్ననో, యే పిట్టకథ చెప్పినను దిక్కన థారతములోని 
యుపాఖ్యానములవలె సంపూర్ణములగు కావ్యములుగా ( దీర్చిదిద్దుపేకాక యందలి 
(పతిజీవిని నాటకమునందలి పొత్రలవోలె మన మనోరంగమున( దాండవింప( 
జేయును. గోవ్యాఘ్ర నంవాదములోని గోవు, మదన రేఖాచరిత్రములోని 
క్ష(తత్రియకాంత, మూషకకథలోని యెలుక యిందుల కుదాహరణములు. ఈ 
చిత్రము లాంధ్రకవి శిల్చ్పనిర్మాణమున నుత్తమ చిత్రములుగా. జెప్పుకొన( 
దగినవి. [ప్రకృతి దృశ్యములను వర్షించునప్పుడుకూడ ననంతు.డు భొతికాంశము 
- కంటె నంతస్పారమునంచే దృష్టిని నిల్చి తన మనోనయనమును బరిభ్రమింప. 
జేయును, ~~ 


అనంతుని కితకు గౌరవముదెచ్చిన యింకొకవిషయ మాతని నై తిక 
దీక్ష, నీతినిబద్ద మైన మానసికబలము శారీరకబలముకం టె శ క్రిమంతమనియు 
నా శక్తి క్రూరరాక్షసులను బరమ సాధువులుగను, ఘోరవ్యాభఘములను గో 
తుల్యముగను జేయంగలదని యీతండు గావించిన ధర్మప్రతిపాదనము. ఒక 
కన్ను నీతివంకను, వేతొక కన్ను శిల్పమువంకను నిల్చి రెంటిని నాకర్షించి 
తత్సమ్మేశనముచే6 బరస్పర సుందరములుగ వెలుగునట్లుచేసిన యీతని శిల్పము 

Artistic beauty does not differ from moral beauty 
అను సిద్దాంతమునకు ( బరమలక్ష్యముగా నున్నది. 


విక్రమార్క చరిత్రలోని కథలన్నియు నా చక్రవర్తి సాహసకృత్యము 
లను దెలుపునవియై యున్నవి. వీదిలో గొన్ని ద్వాత్రింశత్సాలభంజికల కథల 
లోనివి. అందులేనివియు( గొన్ని యిందుంగలవు. విక్రమార్కుని జననము 
నకు. గారకు(డైన చంద్రశర్మ వృత్తాంతముతో నీ (గ్రంథ మారంభమైనది. 
దీనికి సరియైన సంస్కృతమూల మున్నట్లు తోపదు. నో 


(శ్రీనాథయుగము - సందిగ్ధ ప్రబంధములు 25 


భోజరాజీయమునకు(గూడ సంస్కతమూలము కానరాదు. ఇందా 
మహారాజునకు సంబంధించిన కథాంశ ము చాలతక్కున. ఆయన పాండిత్యము. 
గూర్చియు( గవితాదరణము(గూర్చియు లోకమున వినంబడు కథలేవియు నిందు 
లేవు. సర్పటి యనునొక యోగసిద్దునకును భోజునకు( గలిగిన సమావేశము 
నాధారముగా6 జేసికొని బయలుదేరిన యనేకోపాఖ్యాసముల కీ (గ్రంథము పుట్టి 
నిల్లు. చః యుపాఖ్యానములలో గొన్ని నేటి మన కథానికలను బోరియుండును. 
మజికొన్ని పంచతం(త్రాదులయందరలి పిట్టకథలను బోలియుండును. ఇట్టి పిట్ట 
కథలను (వాయునప్పుడుగూడ ననంతు(డు తన శిల్పచాతుర్యమును వెలయించి 
యున్నా (దు. 


మానవపా(త్ర నిర్మాణమువంటి జంతుపాత్ర నిర్మాణము చాల దుర్శ టమైన 
విషయము, వాని యింగితము నెటు6గుట కతినిశిత భావన యుండవలయును. 
అట్ట ఘట్టములలో (గూడ ననంతుని భావన స్వచ్చతామహనియ మై యున్నది. 


జక్కన బహువర్ణనా(పియు(డు. అంధ్ర వాజ్యయమున నతి దీర్భవర్ణ్లనలు 
జేసిన కవులలో నీత6డే ప్రప్రథముండుగా( గన్చట్టుచున్నా (తు. మధథురాపురిని 
ముప్పదియేడు పద్యములలో వర్హించియు( దనియక దానికొక వచనమునుగూడ 
నతికినాండు. అపకాశము లభించినపుడెల్లం దనివితీర స్రీవర్ణనలం గావించి 
ప్రబంధయుగమునకు మార్గదర్శకు(డైనా(డు. సుమారరువది పద్యములలో 
జల|క్రీడా వనవిహారాదుల వర్షించి (ప్రబంధములందలి పర్టనాప్రాధాన్యము 
నుగ్గడించినా(డు. (గంథముసనందనేక కథలున్న వికాస నిట్టి వర్ణన లావశ్యకము 
లయ్యెనని చెప్పుట సరికాదు. 


ఇట్టి (గంథమేయగు భోజరాజీయమున నిన్నివర్లనలు కానరావు, 


గౌరన హరిశ్చం దో పాభ్యానము - సవనాథ చరిత్ర 
ఆంధ్ర ద్విపద(గ్రంథక ర్తలలో విసుగుదల పుట్టింపనట్లు కావ్యనిర్వ 
హణముచేసీన వారియందీత( డగగణ్యు(డు. ది్విపదకును లోకవ్యవహార 
సిద్ధమగు భాషకునుగల సంబంధము నీత(డు మజచినవా(డుకా6ండు. అనావశ్య 
కముల్లైన వర్ణసలచే నీత(డు కథను గుంఠితము చేయలేదు. సూటియైన కథ, 
సులభమైన శైలి విసుగుపుట్టింపని రచన యనునవి యీతని కవిత్వములొని 

ముఖ్య ధర్మములు. 


కొలందిపాటి శబ్దసామ(గితో వేషమును జిత్రమునందువలె తీర్చిదిద్దగల 


సామర్థ్య ఇ మీతనికి స్వతస్పిద్దము.. చిత్రకారులకు నొరవడిపెట్ట(ద గిన చిత్రములు 


౧6 ఆంధ వ బంధము _ అవతరణ వికాసములు 
WY 


హారిశ్చం|ద్రోపాఖ్యానమున ( జాలంగలవు. సామాన్యముగా హరిశ్చం[దకథ 
కరుణరసాత్మకమైనది. ఈతనిచే నది హాస్యవీభత్స రసాత్మకముగా మాటినది. 

ఈతని రెండవ (గ్రంథము నవనాథోపాఖా శ్రనము. ఇది శివపరమైన 
(గ్రంథము. హరిశ్చం|దోపాఖ్యానమునకిది తీసిక ట్రనవచ్చును. సారంగధరుని 
చరితమిందు వర్ణింప (బడియున్నది. ఇది తెలు6గువారి సారంగధర కథకు 
విలక్షణముగా6 గన్పట్టును. ఇందలి సారంగధరుండు రాజమహేంద్రవర 
వాస్టవ్యుండుగాక మహారాష్ట్రమునందలి కుంతలదేశమునకు( జెందినవా (డై 
యున్నా(డు. 


పిల్ల లమళ్టీ పినవిరన : శృంగార శాకుంతలము - జై మినిభారత ము 
ఈతడు రచించిన (గ్రంధములలో నేండు మనకు లభించిన వీరెండు 
కావ్యములే. 
శృంగార శాకుంతలము 
శృంగార శాకుంతలమునకు భారతములోని శకుంతలో పాఖ్యానమును, 


కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతలమును మూలములె లై యున్నవి---ఈ విషయము 
(గంథమందే కలదు : 


భారత (ప్రోక్త కథ మూలకారణముగ( 
గాళిదాసుని నాటక (క్రమము కొంత 
తావకో క్తికి నభినవ శ్రీ వహింప. 


కాళిదాసుని నాటకములోని ha యుత్తరార్థము నీత (డు 

గెకొ నలేదు. భారతమునందువలెనే పు హాతయైన శకుంతలకు రాజాస్థాన 

(ప్రదేశమును గల్లించెను. య మయుషుల (పార్గనము, రాజునాశమ 
థె థి 


es 


(ప్రవేశము జలసేచనావనరమున శకుంతల రాజునకు. గానవచ్చుట, కులపతి 
సోమతీర్థమున కేగుట, అనసూయా (పియంవదల ఘటనా కౌశలము, అంగు 
శీయక (ప్రదానము లోనగు రసవదంశములు కాళిదాసుని నాటకమునుండి. భిక్ష 
గై కొనినచే. ఆమెగథా పరిణామము మాత్రము భారాతానుకారి యగుచున్నది. 


సూత్రప్రాయముగా( జెప్పవలసి వచ్చినచో. గథావికాసము నాటకాను 
కారియనియు( దత్సరిణామము భారతానుకారి యనియు. వ్‌ నమా, ఈ 
రెండింటికి నడుమ నీత(డు స్వయముగా గల్పించిన ఘట్టములు గొన్నికలవు. 


తావకో క్త్‌కి నభినవ (శ్రీ వహింప ఆన్నకృతిపతిమాట వానివల్ల నే సార్ధక 
మైనది. కథాప్రధాన మై మెన భారతమున నీషన్నిద్దిష్టములై నట్టియు( (బదర్శనప్రధాన 


(శ్రీనాథయుగము వ సందిగ్ధ ప్రబంధములు 27 


మైన నాటకమున స్థానము లేనట్టియు( గొన్ని యంశములను (ప్రకరణానుగుణ 
a సీకవి వర్షంచెను. ప్రక యీ కృతికి నావర్ణన లుచితములుగనే 
యున్నవి. చూడుడు : 


హస్తినాపుర వర్ణనము, మృగయావర్షనము, రాక్షస వధ మొదలగునవి. 
అన్నిటికం కొను ముఖ్యమైన స్వతంత్ర కల్చనము శకుంతలా జనన 
నృత్తాంత కథనము, 


భారతమున శకుంతలయే తన జననవృత్తాంతమును దుష్యంతునితో 
జెప్పును. అది యంత యుచితముగాదని కాళిదాసాకథను జెలిక _తెలనోట వినయ 
లజ్ఞాొన్వితముగ నొకటిరండు పల్కులచే సూచించెను. ఎట్లయినను నాకథ 
స్త్రీజనో క్తమగుట కంగీకరింపక పినవీరన దానిని గణ్వశిమ్యునిచే( జెప్పించెను. 
ఈతని సంకల్పము మంచిదేయైనను సీకల్పనయందును దోషములేక పోలేదు. 
కామ వికారమన నెట్టిదో యెజు(గని ముగ్గుండైన మునిబాలకుండు మేనకా 
విశ్వామిత్రుల పచ్చిశ్ళం గారకథను మజింతపచ్చిగా( జెప్పుట ముల్లుతీసి కొట్టి 
డచినట్లున్నది. “ 


కాళిదాసు తన నాటకమున మానవ ప్రకృతికిని మాన చేతర (ప్రకృతికిని 
బుష్యా[శమమున సాధించిన యభిన్నసాజాత్యమును వినవీరనయు( జక్క_గా( 
బాటించెను. కాని యాశ్రమమునకు మూలాధారమై దివ్యతేజోరాశియైన హ్‌! 
పాత్ర మీ ప్రబంధమున. గొంచెము కలుషిత మైనది. నాటకమున జ్‌ జ్యోతిర్మయమై 
వెలు(గు నాపాత్ర మిందు మసకమసకగా నున్నది. కాళిదాసు తన నాటకమున 
వ్యంగ్యముగా బుష్యూ(శ్రమమునకును రాజాస్థానములకు( గల తారతమ్యమును 
బూర్వో త్తర ఛాగములలో నెంతయో సున్నితముగ6 (బ్రదర్శించియున్నా (డు. 
(పాణుల పరస్పర సంయోగమున కా(శ్రమములు స్రానములగుచో వాని వియో 
గమునకు రాజాస్థానము లునికిపట్టులనియు నకలుష చిత్తవృ త్తికిని నిర్మల 
ప్రణయమునకును నాశమములు నెలవగుచో ( గాపట్యముసకును జిత్సాందోళనము 
నకును రాజాస్థానములు నిలయములనియు(6 గాళిదాసుండు తస నాటకమున 
సూచించి యున్నాడు. మజియు.( గేవల తామ(గేరిత మైన దాంసత్యము 
పవిత్రము కాదనియు నా కామమనుతాపరూప తపోబల _&ళశితమైన దివ్య 
న్వరూపమును దనరు లోకపావన మగుననియు నప్పుడది రూపసౌంద 
ర్యములనే యసేకీంపదనియును గాళిడాను(డు బోధించెను. శకుంతలా 
వృత్తాంతమున నంతర్భూతములై యున్న యీ జీవిత మహాదర్శములను నాటక 
రూసమున6 (బ్రదర్శించు నుద్దేశముతోనే భారతకథకు భిన్నమైన ప్రణాళికను 
నాయన కల్పించెను. కాళిదాసుని యీ కథాకల్పనయే లేనిచో శకుంతలా 
వృత్తాంతమునకంత పూజ్యతయేలేదు. ఇదియు భారతములోని యనేకోపాఖ్యాన 


28 అంధ ప బంధము - అవతరణ వికొసములు 
re 


ములలో నొక్క_టియె యుండెడిది. నాటక రచనానంతరమే యీ కథ లోకముచే 
శిరసావహింపంబడిన దనవచ్చును. వీరన భారతానుసారిగా( గథను ముగించుటచే 
నాతని (పబంధమునకు(గూడ స్ట్‌ మాహాత్మ్యము లోపించాట సంభవించినది. 

_ శాకుంతలమునుండి (గ్రహించిన సందర్భములో నెడనెడ( గాళిదాసుని 
శ్లోకములను గొన్నిటిని పినవీరన చక్కగా దెని(గించెను. ఆ యాంధ్రీకరణము 
సర్వధా నైైషదాంధ్రీకరణమును బోలియున్నది. నాటక రూపముననే శాకుంతల. 
మంతయు నీకవి 'తెనింగించినచో. చెనుంగగున నాటకము లేని కొజంత 
చిరకాలము(కిందటనే తీరి యుండెడిది. 


జైమిని భారతము 


శాకుంతలమునకం పె నీ గ్రంథమున శబ్దరచస చాల వన్నెలు తీరినది. 
ఈ కావ్య తనక్‌ హేతువిదియే యనవచ్చును. జైమిని భారతమం దళ్వ మేధ 
పర్వము మాత్రమే కలదు. దీనికిని భా క మేధ. పర్వమునకును నీషత్తును. 
బొత్తులేదు. వ్యాసుని పంపున ధర్మరాజశ్వ మేధమును జేయుట యనునది మా(త్ర మే 
రెంటను గల సమానార్థము. అర్జునుండు సంచరించిన దేశములయు నోడించిస. 
రాజులయు బేర్లలో రెండింటికిని నెంతయో వ్యత్యాసము గలదు. వ్యాసుని 
యశ్వ మేధ పర్యమున( ద త్త్వయోగవిద్యలనుగూర్చిన (పసంగము చాల(గలదు. 
జైమిని భారతమున నావాసనయేలేదు. ఇందు( గుశలవోపాథ్యానము, చంద 
హాసోపాభ్యానము మున్నగు చక్కని యుపాఖ్యానములు గలవు. వ్యాసథారతమున 
(శ్రీకృష్ణుండొక మహాపురుషుండుగమాత్ర మే చిత్రింప(బడినా(డు. జై జైమిని భారత 
మున నత(డొక యవతార పురుషుండుగ6 జిత్రింపంబడెను. వైష్తవమైన భక్తి 
కిందు( (బ్రధానజ్ఞానము గలదు. వ్యాసుని యశ్వ మేధ పర్యమున( బాండవులు 
మహావీరులుగ( గార్యశూరులుగ( (పదర్శింప(బడిరి. ఇందు వారు శ్రీకృష్ణునను 
చ్చాయామా|(తులై_ యుండిరి. 


దగుబల్లి దుగన : నాసికేకోపాఖా్యానము 
౧౧ గొ "ఇ ల 


ఇదియొక శాంతరస (ప్రధానమైన (గంథము. దీనికి మూలము కఠో 
నిషత్తునందును భారతమునందును గలదు. సంస్కృతమున నిదియొక కావ్య 
ముగా కూడనున్నది. దుగ్గన యీ కావ్యమునే తెనింగించి యుండును. కథా 
వస్తువు చాల నద్భుతావపహ కా మైనది. ఆ కథను నిమిత్తముగా( జేసికొని దుగ్గన 
కర్మజ్ఞాన సంబంధమగు తాత్త్విక మీమాంసను విపులముగా6 బెంచి యీ 
(గ్రంథమును (వ్రాసినాండు. (ప్రబంధ సామాన్యములగు నతివర్ణనలు లేక శాంత 
రస (ప్రధానమైన యిది శాంతి పంచకమునందలి యుత్తమోపాఖ్యానమును: 
దల(పించుచుండును. సల 


గ్‌ A 


గా 


(శ్రీనాథయుగము' - సందిగ్ధ ప్రబంధములు | 29 


దుగ్గన (శ్రీనా థునకు బావమటి(ంది యగుటయే గాక ప్రత్యక్ష శిష్యుడు 
గూడనైయున్నా(డు,. కాని యీ యిరువురు కవులకు నెందును బోలిక లేదు. 
భావ (పపంచమున (గాని శబ్ధ. (ప్రపంచమున(గాని (శ్రీనాథ శిష్యత్వ మీతని 
యందు( గానరాదు. శ్రీనాథునిది రాగరంజితమైన స్వభావము. కావుననే 
యాయన రచన శృంగార రసోల్బణముగా నుండును. 


జటిలతా తరం గితమగు నాతని శేలియునా స్వభావ వఫల మే యనవచ్చును. 
దుగ్గనది శాంత న్వభావమని యాత(డెతి కొనిన యితివృ త్రము వలననే తెలియు 
చున్నది. ఈ [గంథమునందలి నిరాడంబరమైన శ్లైలియు నా యితివృ త్తము 
నకును నాతని స్వభాపమునకును దగియున్నది. 

నాసికేతోపాఖ్యానము నందలి కథ నామాన్యముగ( బబంధములం 
దుండు కథవంటిది కాదు. సాధారణముగ+( (బబంధములన్నియు శృంగార రస 
(పధానములు. ఇది శాంతరసన (ప్రధానము. ఇందలి నాయకు(డు కఠోర (బ్రహ్మ 
చర్య వ్రత పరిపాలనమునందు6 గడుంగడు' మక్కువ గలవాండు. నాయిక 
కామవికారమెట్టిదో యెటు(గని ముద్దరాలు. నాయకుండు ఘోర తపస్వి; 
అరణ్యవాసి. నాయిక రాజగు రఘుమహారాజు కూ(తురు; అసూర్యం పశ్య 
యగు నంతఃపుర కన్యక. వీరిరువురును వారివారి నియమము లొకింతయు. 
జలింపకుండ6గనే పరిణయఫలమన 6దగు పుత్త9భాగ్యమును బొందిరి. పుత్తోద 
యానంతరమును భార్యాభర్తలొండొరుల నెజు6గరు. తుదకు( బుత్తుందే కల్లి 
దం|డుల నొండొరుల కెణి(గించెను, 

పూసలతో డారము పోల్కి( (దిదింధమందంతట( (బధాన మెయున్న 
శాంతరసమునకు భంగము కలుగకుండ( గథాకథనము నందలి యాధ్యాత్మికము 
సెడకుండ నీ కథాసంవిధానమును గవి యెట్లు నిర్వహించి యున్నాండో 
చూడు(డు : 

బ్రహ్మ మానసపుత్తుండగు నుద్దాలకమహర్షి యాశ్రమ వర్ణనముతో 
గథా ప్రారంభమగును. నిత్య (బ్రహ్మచర్య వతముననున్న యుద్దాలకుని 
కడకు( బిప్పలాదుండను బుషి వచ్చి యాసంయమిని వివాహమాడుమని యుప 
దేశించును. పిదప( గమలగర్భుండును నశ్లే యుపదేశించును. మొండి పట్టుదల 
గల అపడ కం యిరువురి మాటలను బాటింపసక యథారీతిని దపమాచరించు 
కొనుచుండును, ఈ భాగమంతయును నిసర్గ మధురములును నిర్మల వైరాగ్య 
జనకములునగు వర్ణనలతో నిండియున్నది. నిర్మల (ప్రశాంత వాతావరణ 
మిందు దాండవించోచున్నది. 


ఇ(క నాయికా విషయము. ఇందే దుగ్గనకవి యుచితజ్ఞత గోచరించును. 
భూమండలము నంతయు నేకచ్చత్రాధిపత్యముగ నేలుచున్న రఘుమహారాజు 


30 : ఆంధ వ బంధము - అవతరణ దవికాసములు 
wer. 


కూతురు నాయిక. ఇచ్చామాత్రమున నమస్తభోగములు నామె పాదములపై 
(వాలంగలవు. నిరంతర వినోడాస క్షయై యుండందగిన యా రాకుమారి నీ కవి 
యెంత విపరీతముగా వర్షించినాండో చూడుడు : 


అనుదివసంబును నతిభ్త్‌( దల్లిందం 
(డ్రులకు నన్నలకు శుశ్రూష సేయు 
నతిపృ్పద్ధలై న బ్రాహ్మణ పురం|ధ్రుల తోడ 
ధర్మకథాగోప్టిం దగిలియుండు 
సంతతంబును భాగ్య సౌభాగ్యదములన( 
దొలిచిన (ప్రతములు సలుపుచుండు( 
బెద్దలు తనకు జెప్పిన బుద్ది తప్ఫక 
విమల సదాచార విధుతొనర్చు. 
దాలిమియ 6 జిత్తశుద్దియు ధర్మమతియు 
దయయు దాక్షిజ్యమును ని సావధానతయును 
వినయమును బంధుహితమును వెరపు(6 దగవు.( 
గలిగి చంద్రవతీ కన్యకాలలామ. 


అన్నయును దల్లిదం(డ్రులు 

మన్నన? దనుగారవింఫ మహనీయములై. 
యెన్నిక కెక్కిన గుణముల 

వన్నియ. గలిగించె చంద్రవతి కలమునకున్‌. 


ఆ చంద్రవతి విపేకము 
నాచారము గొరవంబు నడకువయును నా 
లోచింప నెందు గానము 
భూచక్రములోని రాజపుతికల యెడన్‌, 


మున్ముందామె జీవితమున? గలుగంబోవు విపరీతములకును నీవర్ణన 
లకును నెంతటి టి కార్యకారణ సందబింధముగలదో యో జింప్పండు. నేండు తుల చేని 
భో గభాగ్యముల నోలలాడుచు నొడలెజుంగక వినోదకేళీవిభ్రమముల(జంచలయై 
చరించు రాజప్పతి రేపు కలోర|వ్రతముల నాచరించుచు6 గానల(బడి (తిమ్మరు 
ఘారతపసికి ధర్మపత్ని కాం/గలదా ? అందులకు దగిన గుణము లీనా౭డే 
యుండవలయును. బుషిపత్నికాంటోవు నంగనకు సౌందర్యముతో గాని విలాస 
వి భ్రమములతో+గాని పనిలేదు. వృద్ధజనసేవయు, వైదికాచార నిష్టయు నామెకు 
వన్నెదెచ్చునవిమై యుండును. ఈ రహస్యము 'నుచితజ్ఞు(డగు నీమహాకవి 
మజువలేదు. విపరీత నర్జనాస క్తి చే( గావ్యగౌ రవమును జెడంగొట్టలేదు.. 


(శ్రీనాథయుగము - సందిగ్ద ప్రబంధములు ౨| 


రోదాత్తుండగు రఘుమహారాజు ప్రవర్తసయు నిందు మనోహరముగా 
వర్హింప(బడినది. రసోచిత పర్షనావిషయమున దుగ్గనను జెప్పి యింకొకరీని 
బేర్కనవలయును, 


జబు 


సంది యు - ఘంట సింగయ 


యల 
a 
వీరీయుగమున. దుదివారై నను వాజ్యయమున( జాల ప్రాముఖ్యముగల 
స్థానము నాక్రమించినవారు. (ప్రబోధ చంద్రోదయము, వరాహ పురాణమునను 
రెండు (గంథములు వీరు. (వ్రాసిరి. 3 


వీ 


(పటె నోధ చంద్రోదయ మాధ్యాత్మిక కౌ వ్యము, సంస్కృతమున గృష్ట 
మి[శ్రుండు వ్రాసిన (ప్రబోధ చంద్రోదయ నాటకము దీనికి మూలము. ఇందుస్న 
పాత్రములన్నియు. రూపమును దాల్చిన ఛావములే. ఇది యదె దికత పరమైన 
(గంథము, దీని మూలమును జూచి వేదాంత దేకికుడసు కవి విశిష్టాదై ఇత 
పరముగా “సంకల్ప నూర్యోదయమ'ను నాటకమును (వ్రాసెను. జై నులుగూడ 
నిట్టి నాటకము లొతటిరెండు ద్రాసినట్టు వారి (గంథములలో నుడాహారణములు 
గలవు. కృష్ణ్టమిశ్రునకు య సంస్క తములో నిట్టి నాటకమును బౌద్దమత 
పరముగా నశ్వ "ఇ ఘోమండు ష్‌ నట్లు నిదర్శనములు గలవు. 

(పబోధచం[దోదయ (గ్రంథము తెను(గున నొక యనుపమాన (ప్రబంధ 


మైనది. విద్ధసాలభంజికలి సు, శృంగార శాకుంతలమునందును ద్రాకృత 
సంస్కృత నాటకానుకర రణము మాత్రమే యున్నదికాని యిందువతె సంపూ 


రాం _్రోకరణము లేదు, 

సంస్కృతమున నీ నాటకము భారత నిర్మాణ (ప్రణాళిక ననుసరించి 
(వాయంబడినది. అమార్లచరులై న దుర్యోధనాదుల పక్షము నవలంవించి సన్మార్గ 
గాములైన పాండపుల; 'వేటుచేసిన ధృతరాషు నిభం గి మహామోహోదులనెడు 
నొక సంతానవర్గమును జేర(దీసి, మనస్సు వివెకాదులనెడు రెండవ వర్గమును 
దర. దుర్యోధనునకు దుళ్శాస సనాదులును వైది శేతరులును దోడై నే 


హోమోహుసకు( గామ[కోధాదులును జా జార్వాకౌది నాగ్తి సికులును దోడాదురు, 
న. దమ్ములవలేె వివేకునళు యమనియమాదులు సాప శియ్యు ము 
గావింతురు. కృష్ణునివలె విష్ణుభక్తి రత్షణముచేయును. భూరాజ్యమున కై కౌరప 
పాండవులకు జరీ గినయుద్దము వలెనే మానసిక రాజ్యాాక్రమణమునకై యీ యిరు 
తెగల వారికి ఘోరయుద్దము జరుగును. భారతమునందు దాండవులవలెనే 
యిందు వివేకాదులు జయమందుదురు. నంగా! భిన్ను (డగు ధృతరాష్ట్ర 
నకు వ్యాసునివలెనే మహామోహాదుల నాశనమువలన ఇీదించుచున్న మనస్సు 


32 ఆంధ వ బంధము - అవతరణ వికాసములు 
NAN) 


నకు వైయాసికీవిద్య (బ్రహ్మవిద్య) జ్ఞానోపదేశముచేసి శాంతి చేయార్చును. 
భారతమున ( జరమార్గము స (గల యుపనిషదర్ధ ప్రతిపాదసముపలెనే యిందును 

జరమాంకమున నుపని షద్దేపీ అ గలదు. (టి యువనిషర్దైవీ వివేకుల 
సంయోగమునం జనించిన “పత్త(ే (ప్రదోధచందద్రుండు. కావున నీ నాటకము 
నకు మహామోహాదుల జృాంభణము వీజముగాను, జ్ఞానో దయముసు 
నిర్వహణముగాను డెప్పవచ్చును. 


ఈ నాటకమును దెని(గించుటలో నీకవులు కథాసూత్రమునుగాని, శ్లోక 
క్రమమునుగాని యెచ్చటను మార్చలేదు. (వబంధమున కాపశ్యతములగు నొకటి 
రెండు పర్ణనలుమా త్రము స్యతం|త్రములుగా( గస్ఫట్టును, ఇందరి చిదాసంద 
నగరీవ ర్రనము పైవానిలో నొకటి. యుద్ద ప్రకరణములో ( చేయంబడిన సూర్యా స్త 
మయాది వర్లనములును మూలమున తేనిచే. సంవాదాత్మకమైన నాటకోమును 
గథనాత్మక మైన (ప్రబంధముగా( దెనింగించుట మిక్కిలి దుర్హటకార సయ, ఇట్టి 
రావ్యనిర్వహ ణమున పీరు కృతకృత్యులనియే చప్పవచ్చును. అందందు( చేసిన 
య. నోనగు ర wa తప్ప. జస్ప(దగిన మూలాతిర్రిమణ 

చమెమ్మోత్రము నిందులేదు. తొ కముల యాం (గ్రీకరణము గొనాథ పిస సీళనల 
మార్గముననే న. అ వారివలెనే వీరును మూలమునుజేపట్టి యాత్మ 
యమును జేసికొని దానికి వన్నెపెట్టి క్రొ త్తవస్తువుగా( (బదరి న 


యు జబ ది 


I 


శ్‌ 


్రించిర స్నమాట, 


Uy 


కాల (ప్రభావమునుబట్లి యీ నాటకము ప్రబంథధముగా ( 'దెనింగగింప. 


ఆనాండు మనదేశమున నాటకములాడు నాచారము లెదేమోయన్నచో 
నతి ప్రాలీనములగు యక్షగానము లా న దీర్చుచున్న వి. కొని యో. 
మార్గ నాటకములు యతగానములవలతె వీథులలో, (దిదర్శింప( దగినవికాష్ళ,. 
వీనికి సర్వోవస్కర సంపన్నములై న రంగస్థలము లుండవలయును, టన 
రాజపోషణమున(గాని యానా(డు నిర్మింప "బడవ. అట్టి రాజొదరణము 
లేనినాడు, ప్రదర్శనార్థమై నాటకములను దెని(గించుట నిరర్ణకమని రోర్ఫులును 
భావించియుండిన నుండవచ్చును. ప్రదర్శనార్హ రమెగాక సాహితీపరముగనే 
నాటకములను దెనింగించినచో నప్పుడు శ్రవ్యకావ్యములుగనే యేల తెని(గింప 
రాదని వారి యూహయై యుండును. 

పండితరం జకమగు రంగనిర్మాణమేయుండి యా రంగములు రాజొదరణ 
పాత్రములే మైయండినచో నాటకములు es మాజుట తటస్టింపదు. 
వాని యథావముచేతనే మన పూర్వులు నాటకదర్శన కుతూ హలమును (శ్రవ్య 
కావ్య (శవణముచేతనే తీర్చుకొనుచుండిరి. 


33 


నున్నవి, 


చెటుగన 


ములు 


గథనాత్యకములగు శ్రవ్యకావ 


కావ్య 


ను 
జీ 
లస్ట్‌ 


f3 fog 
a! 
c3 గ ౯ 
89 fe 
3 yw 
We 
7 we 4 
"3 GG 
క 
3 ‘aD గ్‌ 
0 & a) 
ee స 3 స 
వ 
weg స 
లర తం 
wm oO ట్రే 
2 ణ 1. 
యస్తు 
3 స్ట 
శె శ g iE 
aN! చేల 
స 3 ea YY 
YC శ క 93 
Ss fy ౦ 
2 9 
S స, 
Gh << ౯ 
5 fay 
9p << 8 
LIRR 
ww ia 
a We నో 
sw Te = 
(0 ఏ 
2 ౨/౦ 
ల 9 ల న్‌ 
య 
అ) 2౮ శ్ర 
Wy లో 


RA oo 
3 
a 
wm 8 
oo 
ళం యి 
i 1a 
స్‌ ల 
9 § 
4 h 
9 A 
త్ర 
2 
9 
oR 
గి స 
స్‌ x} 
Wr g 
¥ ఇ, 
are 
లి 
RE yf 
స్ట 
ఖై 
జ్జ f3 
[34 
932 
v2 
3 
fp 


నొరసిచూచు స్టానమని వారి యభిప్రాయము. 


నూ 


నిన టిని 


షొ 
t 


—_ 


రవితాశ కుల 


ఇది 


(3) 


ప్రబంధములు - పాత్తచిత్రణము 


మహోక వీ (ప్రతి భకుంగల ముఖ్య అతణములలో నొకటి పా(తనిర్మాణ 
కొళలము, 


త్వ 


నుండునది కాదు. పురాణ కపులకును, (ప్రబంధ కవులకును గల ముఖ; భేద 
మీపాత్రనిర్మాణ నై పుణియండే కాననగును. పురాణకవులు సాధారణముగా 
దాతల యింగితాకార చేష్టాదులను వ్య _క్షముచేయుటలో ( దటనభాపమును 
వహింతురు. కథాకథనము, ఛర్మస్థాపనము మొదలగు విషయములే వారి 
కాదరణీయములై. యుండును. ఈ రెంటికిని సామరస్యమును గుదిర్చిసె తిక్కాన 
పంటి మహాకవులు కొల(దిమంది మాత మేగలరు. ఆట్టియెడ నమ్మ హోశపులును 
(బబంఢధోరణి నాశ్రయించిరనియే చెప్పనొష్పును. 


జ 3 k స p ' . జ ఇట ఇగ 
సజీవపాాత నిర్మాణకెశ లము సామాన్నకవుల కందజకును నందుబాటులి 


సజీవపాత్ర: నిర్మాణ మన6గానేమి ? 


పాత్రలు కొజడుపాతి కొయ్యబొమ్మలవలెనుండక చెతస్య సహితములై 
యుండవలయును. సచేతనత్వమునకు ముఖ్యలత్షణము వైవిధ్యము. అనగా 
నె రెండు పొత్రలును నొక తీరున నుండకుండుట. (ప్రపంచమున మనుజుని 
అస మనుజులున్నను నన్నిలకణములయండును వారికి నేకీభాపముండుట 


దుల్లభము. ఎద్దియైనను వైలక్షణ్యము వారియందు. గోచరించియే తీరును 
జ 


a 
జి 


జగత్తు కావ్యజగత్తునందు. (బతిబించించునుగాన విశ్వ నిర్మాతయనగు 
(దిహ్మకు( 7 వ్య నిర్మాత యగు కవి (పతిద్యంద్వి యగుచున్నా(డు. కాప్పుస 
(బ్రహ్మ సృష్టియందు( గన్నట్టు పం కవిబ్రహ్మ సృష్టియందును గస్పెట్ట 
వలయును. “అపారే క కావ్య సంసారే కవిరేవ (ప్రజాపతిః అను నా 

వచన మివిషయమునే బోధించుచున్నది. ఈ వ్యక్తి వైవిధ్యము లేకున్నచో, 
దాత్రలు నిశ్చేతనములై పోత (బోసిన న చొమ్మలపగిది నుండును. అల్ల పాత 
నిర్మాణము మహాకవి (ప్రతిభకు దార్కాణము కాదు, 


సజీవపా (క్ర నిర్మాణకౌశలము (ప్రబంధ కవుల కందజకును గలదని 
చెప్పంజాలము. గతానుగతికముగా రచించిన కవులనేకులు గలరు. కాని సజీవ 
పాత నిర్మాణము నద్వితీయముగా నిర్వహించిన మ మహాకపులును గలరు. ఆట్టి 
వారిలో నొక) గై (డల్ల సాని 'పెద్దనార్యుండు. 


పెద్దనార్యుని మనుచరిత్రము శాంతశ్ళంగారములు నంగమించిన € అర్హిమని 
చెప్పవచ్చును. సహజ శృంగార్మప్రియమైన చిత్తము ? శాంతోన్కుఖమైనపుడు 


క్‌ ప్రబంధములు - పాత్రచి త్రణము 35 


రచింపబడిన (గంథమిదియని యిందలి హతా జెప్పకచెప్పుచున్నది. 
మహాకవి పోతన భర్‌ జోడించెను. స స శాంత 
శృంగారములను నేర్పుతో ( గలిసె 


ఈ (గ్రంథమున మొదటి మూండాశ్వాసములయందును నద్వితీయ శిల్ప 
సామర్థ్యము చూపంబడిసది. అయ్యెడం డాండవించు రెండు పాత్రములును 
(ప్రవరుండు-వరూధిని) బెద్దనగారి పాత్రనిర్మాణ సిద్ధికి సంథాషణ చాతుర్యము 
సకు బుద్ధివిన్యాసమునకు విరోధిరసముల సంఘర్షణకు లక్షీభూతములుగా 


నున్నవి, 


అట్టి ; శక్తితో సృజించిన పాత్రలు కావుననే (ప్రపరుండును వరూధినియు 
(టికిని సజీవులై యున స్నట్లు భావుకుల మనో నయనములకు గోచరించుచున్నారు. 
తేం శుకమహర్షిని బేర్కొ-నుటమాని యాం [ధులు మనుచరిత్ర 
్రట్రినదాదిగా ( (బ్రపరుని జెప్పుకోనుచున్నారు. అస్త వలపు( ([బయోగమునకు 
ంభను మజచి వరూధినిని బేర్కొనుచున్నారు. ఈ పొత్రముల సజీవతకును 
ం|(ధుల మనఃప్రపంచముస నవి కల్పించిన పరివర్తసమునకును నిదియే 
ర్యాణము. తిక్కస సృజించిన భారత పురుషులకు. ( బిమ్మట నాంధులతో 


క 


త్‌ సన్నిహిత 'త్యముగల పాత్రలను సృజించిన మ మహాకవి లేనేలేండు. 


ఇ రలు కి ప 


E 


లి 


ఈ నిర్నాణమున రావశ్యకమైన త్‌ తత్చా(తత్రల యింగిత పరిజాసమును 
యజ అజాత రో 
తదుచితమెన సంవాదసరణియు నాటకీయమెస తటసపదతియు గృతహస్తు( 
న్‌ og యై య వానల . క 
డన పెద్దనకు( జక్కాగా నలవడినవి. ఈ రెండు పాత్రలును రైపల వియద్ధము 
లన రండు రసముల నాశ్రయించి యున్నవి. రవి యీ రెంటియందు నేదెనకు 


యిరుపంరలను సమదృష్టి న పెట్టి యీ రం డు రసములను సమాన 
గాంభీర్యముగల (ప్రవాహముగనే నడిసేను. 


న్న 


౬ 


|] 


మనుచరిత్రమును జదివినవారెవ్వరును వేశ్యయనికాని శోత్రియనకు 
'వ్రతభంగము చేయనెంచిన వలప్పకత్తె యనికాని వరూధినిని నిరసింపరు. 
మీదుముక్కి లి యామె యనురాగము విఫలమైనదని చింతించెదరు. అట్లయ్యు 
నామెవలలో( బడక ధీరు(డై తప్పించుకొనిన (ప్రపరుని దలంచి భ కిపూర్వ్యక 
నమస్కా_రమును గావింతురు. ఇది కవిలోని సమభావమునకు ఫలము. 

ఉ త్తరార్థమున ( బద్యారచనాసౌందర్యము, కథాకథన చాతుర్యము 
మున్నగు నితర గుణములు గలవేకాని పాత్రచిత్రణమని చెప్ప(దగినది లేదు, 
ఆ కథాభాగమును నట్టిది కోరదు. 


36 ఆంధ ప బంధము _ అవతరణ వికాసములు 
TUN 


(౮ 
ర్న 


= శ్ర ny ద 
అద్వితియ సౌందర్యమునకును నమయ చై రాగ్యమునకును నాటపే 


క్ల re 


వాడు (ప్రవరుడు. వివిధాధ్యర నిర్మల ధర్మ కర్మ దీకెపరతం౦ంతు. డని 
సనారతాభ్యావన తత్పరుండనియు నాతడు కసం వర్షింప(బడినా(డు. 

వాని వ వైరాగ్యమున (జేసి 

కాంక్షసేయు ఇారకామినులకు.( 

బూచిన సంపేంగ పొలుపు మధుకరాంగనకు( 

జోలె భో గజాహ్యమయ్యె, 
అని కవియే మెల మెల్లిగ వచించి మున్ముందు జరుగనున్న కథాప్రణాళికకు 
బీజస్థాపనము( జావందినాలు. (ప్రాత ఃకాలముననే వామనస్తుతి పరత్వముస 
లేచి వరణాతరం నిణియం దఘమర్షణ మంత్రములు పఠించుచు మున్కలిడుట, 
సంధ్యాద్యనుష్టానములను నిర్వర్తించుకొని సమిత్కుళకుసుమ ఫలాదులను 
గొని గ రులు వెంటనంటి వచ్చుచుండగా. గృహంబునకు మరలుట, 
నిత్యాగ్నిహ కో తమును నిరతాన్న(పదానమును గావించుట (పవరునకు దిన 
కృత్యములు. (ప్రవరు(డప్రతిగృహీత. కుల శీల శమ దమాదులయందు. బతి 
యడుగుజాడలనే నడచునది యాతని యిల్లాలు. అర్ధరాత్రంబున నతిథు 
లేతెంచినను వలయు భో జము లామె యవా కరిగా (గ వడ్డించున(ట, 


అహార్నిశలయందును నతిథి సేవాత తత్సరు(డైయుస్న (పవరు నింటికొకనా( 
డొక సిద్దుండువచ్చి తీర్థయా(త్రాచరణమునం దాసక్సు(డై యున్న (ప్రవరుని పాద 
లకు సిద్దాషధము నొకదానింబూసి య థేచ్చ. జనినాండు. ఆ యౌషధ 
మున(౬ (బవరు(డు 'హిమవన్నగమున 'కేగినాండు. చూడవలసిన తాపులన్నియు( 
జూచి యింటికేగ నుదేశింపంగా సిద్దండొనంగిన పాదలేపనము కరంగిపోయినది. 
విచారపరిత చేతసు్రడైన (ప్రవరుండు విధివశమున వరూధినియను స్వర్వేశ్య 
పసించియున్న స్థ సలమున కనెను, 


ఇట వరూధినీవర్ణన మత్యద్బుతముగా€ గావింపంబడినది. అద్వితీయ 
రూప లావణ్యయగు నేయ్యచ్చర లేమ మకరాంక శశాంక మనోజ్ఞమూర్తియగు 
(పవరుని నేకాంతమున జూచినంతనే కామించినది. మహీసురాన్వయంబెక్క డ 
నీతనూ విభవ మెక్క_డ నను నాశ్చర్యమా మెకు6 గలిగినది. నునుసిగ్గు దొంతరలు 
క్రమ్ముకొని రాంగా నొక్క పోకనునుబోదియం జేరి విలోకన ప్రభావీచికల. 
దదీయ పదవీకలశాంబుధి వెల్లి (గొల్పినది. 

(వవరుండు వరూధినిని ' సమీపించినాండు. మదనవేదనకు లోన 
తత్తరపాటుతోడ6 దన త్రోవకడ్డముగా నిలిచిన ప జూచి 
విభ్రాంతు డై యాత (డిట్లు పల్కి_నా(డు : 


ప బంధములు _-పాతచిత ణము 37 
« Snr 


ఎవ్వతెవీవు ఖీతహరిణేక్షణ యొంటి చరించెదోట లే 
కివ్యనభూమి భూసురుండ నే. (బవరాఖ్యు(6డఈ6 (దోవ. దప్పితిన్‌ 

(గొవ్వున నిన్న గా(గమునకున్‌ జనుదెంచి పుఠరంబువేర నిం 

కెవ్విధి(గాంతు€ దెల్చంగదవే తెరువెద్ది శుభంబు నీ కగున్‌. 


ఇది (ప్రవరుని తొలిపలుకు. ఒంటిగా నివ్వనభూమి. జరించు నీ వెవ్వతె 
వని యాతని (ప్రశ్న. నేను బ్రాహ్మణు(ండను (గొవ్వి యిన్నగాగ్రమునకు( 
జనుదెంచి (త్రోవతప్పితిని. తెరు వెటీంగింపుమని ప్రార్థన. శుభంబు నీకగునని 
యాశీర్వాదము. 


ఈ పద్యమున శుద్దశ్రోత్రియునకు (గల నిరాడంబర చిత్తవృ త్తియు, 
నిష్కల్మషమైన వాడ్డోరణియు నతి మనోజ్జముగా జిత్రింపంబడినవి. క్రొవ్వి 
యిన్నగాగ్రమున కేతెంచితినని తన్నుదాను నిందించుకొనుటయు శుద్దశ్రోత్రియ 
లక్షణమే, నిష్కపటమైన యీ ధోరణి నాలించి నిలింప వేశ్యయు నొక్కిం౦త 
నవ్వి నర్మగర్భముగా నిట్లు (ప్రత్యుత్తర మిచ్చినది : 

ఇంతలు కన్నులుండ( చెరువెవ్వరి వేండెదు భూసునేంద్ర: యే 

కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కురించులా 

గింతియెకాక నీ వెబు(గవే మునువచ్చిన 'తోవచొప్పు నీ 

కింత భయంబులేకడుగ నెల్లిదమైతిమి మాటలేటికిన్‌. 

శుద్ధ్దస_త్త్వమూ ర్హియగు ప్రవరునకీ సమాధానమునందలి యంతరార్హము 
గోచరింపలేదు. నీ వెవ్వతెవన్న (ప్రశ్నకు సమాధానముగా వరూధిని యీ క్రింది 
(ప్రత్యుత్తర మచ్చినది : 

చిన్ని వెన్నెలకందు వెన్నుదన్ని సుధాబ్టి( 

బొడమిన చెలువ తో (బుట్టు మాకు 
రహావుట్ట( జం(త్రగా(త్రముల రాల్లర6గించు 

విమల గాంధర్యంబు విద్య మాకు 
నసవిల్తు శాస్త్రంపు మినుకులావ ర్తించు 

పని .వెన్నతోడ. బెట్టినది మాకు 
హయమేధ రాజసూయములన( బేర్వడ్డ 

సవన తంత్రంబు లుంకువలు మాకు6. 
గనకనగసీమ( గల్పవృక్షములనీడ ( 
బచ్చరాచట్టుగమి రచ్చపట్టు మాకు 
బద్మసంభవ వైకుంఠ భర్గ సభలు 

సాముగరిడీలు మాకు గోశత్రామరేం|డ్ర 1 


న్నే 


3§ ఆంధ ప జంధము - అవతరణ వికాసములు 
నో లో 


ఈ యుసన్యాసమంతయు( దెరువెటుంగక పరితపించుచున్న ప్రవరునకు 
వ్యర్థ్యపలాపమువలె( దోంచినది. కుందనమువంటి మేను మధ్యందిన మర్తాం 
డాహతి( గందిపోయెనేయని వాపోపుచు నస్మద్భాహము పావనముచేసి బడలిక 
వాయ(గా( జనుమనిన వదాధినిక్తి భక్తియ చాలును, సగరమార్షం బు( జూపి 
పుణ్యమున6. బొమ్మని ప్రవరుడు సమాధాన మిచ్చినాండు. భూసుర కైతప 
కుసుమ శరాసన యని వరూధినిచేసిన సంబోధనమునందలి భావము (ప్రవరునకు 
రుచింపలేదు. నీవుచేసిన “సపర్యలు మౌొకువచ్చె నిందుండ(గ రాదు పోవలయు 
నూరికి నిప్పుడేను రాకుండ నొకండు వచ్చి మజియొండునె భక్తియెచాలు'నని 
మాయలేని మాటలుపర్కి. కరుణింపు నాపయినని దీను(డై (పార్ధించినాండు. 

ఏనిక నిల్లు సేరుటకు నెద్ది యపాయము మీ మహత్త్వముల్‌ 
మౌనిని దివ్యముల్‌ మదిందలంచిన నెందును మీ కసాధ్యముల్‌ 
గానము గాన తల్లి: (పజలన్‌ నను(గూర్చుమటన్న లేత న 
వ్యాననసీమ6 దోంప ధవకాయతలోచన వాని కిట్లనున్‌. 


ఈ పద్యమునందు(6 [బవరుని యమాయకత్యమును నాతురతయు( 
బ్రిస్ఫుటములై యున్నవి. “తల్లి'యన్న సంబుద్ధి వరూధినికి వజపుంబోటువలె 
నుండి యుండును. ఈ యమాయకునితో నర్మో కులాడుటవలన( [బయోజనము 
లేదని తెలిసికొని “నిక్కము దాపనేల ధరణీసురనందన : యింక నీసయిం 
జిక్కి మనంబు నాకు” అని స్పష్టముగా దనకోర్క నెతింగించినది. 

“వ్రతులై దినములు గడపెడు వి|ప్రలం జనునే కామింప మది విచారము 
పలదే' యని యా బ్రాహణు(డామె కోర్కెను నిరసించి పల్కానాండు. 'ఇ65క 
యుక్తులపై యుక్తులు (పబలినవి, 

“కంభగత (ప్రదిపకళికా శ్రీదో(వ నెందెందు( బోకెందే నింద్రియముల్‌ 
సుఖంబుగను నాయిం పే పరబహ్మ మానందో బహ్మయటన్న (పా(జదువు 
నంతర్చుద్ది నూహింప్పమా” యని యామె కుతర్మ్క_ము( గావింప€గా( (బవరు6డు 
సిగ్గును వెగటును బొడమ నిస్సృహాత( దెలుపునొక చిలునవ్వు నవ్వినా(డ(ట. 
శ యొక్క_మాటలో _దైవరుని యంతర్య్మూ ర్తిని (బత్యక్షము గావించినా(డు 
పెద్దన. “ఈ పాండిత్యము నీకు(దక్క మజియెందే6 గంటిమే” యని తిరస్క 
రించి “యింక నేలా తర్క_ముల్‌ ' అని యుదాసీను(డై నాండు (పవరు(డు. 
“చెప్పకుమిట్ట తుచ్చసుఖముల్‌ మీసాల'పై( దేనియల్‌ "అని తుదిమాట నిష్కర్షగా 
_ జెప్పినాండు. - “నాకరణుల్‌ దర్భలు నగ్నులున్‌ |బ్రియములై నట్లన్యముల్‌ గావు' 
అని తన యైహికేచ్చావిముఖత్వమును (బ్రవరు(డు ప్రస్ఫుటము గావించినా(డు. 


చిత్రణము 39 


ఇట్లు సిరనిశ్చయు(డై యున్న (బాహ్మణున్నిపై. దన శృంగారాస్త్రము 
లేమియు( బనిచేయలేదని వరూధిని (గ్రహించినది. ఇంకనొక్క యస్త్రము 
మాత్రము మిగిలియున్నది. “అనునయాలాపాతి దీనాస్యయై" వెతలం౦ బెట్టికుమింక 
సన్ననుచు నీవీ బంధమూడ. గౌగిలించినది. కాని యా యస్ర్రముకూడ నిట 
నిష్ప్రయోజనమే మైనది. “హా శ్రీహరీ యని (వ్రాహ్మాణు. డోరమోమిడి 
తదీయాంసద్యయంబంటి పొమ్మంచుం దోచినాండు. “కలంచు నే సతుల 
మాయల్‌ ధీరచిత్తంబులన్‌' అని కవియొక నిట్టూర్చు విడిచినాండు. అట్లు 
త్రోపువడి వరూధిని ఘనలజ్ఞా పరపశమైనది. వేదన నెపంవిడి కలస్వ 
నంబున నేడ్చినది. పరాశరాదుల కామకేళీ పరతం(త్రత్యము నుదాహరించి వారి 
కంపే నీ మహంత్త్యంబు ఘనమేయని వాదించినది. కాని యేమిప్రయోజనము ? 
('ప్రవరుండిట్టి మాటలకు [_బత్యుత్తర మిచు.వాండుకా6డు. మీదుమిక్కిలి యప్వన 
జగంధి మేని జవ్వాదిపస గదంబించు నొడలు గడిగికొని వార్చి (ప్రవరుడు 
పరిశుద్దు(డైనాండు(ట. ఇట్టిదికదా నిగ్రహము : 

మనుచరిత్రమునందలి పాత్రనిర్మాణ కౌశలమంతయు నీ రెండు పాత్రల 
నాశ్రయించియే యున్నది. తృతీయాశ్వాసమునందలి వరూధిని చరిత్రము 
కడుంగడు విషాదపూరితము. ఆమె జన్వన మడవికాచిన పన్నాల యైనది. 
ఆ మెపలపు నిష్ఫల మైనది. తన యమ_ర్త్యభాప మే తసకు రోంఠత6గా6 దోచిసది. 
కాంతు(డపజ్జ చేసినంత నే కాయము వాయ(గల మ_ర్యభామిను లెంత తపము 
జేసి జనియించిరో యని యామె నిట్టూర్చులు' నిగిడ్చినది. ఈ పలపుపిచ్చిలో 
మాయా(పవరుని మాయలకు లోనైనది. స్వారోచిషమనుసంభవమున కాది 
కారణమైన యయ్యచ్చర పేరైనను దృతీయాళ్వాసానంతరము స్మరింప 
కుండుట మజియు శోచనీయమెన విషయము. ఇంతకును వరూధినీ వృత్తాంతము 
నిషాదరేఖా శబలితము. 

పెద్దన తన (గ్రంథమునం దంతటను బురుషుని యౌన్నత్యమునే చూపి 
యాడుదానిననదగా నిరూపించి యామె పురుషుని (బ్రేమభిక్ష వేడుచున్నట్లు 
చిత్రించినాండు. ఈ విషయమున నీతనికి( ప్రతిద్వంద్వియై నిలిచినవాండు ముక్తు 
తిమ్మన మహాకవి. ఈత(డు సృజించినపాత్ర ఖండితనాయికయగు సత్యభామ. 
ప్రవరుడు వలపులకాణాచియగు వరూధినిని. బొమ్మంచు తిరస్కరించినాండు. 
సత్యభామ -లతాంతాయుధు( గన్నతండ్రి శిరమును వాదుపాదమునన్‌ దొల6(గ. 
దోచినది. మనుచర్నిత్రమున6 బురుషునకు విజయము సంభవించినది. ఇట 
స్త్రీలోకము విజయదుందుభి (మోగించినది. మహాకవి తిమ్మనార్యు(డు మాన 
(కోధ వినశయైన సత్యభామ నొక యాటబొమ్మవోలె నాడించినా(డు. 


40 ఆంధ్రప్ర 
మనము తొలుదొ ల్ల ల నగరివొంఠల నొక శృంగారపనములో 
దర్శింతుము. దిద్దితీర్చిన పూంచేనియ మేటికాలువదరిని జెంగల్వపుప్పొళ్లు నించిన 
చంద్రొపలవేదిసైె నాయమ తన చెలిమికత్తియతో సరసగోష్టిం దేలుచు 
ననజాతాయత నేత్రుండైన శౌరిగుణములను వర్షించుచు( గాలయాపగము చేయు 
చుండును. కాలయాపనము చేయుచున్న దేకాని సత్యభామబుద్దిమాత్రము సంశయ 
(గస్తమై యున్నది. అళికులారావములుగాని, కిసలయాకుల కోకిల కాకు కాకలీ 
కలకల నాదములుగాని యాయమ మనంబున కింపు నింపలేదు. కమ్మని తమ్మి 
కొలంకులనుండి వీతెంచు తెమ్మెరలును నాహాదజనకములు గాకుండెను, 


ల్‌ 


కారణమేమి చి అంతలోనే వక్షిణా ాంనచూ దుక నయన (ప్రకంపము సంభవించి 
నది. అమ్మానవతి హృదయమును సీ యసశకునములచే సంశయాకులిత మైనది. 


కాని తనకు. గలు(గ(బోవు మహిపద యెట్టిదైయుండునో యామె నిర్ణయింప 
లేకుండెను. (పాణనాథుండొండొక చవలాక్షినిగూది తన్నాల్లని చెయిదము 
లేమియైన(జేసి యుండునే మాయని యామెకు సంశయ యుదయించినది. ఇంతో 
కంచ మహాపద యయ్యిందునదస కండదుకదా ! 


ల 


ఇంతలోనే నెచ్చెని వచ్చినది. కనుగవ నెజనంజ చొడమగా( వారిజాత 
(ప్రసూన ప. జెప్పినది. ఆమరె వైకయోగ్యము, నతిసౌ ఖ్యకరము, 
సె యా దిప్యికుసుమమును గొప్పులొ( దాల్చుటయేతడపుగ 


|| 


నానంబట్టిన వ స న సం దేజరిల్లినదనియు నా తుసుమధారణము 
వలన నామెకు మహామహిమ వచ్చుటచే గద్దియమీద నెక్కి ముల్లో 
దానె యేలుగతి నున్నదనియు( దోడి కా కామినీలో! కము మచ్చరంబును మదిలోన. 
దొజంగి యామెను భయభక్తులతో భజింపుచున్నారనియు నా వాక్యముల 
సారాంశము... ఇంతేకాక సత్యభామకు. గోప మతి తిశయించుటకై యీ [క్రింది 
రీతి నా చెలికత్తియ వచించినది : 


3 
on 
7 
ల్‌ 


as నారదయునీం(దు(డు శౌరివినంగ రుక్మిణీ 
వినంగ నెను దినాం బలికెన్‌ బతింగూర్చుదాన నా 

ee లేవని యహంక్ళొతి నెప్పుడు విజ్జవిగుచున్‌' 

వంతునవచ్చు సత్యగరుపంవిక జెల్లదటంచు మానిసీ 


(a) 


మానినీ! యను సంబోధన 


ap 


భి పాయము. 


ఆ రణథో జనుమతకము 

లా రుక్మిణీ సటనలామురాంతకు చెయ్వుల్‌ 
చెరి కనుంగొనుచో నె 

బ్యారి కి. గోసంబురాదు ? జారిజనె(తా | 


ప బంధములు -పాతచిత ణము 41 
లో NY NN 


అగ్నికి వాయువు. త్రో డె నది. సత్యభామ కిది సెరింపరాని యపచారము. 

ముదల నదిప నం ల వెన్ను(డు రుక్కిణికిచ్చుటయే యోర్వురాని ముద 
ద్ర 

అంతతోంబోక తమ్ము (గూర్చి కలహభోజనుండాదు మాటలనుగూడ శౌరి 
నురించుటయా ఇ అదియు ససత్నిముందజి. దూన మ(పతిహతవేగముస విజృం 
భించినది. ఈర్చ్యాసూయ లా క్రోధాగ్నికి వీవనలు కః ఇం కేమున్నది ః 
ఇచ్చటి సత్యభామా స్వరూపమును గవి యెంత మనొహరముగ జిత్రించినా(డో 
చూడుడు : 


అసవిని (వేటువడ్డ యురగాంగసయుంబలె నేయివోయ భ 
గసదరికొ స్న్న his హుతాశనకీల యనంగ లేచి హె 

చ్చిన కన సుదోయి కెంపు తనచెళుు.ల( గుంకుమ పత్రభంగ సం 
జనిత సవీనకాంళి వెద6జల్ల (గ గద్గద ఖిన్నకంఠియె. 


అనూహ్యమగు నవమానము దుర్భరమగు నావేదనము సత్యధామ 
నస్సును మొదలంట( గలంచివై చిసవి, కాని కౌతుకముమాత్రము పని 
చేయుచునే యున్నది. తస్ను(గూర్చి రుక్కిణీసతి యేమైన నన్నదేమోయన్న 
యానా 


సందియమామిసు యుక్తు టముగ వాధించుచున్నది. “రుక్మిణీసతి "యని సత్యభామ 


నోట? బలికించిన కవి ప్రతిభ యసన్య సామాన్యముకదా ! మ 
వాక్యము నాలించినంతనే సత్యభామకు. బట్టరాని యాశ్చర్యము కల్గినది. 


మ _ ఇ ఇ ie Pcs 3 గ్‌ 
బొడ నూపినది. అప్పటి యామె మసఃపరివర్తనముసు ముక్కుతిమ్మనార్యు డె 


ఏమేమీ ; కలహోళనుం డచటికై య తెంచి యిట్లాడెనా ? 
యా మాటల్బివియొగ్గి తా వినియెనా ? యా గకార 
డేమేమాడెను రు క్మిణీసతియు * సీ వింకేటికిం దాంచెదే 
నీ మోమాటలుమాని నీరజముఖీ ; నిక్క_ంబెటింగింపపే, 
అతుల చుహానుభాపమని యవ్విరి. దానొక పెద్ద” అసిత 
చ్యుతునకు నిచృకందొదప సూడిదయిచ్చిన నిచ్చెంగాక తా 
నతడు ప్రియంబుగల్తునెడ కర్పణచేసినం జెసె(గాక యా 
మతకరి వేలుపుందవసి మమ్ము దలంప(గనేల యచ్చటన్‌. 


క 


చః పద్యములలో ని ప్రతివదము సన్వర్గమనియే వ్‌ అను. “ఒక'యను 
పదమువలస సత్యభామ కమ్విరిటె(గల యలక్ష్యభాపము చింస(బడినది. 
రుకిిణి యను పేరుచెప్పక (ప్రియముగల్లునెడకని సత్యభామకు 
సవతియగు రుక్కిణిపెంగల యసూయ సూచింప(బడినది.. అప్పట్టున రుక్మిణీ 


42 ఆంధ్ర ప్రబంధము _ ఆవతరణ వికాసములు 

పీఠచ్చరించుటకూడ సత్యధామకనిష్టముగు కార్యమే. ఇది నారీజన సహ జమగు 
గుణము, మజియు సత్యభామవంటి మానవతికెంతయు( దగియున్నది, 
నన్ననుటకు బదులు నుమ్మని చెప్పియుండుటచే స్వాఖిమానాతిశయము 
సూచింపందిడినది. తరువాత గవి సత్యభామకు(గల కోపకారణమంతయు 


EA 


పలుచెజగు ముళ్లమాటల( 
గలహ మె కళ్యాణమని జగంబుల వెంటన్‌ 
మెలంగెడు మౌనికి సహజము 

వలదని వారింపవలదె వల్లభు. డతనిన్‌, 


మునిణుమిపేయు రుక్మిణి 
గొన గారణ మేమి ధూర్తగోపాలుండు హ్‌ 


సిన చెయిదమేమి చెప్పుదు 
మనమెరియ'దె (పాణ మైన మగండిటియినన్‌. 
ర గ 


లౌ 


Cx 


లహభోజను(డై న నారదు( డట్టిమాటలాడుటలో సత్యభామ కాళ్చర్య 
కరమగు నంశమేమియును లేదు. కాని యాత(డట్టి మాటలను సపత్నియెదుట 
నాడుచుండ(గా వల్లభు( డూరకుండుటయా ? మగండే యిట్లయిన నింక నాసతిని 
మన్నించువారెవరు ? ఇంతకును మగవారందజు నట్టివారేయని యామె 
సిద్ధాంతము. ధూర్తగోపాలు. డనుటచే( బనులమేపరికి నుత్తమ గుణము 
లుండునా యని సత్యభామ యభిప్రాయము. ఆమె తనభర్తను బ్రాణతుల్యముగ 6 
(బేమించినది. నిజమాలోచింవ(గా( (బాణ మైన మగ(డిట్లగుట విచారకారణ మే. 
ఒకని దుండగ మందఅకు నువద్రవకారణ మైనట్లు సత్యభామా (క్రోధము మగజాతి 
నందజను విసరికొట్టినది : 

పరికింపరు తమజాడలు 

తరుణుల తగులములు నమ్మందగదం డ్రుమదిన్‌ 

_శరదంబుద చలచిత్తులు 
పురుషులెపో వారినమ్త( బోలునె చెలియా | 


ఇంతలో నీర్వ్యాసూయలకు( జే(దోడువాదోడుగా నభిమానము తలసూపి 
నదె. ఇట్టి తిరస్కృతినందిన తానెట్లు సపత్నులయెదుట( దలయె త్తి తిరుగం 
గలదు? మగడు. తనగిచినగీటు దాటండను గర్వము తనకీనాంటి కడంగి 
పోయినదని సపత్నులు మనసునందైన ననుకొనరా ? ఇప్పటి సత్యభామా 
చిత్తవృత్తి నీ [కింది పద్యములలో. గడుంగడు మనోహరముగా. జితించి. 
యున్నా(డు : 


పబంధములు - పాత చి తణము . 43 
vw ww UU 


ఇన్నిదినంబులు న్సవతులించజలో( గడు గారవంబునన్‌ 
గన్నియ నన్ను వల్రిభుండు( గన్నుల. గప్పుకొనంగనుండి యా 
వన్నెయు వాసియుం దటీగి వారు ననుందలలెత్తి చూడగా 
సన్నల జాయలం బలుక సై(తునె ప్రాణము లెంతతీపొకో : 


నా మొగమాటక్రై వలసి నాటకముల్పటియించి రుక్మిణీ 
కామినిమీ(దటంగలుగు గౌరవము గృపయు౦ (వియంబు దా 
నేమియు గాననీక యిట నిన్నిదిసంబులు నన్ను. దేళ్చెనో 
తామరసాక్షి : మెచ్చవలదా మురదానవఖేది కృత్యముల్‌ . 


ఓ చెలి! శొరికిచ్చెన(ట యొక్క లతాంతముదెచ్చి నారదుం 
డా చపలాకీ కిచ్చెనంట యాత(డు నవ్యిరి యిట్టిమాట లా 
హో! చెవులన్వినంబడియు( (బాణము దాల్చెద మేన నింత(గా 
నోచితి నింక నెట్టివి కనుంగొన నెమ్మెయినున్నదాననో : 


సత్యభామకు స్వాభిమానము మెండు. “నారదు6 డొక్కలతాంతము శౌరి 
కీయ(గా నది యాతడు రుక్మిణి కొసంగినాండు"అను నీవాక్యము వినియు 
జీవించియుండుట హేయమని యామె నిశ్చయము. ఇన్నిదినములు నీపై నధికాను 
రాగముగల రృష్టుండింతలో నిట్లు మాజుటకు( గారణ మేమ? యని యందురా 
యది వట్టి సటన, మున్ను గూడ నా రుకి్మిణీయే కృష్ణునకు. బ్రియతమ. నాపె( 
జూపిన 'పేమయంతయు నా ధూర్తగోపాలుని శపటనాటకము. ఇది యామె 
వాదము. కష్టసుఖములు కావడికుండలుకదా : ఇంతమాత్రమునకే రుక్మిణి 
యంత మురియసగునా ? 

పూనుకొని మేలు(గిళ్లకు 

లోనయి విహరించువారి లోక మెటుంగదో ! 

యా నరకాసుర దమను(డు 

దా నెటు(గ(డొ భోజకన్య తా నెటు(గదొకో | 


నరకాసుర దమను( డనుటచే నరకాసుర వధయందలి సత్యభామా 
సాహాయ్యము సూచితము. కాని యిదియంతయు నొక్కు పెట్టు. విరిధరించిన 
యాథోజ జకన్యను సవత్నులందలు గారవమున నుజ్జగించి భజించుట యొక్క 
పెట్టు, ఇంత తలో( దనయెడ( బతి మున్ను చూపిన "యేమ జ ప్తికివచ్చినది. ఇది 
యాడువారికి సహజగుణము. వారేవిషయమునై నను |ద్రవ్వి తలకెత్తక విడువరు, 
మేలుగీడులలో నెద్దివచ్చినను వాని పూర్వాపరములన్నియు. బూస గుచ్చినట్లు 
వారికి జ్ఞప్తికి వచ్చును. మానథక్రోధ వివశయైయున్న సత్యభామకు మున్ను 
కృస్ణుండును దానును సలిపిన వనవిహారములు నడపిన యుత్సవములు ననుభ 


44 ఆంధ్ర ప్రజంధము - అవతరణవికౌ సములు 

వించిన శేశీవినోదములు జ్ఞప్పికి వచ్చినవి. కలలోనై నను సవ్వులక్రైనను దస 
మాట నాతండు జవదా(ట వెజచుననియు నెట్టిపదార్థంబు నామెయెదుట(౬ బెట్టక 
మున్న యెవ్యారికి నొసంగ(డనియు( జెలులామెతో నేమి కొండెములు చెప్పి 
పోదురోయని వారికి లంచము లిచ్చుననియు( దోడిచేడియలు వంతులకా మెతో 
సిలువ6గా నయ్యది యాతడు ప్రైరింప6 జాలండనియు6 గపటమెబు(గని 
మమతలతో( గలసిమెలసి యిన్నినాళ్లుంటి మనియు సత్యభామ తన చెలిమిక త్తెకడ 
వచించినది. 


fe 


ముక్కు. తిమ్మనార్యు(డు సత్యభామా స్వభావోన్మీలనము గావించుటలో( 
గడుజాగరూకత వహించినా(డు, మానకోధవివశయయ్యు సీ 
గలంచంబడియు సత్యభామ మహాపతివ్రత. ఆమె పతిని( బ్రాణతుల్యముగ( 
(బేమించినది. తానెట్లు పతిని (బ్రేమించుచున్నదో పతియు6 దన్నస్లే (పేమింప 
వలయునని యామె యాశయము. ఆమెకు(గల (పేమ(పభానమే యామె యీర్ద్యా 
నూయలకు గారణముగాని మటజెట్లి దురాలోచనములునుగావు. ఆమెకు. బతి 
యెడల (ప్రేమను కవి యీ తీరున వ్య కృముచేసియున్నా6డు 


పతిపాణసదృశబంధువు 

పతిదైవం బేడుగడయు( బతిసతులకు న 
ప్పతియ కడుమేరం దప్పిన * 

గతి కులకాంతలకు. వేటు గలదే చెప్పమా ! 


ధనమిచ్చి పుచ్చుకొన్నను 

మనమున నోర్యంగవచ్చు మగండింతులకున్‌ 

జనవిచ్చి పుచ్చాకొన్నను 

మనవచ్చునె యింక నేటిమాటలు సెపుమా: 
ఇంతతో సత్యభామౌ స్వభావోస్మిలనమునందలి యొక (ప్రకరణము సమా _ప్త 
మైనది. ఇందు. దిమ్మనార్యు(డు చూపిన మనోవృ్తి వివరణకౌశల మద్భుతము. 


సత్యభామ సుందర సుకుమార శరీర. పతి వతలలో న్మగగణ్య (పేమ 
స్వరూపిణి. కాని యా (పేమ సాపేక్షము. అందువలననే యీర్ష్యాసూయలకు( 
దావలమైనది. (ప్రపథమమున( దనచెలిక త్తె పారిజాతకుసుము వృత్తాంతమును 
జెప్పంగనే యామె హృదయమును (గోధాశ్చర్యములు రెండు నొక్కసారియే 
పనగొన్నవి. తన్ను నిందించుటచే (గోధము నిట్లిది జరిగానా యను 
నాశ్చర్యము, అందులకే “యేమే మీ కలహోశనుండచటికై యేతెంచి యిట్లాడెనా 
యా మాటల్‌ చెవియొగ్గి తా వినియెనా యా గోపికా వల్లభుండు' అని యామె 
(వశ్నించినది, 


చి 


పబంధములు - పాత 
UU} 


త్రణము 45 

ఈ కోధాశ్చర్య సంచేహములకు. దోడవిమాన నువతరించిసది. 
ఎవరికో యేదో మగ డిచ్చినాడస్నంత మ్మాతమున నింతగా( జిందులు 
తొక్కుటకు(. దానేమి చులకన మానిసియా? అట్ల్టుగాదు. అభిమాన 
కారణము వేటు, మతకరివేలుపుందపసి తమ్ము( దలంచుటయే యవచారము. 
దానిని జెవియొగ్గి తన ప్రాణవల్లభు(డు వినుట మహావచారము. ఇట్లవమానితయై 
హేయపుం|ట్రితుకు ee మరణించుటయే మేలుకదా | ఇట్లు వగల 
గులం దొగులుచు6 (గ్‌ గోధాగారమున నామె (పవేశించినది. 


| 


ణి 


తొలుత( (గోధము, పిదస నాశ్చర్యసందేహములు, తుదకు దుఃఖము 
సత్యభామామనోవృత్తి పరణామమునందలి సోపానములు. 


శ్చ 


సత్యభామా స్వభావోనీ్మీలనమునందలి రెండవయంతరు వామె కోధాగార 
వే చేశముతో నారంభమగును. 

ఆని వగల మిగుల బౌగులుచు 

జనితామర్షమున( గోపసదనంబునకున్‌ 

జసియెను లతాంగి హరిచం 

దన కోటరముసకు నాగతరుణియు (6 బోలెన్‌. 

రా సత్యభామ నురిగాంగనతో( బోల్బుబంతయు 
నుచితమె మనో జ్లముగా నున్నది, ఇప్పట్లున నామె స్వరూపమును గవి యిట్లు 
వర్డించినాండు : 

మాసినచీర( గట్టికొని మౌనముతోడ నిర స్తభూషయె 


అణాల ర 
వాసన కట్టు (గట్టి నిడువాలిక గస్తురిపట్టువెట్టి లో 
ాసిలి చీంకటింటికడ కొంకటిపె జలదాంత చం|దరే 


సదృశాంగియై పొరలే నం సపోట విషాదవేదనన్‌. 


లోచనకు( బెల్లగు మోహము సంఘటిలై వె 

wa ఏడమెం గంప ముపు"ె( ఇెమర్చెమేను మా 

టొదవె నాటె. గడుం బరితావవేదనల్‌ 

మసకపు( బాముకాటుగతి మచ్చర మనస మగ్గలింప(గన. 

వెడవెడ( గన్నుమూయు( గనువిచ్చు నగుం దలయూచు దాన్ఫుపె( 
డు నుసురంచులేచు( దడబాటును ద త్తరముం జలంబులో 

నడర6గ6 గోవవేగముస నగ్గలమైన మనో జబాధలం 

బడి మదహ సీ హా సది్మినియుంబలె సొంపు పెంపజన్‌. 


అలానే 


fr 


స 


అ 


అ 


Ss జ 
సమగు 


ససనమున : 


ce 


eA 
t9 
ళీ 


ర సత్యభామా బహిరంతర్మూ రులు వర్ణింపబడినవి. ఠః 
భామను గవి మూ (డింటితో నుపమించినా(డు : 


46 ఆంధ్ర ప్ర బంధము - అవతరణ వికాసములు 


హరిచందన కోటవమునకేగు నాగతరుణి 
జలదాంత చంద్రరేఖ 


] 

2 

లీ. మదహాస్తి గం సన 
మప 


వనియు ధ్వనించును. మజీయు నాగతరుణి హరిచందన కోటరమునకు( 
నార మేగును. ఇట సత్యభామయు( డాపోవళమనార్థమే (కోధా 

గారమున . కేగినది. తాపళమ నార్థమై (కోధాగారమున కేగనేల ? శ్రైత్యోప 
చా యనరోదు. ఇది కోధతాపముగాని విరహతాపము 

గాదు. విరహతాపమున కే తైత్యోపచి చారాదులు తగును, [కోధతాపము పత్యను 
నయాదులచేమా[తమే శమించును. తన్నిమి త్తము కోధాగార (ప్రవేశమే తగును. 
చ 


జలదాంత ం|దరేఖా సదృకాం గియై” యనుటవలన నామె దీనభావము 
ధ్వనించుచు న్నది. 
'మదహస్తి హృస్తగత పద్మిని యనుటచే నామె శరీరముతోపాటు 


హృదయమును జిందరవందర రయై చీకాకు నొందియున్నదని ధ్యనించుచున్న ది. 
ఇట్లు తిమ్మనార్వ్యు(డు సత్యభామాపాత్ర చిత్రణమునందు. గృతగ్భత్యు( 
జైనాండు. సత్యభామా మాన(కో ధవివశత్యమునకు.( బరమావధి యామె తన 
పతి నెడమకాల'. దన్నుటతో. గ్‌ కేతనపటాంచల చంచల మసన 
తాల్యితో( గృష్లుండు సత్యభామా గృహమున కేతెంచుట తాళపృంతమును 
గొని తన (ప్రియురాలికి వీచుట తన్నువడియు బుజ్జగించి (బ్రతిమాలుకొనుట 
మొదలగు శ్రీకృష్ణుని చేష్ట లన్నియు నానాటి. పురుషుల రసికత్యమున 
ముదాహరణములై యున్నవి. 
భరతశాస్త్రము ననుసరించి ఖండి డిత నాయికాపా[త్రము నభినయించు సటుడీ 
కావ్యపద్యములనే మాతృకలుగా 6 బెట్టుకొని తన యవయవ విన్యాసముసు 
దెడ్డుక్‌ నవచ్చును. సత్యభామా ప్రత (పదర్శనమునందు( గూచిపూడి 
చూప్పన దచీరహన్యమే. పెద్దనవలె( దిమ్షకవియు. బా క. 
గృతహస్తు(డైన శిల్చి. సూక్షైత్‌సూక్ష్య వివరములతో ( బొత్రల మనో 
ధర్మములను నిదానించి చూచుటలో నొకవేళ. బెద్దనయు వీయనసకుం 
జాలక పోవచ్చును. పెద్దన 5 కావ్యములో క. (ప్రాధాన్య మెక్టువ. 
భావానుగుణము(గాం బదముల. (బయోగించుటలో నీత(డు మేటి 
యనవచ్చును. 


వారు 


ప బంధములు - పాతచి తణము 47 
లీ టీ UU 2 


ముక్కు తిమనార్యు ముదు పల్కు_లు తక్కిన కపులకు( దక్కునవికావు. 


లీ 


పెద్దనగారి వ నుచరిత్రముతోను, దిమ్మనగారి పారిశాతాపహరణముతోను 
నించుమంచు సమాన వయస్సుగలది ధూర్జటిక వికృత కాళహస్తి మాహాత్మ్యము. 


ఈ .[గంథము శివపారమ్యమును బోధించు క్షేత్రమాహిత్మ్య మేయయ్యు 
ఇందమ్మహాకవి తస నానాళాస్త్ర పరిజ్ఞానముతో పాటు పొత్రనిర్మాణ కౌశలమును 
గూడ( జూపియున్నా (డు. ఈ (గంథమునందలి నాలుగాశ్వాసములలో. దిన్నని 
కథయు చేశ్యకన్యా వృత్తాంతమును సతిలోక రమణీయములై యున్నవి. 
కవికి(గల లోకవృ త్తపరిజ్ఞానము నిండే సువ్య కృమైనది. 


కవి మహానగరవాసియయ్యు మహాటవీ మధ్యగతులై న కిరాతజను 
జీవితములను భావనచేతనేకాక (ప్రత్యక్షము(గాంగూడ. జూచి, తాను చూచి 


దానినీ జూచినటుగా( జిత్రించినా (డు. 
aa) 


ea G 


తిన్నని కథలో నీయన సృజించిన యాటవికబ్బృందము స్వచ్చతా 
సంశోథితమై కావ్యమునకంతకు పన్నెవెట్టుచున్నది. నిరాడంబరులైన యా 
కిరాతుల యాచారప్యవహారములును, వారుతాల్చు సగలును, దినెడు తిండియును, 
బండించు పంటలును, గొలుచు దేపతలును నిందు( దేటతెల్లము గావింప. 
బడినవి. 


అప్లై వేళ్యాకుటుంబ పర్హనమునందును భావనామాత్రమున గెజు(గరాని 
రహనస్యములెన్నియో వర్చింపంబిడినవి. ఈయన వర్ణనములన్నియు ననుభప 
పూర్వుకములేగాని పు_స్తకములనుండి పుడికిపుచ్చుకొనినవి కావు. 


ధూర్జటి నిర్మించిన పా్యతములలో. దిన్ననిపాత్ర య(గగణ్యమని చెప్ప 
వచ్చును. పుట్టుపుచే నాటవికు(డయ్యు( దిన్న (డు వీరమా హేశ్వురులలో నుత్త 
ము(ండుగా( బరిగణింప( దగినవా(డు. శివభక్తి యితని కాజన్య్మసిద్ధము. శః 
యంశమును మహాకవి యీ (క్రింది పద్యమున సూచించినా(డు ; 


శివభ క్షిరహితమై చెడియె జగంబని 
నవ్వినట్లాయ్యన నప్వసాగె 
ధృతి మోహబంధంబు( 'దెగందన్నుగతి ముద్దు 
టడుగుల త్తి విదుల్చుకాడ ( జొచ్చె 
భపపరాజ్యుఖు6డైైన పగిది సత్త్వము6(గూడి 
పొత్తుల( బాన్నుపై( బొరల౧బడియె 
(శేయోమహారాజ్య సింహాసనంబున 
నుండు చందమున! గూర్చుండ: దొడ (గ 


48 ఆంధ్ర 


చడనియాడె వసుంధరా స్టలముసందు 

విశ్వపతి తత్త్వమను మణి వెదకురీతి( 

దర్చకారి జగత్పూర్డు( దాకుఖీతి 

నడుగు వెళ్తుడుగతి. దప్పటడుగు వెప. 

తిన్ననికి( స రానుగుణము (గ విలువిద్య యబ్బినది. మృగయా 
వినోదమనిన యాతనికి. |బ్రీతిమెండు. వేటాడి యలసి పరుండియున్న తిన్ననికి 
స్వప్నమున సదాశివుండు సాక్షాత్కరించి యనతిదూరమున మొగలేటిదరి 
గొండదండ శిలావటమూలమున శివలింగము కలదనిచెప్పి యంతర్జాన మైనా (డు, 
తిన్న (డు మేల్కనినంతనే  యేకలము నొక్ళ_దానిని జూచి దాని వెంటసంటి 
చనుచు నొకరో నయ్యది యదృశ్యముకా(గా నచ్చోట దివ్యలింగమును గాంచి 
దిగ్భా9ంతు(డైనాండు. అప్పటి యాతని సంతోషాతిశయమును దన్మయత్వమును 
గవి యా తీరున వర్షించినాండు : 
ంచి రోమాంచకంచు కోదంచితాంగు.డగుచు నానంద దాష్పంబు 

లతిశయిల్ల నమ్మహాలింగమునకు సాష్టాంగనతులు సేసి ముకుళిత 

హస్తు( రై. చేరంటోయి. 

తరువాత( దిన్నని యమాయకత్వమును, శ+వభక్తి తత్పరత్త్వమును, 
వీరమా హేశ్వర దీకొదక్షత్యమును కవి యీ మ పద్యములలో నఠిమనోహర 
ముంగా( వప 

ఓ సామ్‌: యిటువంటి కొండదరిలో నొంటిం బులుల్‌ సింగముల్‌ 

గాసింబె-టైడు కుట్రనట్టడవిలో గల్డువ్వి క్రీనీడ నే 

యానం గట్టితి వేటగడ్డనిలు * నీ వాకొన్నచో( గూడు నీ 

శే సుట్టంబులు దెచ్చిపెట్టెదరు ? నీకిందేటికే లింగమా ! 

కొండల. గానలందిరిగి (కొవ్విన పందుల లేళ్ల దుష్పులన్‌! 

జెండిన .పెక్కు_చందముల( జిన్నక పెద్దక గారుకమ్మగా 

వండుదు రట్ల పిట్టలను వండుదురిచ్చట నుండనేల ? నా. 

కొండొకటాననీక యుడుమూరికి రాగదవయ్య లింగమా ! 

ఓ లింగమ :' విను నివ్వరి 

(పాలును నొడిపిళ్లు గునుకు( (వాలులు వెదురుం.. 

(చాలును, సవ రపు మెకముల 

పాలును గలవచట నీకు బాయసమునకున్‌. 

పుట్ట తేనియ "పెజతేనె పుట్టజున్ను 

తోజ్టతేనియ గలవందు( 'దోంచితోంచి 

కారి దులదులనై పిడివోలెరాలు' 

నట్టి నింజెట్లు గలవు నీ కారగింప, 


(శ 


పబంధములు - పాత చి తణము 49 
YU YY YU 


ఇల్లో ముంగిలియో యనుంగు( జెలులో యీడై నచుట్టంబులో 

యిల్లాలో కొడుకో తరింపనశమే యేపోడుముల్లేక మా 

పల్లెం గోరినవెల్లనుం గలవు తెప్పల్లాగ నీ కిచ్చెదన్‌ 

జెల్లంబో యిట నొంటినుండ కటు విచ్చేయంగదే లింగమా | 

నను మన్నించెదవేని సీ విపుడురా నావెంట, రాకుండినన్‌ 

నినునే(వాసి చనంగనోప నిచటన్నీతోడిదే లోకమై 

మనువాడం గనువాడ నీ కరుణ సీ మౌనంబు చిత్తంబు వ 

చ్చినచో మానుదుగాని నిస్నిపుడు క_స్పెంబెట్ట నా కేటికిన్‌ 
ఈ పద్యములలో( దిన్నని యావేదనమేకాక యాతని యావేదనమునకు( 
గారణమైన భక్తియు నత్యద్భుతముగా (దిదర్శింప(బడినది. 

ఏీరమాహేశ్వరులలో నొక విశేషము గలదు. భగవంతునిపై వారికి(గల 
భక్తికి బ్రతిఫలా పేక యెమియునుండదు. అది స్వతస్సిద్దము. ఈశ్వరు(డపవర్గ 
(ప్రదాత యనియు నాతని. గొల్చినవారికి మోక్షము కరతలామలకమనియు 
నెటీంగి వాని నపేక్షీంచి వా రీశ్వరుని గొల్బువారు కారు. ఈశ్వారునివలన 
వా రెద్దయు నభిలషింపకపోవుట యటుండ(గా వారే యీశ్వరు( డాకలిగొన్నా( 
డనియు నొంటినున్నాండనియు వాపోవుదురు. కన్నబిడ్డలమైం దల్లికి(గల 
వాత్సల్య మెట్టిదో వారికి భగవంతు న్నిపైం౦గల భక్తియు నట్టి దే. వెరాతశల హః ను 
నిశ్చలమును నవ్యాజమునునగు వారిభ క్తికి పర మేశ్వారుండు వళుండగుటలో 
నాశ్చర్య ప లేదు, 

పర మేశ్వరునికంట నెత్తురు కారుచుండ(గా( దిన్నండు చూచి సహింప 
రేక పోయినాడు. “కంటికింక(6 గంటికం ప మందుగలదె ముక్కంటికి నని. 
_యనువొని తన(గ్రుడ్డు "పెకలించి యా లింగముకంటికి6 దగిలించినా(డు. కాని 
న. పరీక్ష యింకను ముగియలేదు. రెండవకంట(గూడం గీలాలము 

వొజంగుచున్నది. అట్లయిన రెండపకన్ను నిచ్చెదనని తిన్న6డు స్థరనిశ్చయు ( 
డైనాందు. చెప్పుంగాల Dus కన్గొన( దన్నిపట్ట యొక సునిశిత తనుం 
దన(గుడ్డును బెకలింస నుద్యుక్తుందై నాండు. హరుండానంద పరవశు(డై తిన్నని 
తీవ్రతకన్న మున్నుగ నయ్యాశుగమును జేతంబట్టి నిలునిలు మను నెలుంగు 
సెలంగ నాతన్నిమోల సాకొత్కరించినా.డు. 

ఈ కథను జదివి చూడవలయునేగాని యిట్టదని చెప్పనలవిగాదు. ఆం|ధ 
ప్రబంధ వాజ్మయమున నిట్టినిర్మాణ మదృష్టపూర్వమనియే చెప్పవచ్చును. శివకవు 
లిట్టి కథలను బెక్కు (వాసిసను నందిట్రి యసాధారణ రచనాచమత్కృతి కాన 
రాదు. శాంభవంబైన తేజము క కన్నులు మిటుమిట్లు గొల్బునట్లిందు( జ్నితింప6. 
బడియున్నది. పా(త్రోచితములై న భావములును, వాతము మునకుచితమైన భాషయు 
నిందు బొందుపలుప(బడి యున్నది, 


(4) 


c= 


50 ౦ద ప బంధము _ అవతరణ వికాసములు 


Ee, 


ఇట్టి చమక్కారమునే ధూర్జటి చతుర్ధాశ్వాసమునందలి వారవనితా కథా 
కథన సందర్భమునను జూపియున్నా (డు, 
ఇందు మాణిక్యవల్లియను వేశ్యమాత శివభ క్తి పొరవశ్యలగు తనకూతుల 
నంగజాగమకోవిదల( జేయుట కై పడినపాట్లు చెప్పశక్యముకాదు. ఆమె కొక్షోక 
కళావిలాసములకుంగల యర్గమును క Son బాడినది, సరసతకల్మి 
వావివరుస లేమియును లేవను “సిద్ధాంతమును వారి కెలుకపటువ నింటిగోడలే మై 
దారాశళాంకులు, నహాల్యాసం|కందనులు, మేనకావిశ్వామి[త్రులు మొదలగు 
రత్యుద్దీవకములైన చిత్తరువుల (వ్రాయించినది. చతుర్ణాతి వయోవసశాక్లుల 
బంధవై భవమును జతుర్జాతి పురువమలనుగూడ6 జిత్తరువుల వాయించినది. 
కామసిద్ధాంత ముల (టోవుసే సినది, గానయంత్రముల' జేకూర్చినది. శారికా 
కీరాదులై న పిట్టల ( బెంచినది. లాస్వ్యాగమముల బోధించినది. కాని యేమి 
ప్రయోజనము ? తల్లికొక పిచ్చిమైనం గూతుల కింకొక పిచ్చి. తల్లి భోగాను 
రక్తిని బోధింప వారికి భోగవిరక్తి పొడనూపినది ; పార్వఠీపతి పదభక్తి 
పెకొన్నది. వీరి విరక్తివలన( దల్లి కెంతటి విసువు గలిగినదో కవి యీ [క్రింది 
పద్యమున నెంత చమత్కారావహముగ( జెప్పినా(డో చూడు (దు : 
రసికులు మీ గానరసమాన వచ్చిరి 
పాడరే శివభక్తి పాడుగాను 
జాణలు మీ విలాసము జూడవచ్చిరి 
చూడరే శివభక్తి చూఅవోను 
పల్లివుల్‌ మీతోడ భాషింప వచ్చిరి 
పలుక రే శివభక్తి పాటిపోను 
పార్టివుల్‌ సకల సంపదలీయ వచ్చిరి 
పిలువరె శివభక్తి పెంపు చెడను 
ధనము గలిగిన జంగమార్చన మొనర్చ 
శివున కథిలోపచారముల్‌ సేయవచ్చు 
వనజముఖులార : నాసరివారిలోన 
సిరుల మెఅయుచు6 దలయె త్తి తిరుగవచ్చు. 
తల్లిబోధలు క కాతులకు కుచించినవికావు. తుదకు వారు తమ స్థిరనిశ్సయము 
నామె క్‌ట్టు వెలిపుచ్చినారు : 
మణీమం[కౌ షధశ క్తిచే విటుల. రం 
న్మణి భూషాదులు 'పుచ్చుకోగొలుపదమ్మా : బుద్ది, రుదాక్షమే 
మణీ సంచాక్షరిమం[త మౌషధము భస్మం దాత్మనాథుండు ద్‌ 
కణ కైలాసవిభుండు భక్తి తదుకున్‌ (శ్రీవాద మింకేటికిన్‌. 
ఈ వాక్యము లాలించినంతనే వేశ్యమాత న మేరలేదు. 


ప బంధములు - పాత, చిత ణము 51 
లో Wf Ne 


తన సొమ్మంతయు వమెనది. తనచేసిన చేతలా వృథాప్రయాసము 
లైనవి. తుదకు(6 దన గారాబు కూ(తులా సన్యాసినులై రి. ఆమె విలాపమును 
గవి యీ క్రింది పద్యమున నతిమనోహరము6గ6 జెప్పియున్నా(డు : 


ఏ నెజజాణలైన( గమలేక్షణల న్మణిమం[త్రతం(త్ర వి 
ద్యానవచాతురీమహిమ నై నైనను మందులనైన నీశ్వర 
జ్ఞానము మాన్చి కామసుఖసక్తుల( జేసిరయేని, యిత్తు (గా 
సెనను బుచ్చుకోక కమలాస్యల కన్నెలీకంబు వారికిన్‌. 


ఇంకను వేశ్యలు కాళహ స్తీశ్వరు గాననేగుట, దొంగలు వారిసామ్ముల 
నపహరింస యత్నించుట, పరమశివుడు జంగమ రూపమున నవియెల్ల 
వారించుట, తుదకు వేశ్యలు లింగై క్యమునందుట మున్నగు కథాభాగమంతయు 
నత్యద్భుత ముగా వర్షిత మైనది. వేళశ్యాపృత్రికల సౌశీల్యమును వారి పరమేశ్వర 
భక్తిని గవి వేనోళ్ళ( బొగడినాండు. 


క్షేత్రమాహాత్మ్యమునే (వాసినను బ్రబంధ కవులలో నొక్క_నిగా( వేర్తాన( 
దగినవా(డు తెనాలి రామకృష్ణుండు. ఈతని పాత్రనిర్మాణ చాతుర్యమును కథా 
కథన కౌశలమును రనపోషణ సామర్థ్యమును తెలిసికొనవలయునన్న చో. 
బాండురంగ మాహాత్మ్యమునందరి నిగమశర్మోపాఖ్యానమును జదువవలయును. 
గుణనిధ్యాదులు నిగమశర్మకం అను బ్రాచీనులు కొందటు గలరు. కాని నిగమ 
శర్మ యక్కనుటోలినవా రాంధ్రవాజ్మ్యయముననే లేరనిన నతిశయోక్రి కానేరదు. 
నిరంకుశుని తల్లి యీాయమకొక కుదానుకరణము. నిగమశర్మ యక్క_యని 
యీమెను బేర్కొనవలయునేగాని యీమె పేరేమియో చెప్పినాండుకాండు 
మహాకవి. తీర్చిదిద్దిన యీతని శిల్పచాతుర్యమంతయు నీరెండుపాత్రలయందును 
గేందీకరింప(బడియున్నది. 


వేశ్యాసం సర్గము కతన దేహగేహములను బాడుచేసికొనుచున్న తమ్ముని 
ిక్షీంచి సన్మార్గాభిముఖుని గావింప నీతి తొయ్యులి తనమగనిని బిడ్డలను వెంట 
సిడికొసి పంచయోజనమా(త దూరంబగు తనయూరినుండి మాతృభవనమునకు 
వచ్చినది, వచ్చినదే తడవుగ( గొడుకు చెడునడతకు మంచముపట్టయున్న 
తల్లిదండ్రులను, మధురవచన రచనోపచారముల నామె సేదందేర్చినది. నష్టా 
వశిష్టమగు మూలవిత్తము గుప్తముగావించినది. అతిథి సంతర్పణంబుల 
నేర్పున( బచరింపించుచు, దాసదాసీజనముల యథోచిత వ్యాసారముల నియ 
మించుచు, బూజుపట్టిన పు_స్తకభాండాగారమును యాచకాగ్ని బాధలవలనం 
బాచి పోచుచు, విగళిత సన్నాహాంబగు( గేహంబు వ న పాలా 
మనో హరంబు( గావించినది. 


52 ఆం రధ ప్ర బంధము _ అవతరణ పికౌసములు 


ఇంతలో నొక్క_దినమునC జుక్క_ తెగి పడినవడువున నెక్క_డనుండియో 
నిజానుజా(డు వచ్చిపడినా(డు. వచ్చి సంకోచించుచు నమస్కరించి నిలిచిన 
యను(గు(దమ్ముని నామె సీమంతపు. బెండ్లికొడుకవు గమృని నర్మగర్భంబుగా 
దీవించినది. మరల మోహావేశంబున నచ్చోటువాసి చన(బోవు తమ్ముని వినయ 
సౌహార్ద మార్దవ మధురంబులగు కేటమాటల నింటనిలుచునటుల చేసినది. చిలుత 
మేనల్లుని( చేతికిచ్చి బావబంతి నారగింపుమని బలవంతము చేసినది. తత్క 
శత్రంబునకు నేత్రసంజ్ఞ( గావించి యామెచే( దమ్థునీ పాదములు గడిగించినది. 
కనుగీటినంతలోనె షడ్రసో పేతములగు మృష్టాన్నభోజనమిడి తుష్టుని గావించి 
నది, ఆకంఠముగ మధురాన్నముల నారగించి వార్చి, తాంబూల ) చర్వణము( 
గావించుచు( దిన్నెపయి( జియునగవొప్పగ6 గూరుచున్న తమ్మునిగాంచి తన 
సంతాన మొకవంక సందడి చేయుచుండగా నాతని చెంత (జేరి “చేటికానీత 
పీఠికాసన యగుచు( బద్మక రిక ( గొలువున్న పద్మవోలె. గుడివలన నింత 
యో(అ(గా( గొమరు మెజసి బిడ్డ చన్నుద్రావ నబ్బిసరుహాకి” తమ్హునితో నిష్టగోప్టి 
నుష్మకమించినది. క 

ఈ వర్ణన మెంత మధురముగా నున్నది : దేహ గేహములయందలి 
యభిమానము వీడి, సంసారమునందాశలేక సంచరించు తమ్ముని నన్హార్గాభిముఖు( 
గావింప నేతెంచిన యయ్యంగన నెంత యుదారముగా. జితించినాండో 
మహాకవి చూడుడు. కులాంగనా సౌశీల్యము, సౌహార్దము నామెయందు 
మూర్రీభవించి యున్నవి. పిల్లి ల్లలగన్నతల్లిగదా | సంతానమునందలి యాసచే 
నైనం దమ్హండు సన్హార్షగామి యగునేమోయని యామె యాశయము. మతియు 
నామెయందు( బోడతనముగూడ+ గలదు. వేశ్యాజన విలాసవి(భ్రమ ne 
తు(డగు వానికి మంచిత్రోవల( గఅపవలయునన్న చో? (బ్రోడతన మావశ్యక మే 
యగును. చూచియు(జూడకమున్నే (శ్రీరంగనీతులు (ప్రారంభించిన నయ్యంగనా 
లోలు(డొక నిముసమైనను నంట నిలువ(డు. కావుననే ముందొక్క_ పలుకైైన 
నీవిషయమై తమ్మునితో నామె పలుకలేదు. ఒరుల( బలుకనీలేదు. మజ్జనభోజ 
నాదుల నాతని సంతుమ్టుం గావించి యాత(డు సేదందేజిన యనంతరము తన 
సోదె నామె యారంభించినది. ఆ యారంభముగూడ నెంత చమత్తారావహముగ 
నున్నదో చూడుడు : 

Cees వేదపాఠమునకుం (బత్యూహమౌనంచునో 

ధరా తమృండ : నన్ను6 జూడ. జనుదే వెన్నాళ్ళనోయుండి చ 

కూరా జీవయుగంబు వా(చె నిను(గన్లోకున్కి మీ బావయున్‌ 

న రాకల్‌ మది6గోరు.( జంద్రుపొడుపున్‌ నీరాకరంబుంబలెన్‌. 


ఇది యామె తొలిపలుకు. ఎంత చమత్కారావహము ; ఎంత నర్మ 
గర్భితము ! కానీ యీ డొంకతిరుగుడు మాటలవలన నప్పుడింక6 [బ్రయోజనము 


ప బంధములు _ పాత చిత ణము 53 
₹ rs 


లేదు. ముక్కు_కుసూటిగ మొగమువాచునట్లు చీవాట్లు చేయవలయును. దారితప్పి 
చరించు తమ్ముని దగు మనుష్యులలో దలయెత్తుకొన(గలవానిగ నొనర్చ 
వలయును. ఇందులకై యామె తనశక్తి సామర్థ్యముల నన్నిటిని వినియోగించి 
నది, ఆతని వంకొన్నత్యము నుగ్గడించినది. అగ్నిసాకీగ( బెండిలియైన 
యిల్లాలి నొల్లకుండుట మహాపాతకమని దూషించినది. 


శీల మఖిలంబు నిది పిల్లి శీలమనుచు. 
జదువు లివియెల్లం జిల్క_ల చదువులనుచు( 
దోడివారలు నవ్యనా తోడ: యేల 

బేలవై తివి యీ గుణంబేల నీకు? 


అని మందలించినది. నోరులేని పసిబిడ్డల నీ తమ్లుగుట్ణిల కన్యాయము గావించి 
కులధ్వంస మొనరింప నీవంటివాని కర్హముకాదని తెలియ(బలికినది. వారవనితల 
వలపుల నమ్మి మోసపోకుమని యుద్బోధించినది. నీకుంగావలసిన హరికౌస్తుభ 
రత్నమునై న6 దెచ్చి యిచ్చెదనని (ప్రతిజ్ఞచేసినది. కామవికారమగ్గలమైన వేవురు 
విప్రకన్యకల( "బెండినియాడుమని యుపదేశించినది. అయ్యయో । సహోదరుని 
యజ్ఞమున( బూజ్యురాలనై వేది నలంకరింతునని వేవురిలోపల నాడుకొను 
చుందును. నా యాసలన్నియు నడియాసలై నవేయని వాపోయినది. వేయేల : 
నయము( ట్రియము( గదుర నెన్నిరీతులం జెప్పవలయునో యన్నిరీతుల( 
జెప్పినది. 


అక్క చెప్పిన సద్బుద్ధి నా బడుగన్నపాన కాంక్ష నాదరించినాండు. రాజా 
లయమునకు రాకపోకలు మరల సాగించినాండు. మాసిన చదువుల మటల 
జదివినా (డు. కులవధూరత్నము నాదరించి, గురుజనమును సంభావించి యతిథి 
జనముల నర్చించి తేనెపూసిన కత్తియగు నాధాత్రీసురుండింటనున్న వారలనెల్ల 
వంచించి తిరిగినా(డు. కొని చారవనితా సందర్శనోత్సుకత మేరమీబ(గా 
నొక్కనాటిరా|త్రి యింటిలోనివారందణు గాఢనిదాపరవశులై యుండ(గా నా 
ధూర్తు(డు “మాతృభూషలు, నత్తికామండనములు, నిజయువతి దాల్చుసొమ్ములు” 
నపహరించి యిల్లువీడి మహారణ్యమున( బడి పోయినాడు, 


' ఇంతతో నిగమశర్మ యక్కగారినిగూర్చి మనకు( దెలిసిన వృత్తాంతము 
ముగియును. పంచ (కోశ దూరముననున్న తన యిళ్లును వాకిలియును ఏడి, 
తమ్ముని సంసారమును జక్క_(జేసి తన తల్లిదండ్రుల నూరార్పవచ్చిన యా 
దొడ్డ యిల్లాలు (కొత్తగా6 జేయించుకొన్న తన ముక్కరపోయినదని దుర్వార 
దుఃఖమునకు లోనై నద6ంట। మహాకవి యిది హాస్యమున కనియెనా ? 
యలవోకగా ననియెనా ? 


54 ఆంధ ప బంధము - అవతరణ ఏకాసములు 
we | 


ఇ(క మిగిలిన నిగమశర్మకథ యవాచ్యములగు మహాపాపములకు, 
దావలమైయున్నది. బంధుద్రోహమునేకాక మిత్రదోహమునుగూడ నా ధూర్తు( 
డాచరించినాండు. తన్ను మహాపదనుండి రక్షించి, చావనున్నవానికి సకలోప 
చారములు గావించి తన్ను బరమాప్పునిగా, దేశికోత్తమునిగా దైవముగా 
భావించి మన్నించిన మిత్రునిభార్య నపహరింప నీయధము(డు సందియమంద 
లేదు. అనంతరమొక నిషాదింగూడి యామెవలన బిడ్డలంగని, కామపురుషార్గ 
సిద్దియే పరమౌర్ధముగా భావించి యా (బాహణ(బువుండు సంచరించినా(ండు. ఈ 
సీచాతినీిచునకు( గాపుచేసిన పరిచర్యల౬ జూడు(డు : 


పితృ పరిత్యాగవర్గిత కిల్చిషమువోవ 
నెత్తుకైవడి (వేళ్లనెత్తు రొ త్తి 
కూర్చు. (పాణముల మేల్కొలుపు చాడ్చున గంట్లు 
_ శాకినీ కాండంబు సరణి చూచి 
సమయంబు గాదని శమనుదూతల.6 (దోయ 
జాడమై నాటు శస్త్రముల పెథికి 
పతయాళువగు బొంది పడకుండుటకు గండ్ర 
పురులిచ్చుగతి. జాలం బొత్తులునిచి 
వట్టికూడును వేనీళ్ళు పెట్టి యొట్ల 
గలుగు వీడ్యంబు లిప్పించి వల (తియైన 
వెజ్జా నెచరించి యరయించె వి(పసుతుని 
కంట వ.క్తిడుకొని -సెరిక(పభుండు. 


' కట్టుకొనిన యిల్లాలిని గన్న తల్లిదం[డ్రులను మహో ర్రిముంచినందులకు (6 
(బాణరక్షణము గావించిన మిత్రుని భార్యతోడనే సరసాలాపములు సాగించి 
నందులకు బాహణత్వమును వీడి నిషాదింగూడి మౌంసాశన మాచరించినందు 
లకు ఫలముగా శ్రీనృసింహు( డాతనికి దివ్యవై కుంఠపదవి నొస6గినాండ ఏట. 
దేవునిలిలల  దెలిసికొన మనుష్యమాత్రులకు సాధ్యమా? ఇంతకు సత్పురుషుల కే 
సాయు జ్యము సంభవించునని చెప్పినచో నింక కేత్రమాహాత్మ్య మేమున్నది ? 


పాండురంగ మాహాత్మ్యము స్థలపురాణ మగుటచే నిందు రామకృష్ణుడు 


తన పాత్రనిరాణకౌశలమును బరిపూర్ణముగా (బదర్శించుట క్రవకౌశము 
లేకపోయినది. 


సజీవపాత్ర ని ర్హాణమునందు. (బబంధకవులలో నగ్రగణ్యుండు పింగళి 
సూరనార్యుండు. పాత్రల చిత్తవృత్తులను (బదర్శించుటలో నీత(డు తిక్కనకు 
సాటి యనందగినవా డు. 


బంధములు - పాత్రచి త్రణము 55 


పాత్ర రచనావిధానమును బరోత్ష మనియు (బత్యక్ష మనియు రెండు 
విధములుగా విభజింపవచ్చును. ఇందు బరోక్షపద్దతిని నాటకక రలు (బత్యక్ష 
పద్ధతిని నావ్యానకకవులు ననుసరింతురు. పరోక్షపద్ధతి యనగా. బాత్రల 
మనోభావములను బాత్రలముఖముననే పలికించుట. ప్రత్యక్షపద్దతి యన (6గా6 గవి 
దనంతట(డానే పాత్రలనుగూర్చియు వాని యిం గితాకారచేష్టాదులను గూర్చియు 
బలుకుట, మ నాటకముల వ్రాయకున్నను దాతనిర్హాణమునందు 
మాత్రము నాటకకవిగానే పేెర్కొానందగినవాండు. అందును మనోధర్మ వేతృత 
లేనివారికి ( _(బగాఢములు దురూహ్యములు నగు నాతని పాత్రల చి తృవృత్తుల 
గమ్యములుగా నుండును. ఇందులకు నిదర్శనముగా నీ [కింది యుదాహరణ 
ముల( జూడ (దగును: 


మణికంధరుని వలచినట్లు కన(బడిన కలభాషిణి నలకూబరుని పొందా 
సించుటకు(గల హేతు వెద్దియో నిరూపింపవలయునన్నచో( (బణయ(ప్రపంచ 
మున(గల యొక ధర్మ రహస్యమును గు_ర్తిజుంగవలయును. కామ్యవస్తువు 
దుర్లభ మైనప్పుడు తదాభాసమేనియు6 గొంతవజకు నాత్మను దనుపుననునది 
ప్రణయప్రకృతి ధర్మము. ఈ ధర్మము తెలియనప్పుడు కలభాషిణీ చరిత్రము 
దూష్యముగనే కన్చట్టును. ఆపాటి మనను చలించుటయు ధర్మశాస్త్రానుసారముగ 
వ్గభిచార మేయయ్యు నది (పకృతి సిద్దమ గుటచే+ బరిహారింపరాని యొక 
హృదయధర్మముగా గణనీయమైనది. పట్టి ధైర్యము కలవారికైన నొక్కాక్క 
యవస్థలో వరత రకరకా తటస్టించుటయు దాని (ప్రభావమున వారు 
కీలుదొమ్మలవలె వర్తించి తుదకు వివేకముగలిగి నిం 'ర్వేదము నొందుటయు( 
గావ్యపపంచముననే కాక లౌకిక (ప్రపంచమునను గలదు, _కలభాషిణిలో 
సీ ఛాయాభిలాషయు హృదయదౌర్చల్యము నేకమై యామూర్తిని లోకులకు 
దురవగాహము చేసినవి. సుగా క్రీ శాలీనుల స్యభావముల గు_ర్తెఖుంగవలయు 
నన్న సహజసౌందర్యమునకును నిరాడంబర చి త్తవృతత్తికిని బింబప్రతిబింబ 
భావము కలదనెడి ధర్మమును ముందు (గ్రహింప పపలయును. ఈ (ప్రణయ 
సూత్రమే యీ కథకు మూలము, 


చూడ(జూడ నీయన స్రీ పా(త్రములు పృరుషపాత్రములకం కే మే లరము 
లని గోచరించును. ఇట్లనుటచే నాపురుమల రేఖలుగాని రంగులుగాని చెడినవని, 
తలంపరాదు. ఈయన స్త్రీప్మాతలలో షేక్సి)యరు సృజించిన స్త్రీపాత్రలవలెనే 
(పేమమూర్తులు గొన్ని (సజ్ఞామూర్తులు కొన్ని కలవు, కలభాషిణ్‌ సుగాత్రి 
మున్నగువారు _పేమమూర్తులు. శుచిముఖి, రాగవల్లరి మున్నగువారు ప్రజ్ఞా 
మూర్తులు. 


56 ఆంధ, పజంధము - అవతరణ వికాసములు 
YIN 


(పతియోగి సంఘటనముచే (By contrast) బి బాతల స్వభావమునుగాని 
రాపమునుగాని (పతిభాసింపంజేయుట శిల్పధర్మములలో నుత్తమమైన ధర్మము. 
ఈ రెండు కావ్యములలో (కళా. పూ. వ్ర.షప్ర్రనీ (పతియోగి సన్ని వేశమే 
సెక్సు చోట్ల శోభ నాపాదించుచున్నది. కలభాషిణికి-రంభకు, మణికంధరునకు- 
నలకూబరునకు, నారదునకు(-దుంబురునకు, శుచిముఖికి-రాగవల్లరికి నీ (పతి 
యోగి నంఘటనము కల్చింప(బడినది. రూవచితణమునందును నీ ధర్మముల 
నాయన మటువలేదు. వృద్దురాలగు సుముఖాసత్తి రూపమొక పద్యముసను 
పునరౌ శ్ర్‌వన (పొషప్త ప్తమైస యామెరూప మింకొక పద్యమునను కొయ్యాాగృహముగనం 
దలంకృత మైన సుగా (త్రీరూప మొక పద్యమునను సై గ పూదోటలో 
బనులుచేయు నామెరూప మింకొకపద్యమునను మణి స్తంభుని చేంజిక్కి చకిత మె 
యున్న కలభాషిణిరూప మొకవద్యమునను నాతని చేయిజా డారిపడినప్పటి యావ 
రూప మింకొక పద్యమునను వర్షించి యవస్థాభేదములనుబట్టి యాయా రూప 
ములుచెందు మార్పులను సూరనార్యుండు స వంకలు, 


యు 


ఇంతవటకు నిమహాకవి పాత్రరచనావిధానమునం దలి మూలసూత్రము 
లను బరిశీలించియున్నాము. ఇ(క నొక్కొ_క్క._ పాత్రను దీసికొని యా పాత్రను 
జి(తించుటలో గవి చూపిన ప్రజ్ఞాకౌాశలమును బరిశీలింతము 

సూరనార్యుని పా(త్రరచనా నై పుణికి నికషోపలమువంటిది కళాపూల్లో 
దయము. ఏతత్కథావిధానమునం దంతటను దేజస్వినియై యొష్పుచున్నది 
కలభాషిణి, కవియు సీ పొత్రనిర్మాణమునందే తన యావచ్చక్తిని వినియోగించి 
యున్నట్లు (గంథము నామాలాగముగా€ బఠించినవారికి( దో(పకపోదు. కళా 
పూర్ణు(డును దేజస్వియేయయ్యు నాయన తేజము మానవదుర్ని రీక్యమైయున్న ది. 
ఆతడు దివ్యుండా మానవుడా యను సండియ ముదయించునంతటి మాహాత న్‌్‌ 
మాతనియందు( జూపట్టును. కలభాషిణియందు మానవసహజములేకాక స్‌. 
జనో చితములునునగు 'గుణగణములన్ని యను గలవు, | 


తొలిజన్మమున(. గలభాషిణి ద్రహతోకమునందలి 'పెంపుడుచిలుక, 
సరస్యతీశాపవశమున నది భూలోకమున బుట్టవలసివచ్చెను. అంతట ద్వారకా 
నగరమున నొక వేశ్యాగృహమున( గలభాషిణి యను పేర నా చిలుక జనించెను, 


కలభాషిణి నృత్త త గితాదులయం దసమాన పాండిత్యమును గణించెను. 
యౌవన సె సౌందర్యముల క కాటపట్టయిన యామె యవ్వీటి విటజనముల హృద 
యముల( గలంచుచుండెను. (శ్రీకృష్ణుని కొలువుకూటముకూడ నామెకు( జిర 
పరిచితమయియేయుండెను. లీ శ్రికృష్లుని యనుగహమునం జాంబవతీలలామ కల 
భాషిణీని ఏకం గావించెను. యువతియు సౌందర్యవతియునేగాక 
యామె నిరుపమాన బుద్ధిమతియునై యుండెను. ఆమె యేకసంథాగాహి. 


ప్రవింధములు - పాత్రచి త్రణము 57 
మణికంధరునిచే నొ మావే చదువ(బడిన దండకము నామె నారదునియొద్ద. 
నప్పగించి తన కం మం నిలరవ'. మొవిభి నివ్వెజ( 


గందునట్లు కావించెను. 

మేధాసంపదకు ( తష డయైన వాాజ్నాపుణ్యము నామెకుం గలదు. 
ద్వారవతిలోని యుద్యానవనములో రంభానలకూ బరులనుగూర్చి యామె నారదుని 
(దిశ్నించు నప్పుడే యామె ae లం మనకు సుప్య కమగును, కలహ 
థభోజను( డామె నలకూబరుని గాం&ీంచు చున్నదనియును రంభకు6 బతి 
ద్వంద్విగా నిలువ(దగిన-గుణగణము లీమయందు6 గలవనియును నెజింగియే 
రంభాగర్వభంగమును మనసులో నిడికొని కలభాషిణికి కామరూపసిద్ధి 
నొసంగినా(డు. 

కలభాషిణీ మనో రథసిద్ధికి గ్‌ గొంత మర్ల గోచరించినది. ఇంతలోనే 
యామె కాపాలికుని (మణి_స్తంభుని) మా న య ౫ దగులొ-నినది. 
కాని pss (పభావమున విగతజీవ కాలేదు. ఇంతటి విషమపరి 
సితులయందు(గూడ నామె నలకూబరుని గామించుచునే యున్నది. మాయా 
నలకూబరుని జూచి Se NO ఛాంతిచే నారదవరప్రభావమున రంభా 
రూపధారిణియై యాతనిగూడినది. కాని యంతముస నామె6 గూడినవా(డు 
లకూబరుండుకాక, యామెవలెనే మాయారూపమును ధరించిన మణికంధరు( 
నాయడు. 


[9 


అప్పుడా మెపడిన పళ్చాత్తాపమునకు 'మేఠలేదు. కాని 
మెందులకు ? ఒకవంక మణికంధరునియందు పలపునిలిపియు నింకొక 
నలహాబరుని గామించు నామె హృదయమా మెకే దురవగా న. తన్ను. 
గూడినవాండు తనచిస్ననా6టి నేస్తకాండగు మణికంధరుండ డేయని తెలిసినప్పు 
డామె యానందము మిన్నుముట్టినది. కాని యేమిప్రయోజనము 2 వలపు 
ఫరింపనున్నతటీ నిరువురును దుర్వారశాపోపహతులై.రి. అప్పటి కలభాషిణీ 
హృదయావేదనము నూహింపవలయునేకాని మాటలలో( జిత్రింపనలవికానిది. 
కవి దాని నీకింది రీతిని దొందుపజచియున్నా(డు : 

(శ్రీయుత మైన దివ్యమణి చేతికినబ్బ(గ( బారవైచి త 

చ్చాయ యొకింతయున్కి (6 గని చాల( గృశించితి గాజుపూసక్ర 

నా యవివేక మేమనుకొనం ? దుద6 దన్మణి యబ్బెనన్న న 

త్యాయత తత్సమాగమ సుఖా పికి నోంచమి నెంచి కుందెదన్‌. 

ఇట్టిమాట లిప్పుడేనాడు కొనుటయు 

ననుచితంబు “వారవనితపలుకు 

లిచ్చకంబు' లనక యెవ్వరు నమ్మెద 

రదియు64గాక ద్భష్ష మన్యవాంఛ, 


58 ఆంధ వ బంధము _ అవళరణ వికాసములు 
Iw 


మణికంధరుని యనులాపవాక్యములుకూడ నామెకు దుఃభోసశమనమును 
గలిగింపలేకపోయినవి, ఆమె మనసు మాజిపోయినది. యౌవనసుఖాస క్తియు( 
దదన్వేషణానుర క్తియు నంతరించినవి. డై వోపహతయు దుఃఖోపహతయు 
నగు నామెయందిట్టి మనఃపరివరనము కలుగుట సహజమే. వనితాలోకమునకు( 
బాతివత్యముకం"ే పరమంటై నసిద్ది వెజొండులేదని యా మెకప్పుడు తోంచినది. 
ఈ హృదయపరివ_ర్తనమ్ము తోడనే సుము బుకౌస త్తి నుద్దేశించి యామె యిట్లు 
పలికినది : 

మదీయ పుణ్యయుగమో పుణ్యంపు టిల్లాల! నీ 

పాతివత్యము చందమున్‌ విన మదిన్‌ భావింపగా నెట్ట దు 

ర్నీతి (ప్రక్రియవారికైన( గృపతో నీవిచ్చినం గల్లు ద 

త్చాత్మివత్యము నాకు మీందనయినం (బాపింప దీవింపవే. 

ఆసన్నమరణమెయున్న యామె తుదికో ర్కె యిది. మరణావసరమున 
నిట్టి పవిత్ర మనోరథము.( గల్లియున్నవారు జన్మాంతరమున జగదీళుని కృపకు( 
బాతృలగుటలో నబ్బుర మేమికలదు ? | 

మణికంధరు(డొక గంధర్వుడు. నారదశిష్యుండు. కలభాషిణిని గాంచి 
నంతనే యాత౦డు చెప్పిన పద్యమునుబట్టియు (శ్రీకృష్ణుని పై నాత6డు చెప్పిన 
దండకమునుబట్టియు ( దీర్ణయా[త్రావసరమున నాత(డుచేసిన విష్ణుస్తోత్రమును 
బిట్టియు నాతండొక కవి యనియు మనమూహింపవచ్చును. పరస్పంచ్వెషమును 
మాని సంగీత సాహిత్యము లీతనియందు( జక్క_ గాం నెలకొనియున్న వి. 
ఈతనికి(గల యీ సంగీతసాహిత్య విద్యాపావీణ్యమును నీతని యపూర్వ 
సౌందర్యమును గలభాషిణి కీతనియందుంగల (పేమకుం గారణములై నవి. 
ఈత (డును నృ త్తగీతాదులయందును రూప లావ క ములరురదు ను నిరుప 
మాన మైయున్న కలభాషిణిని గామించినా6డు. స్వర్ణ రోకమునుండి కూల్‌ కము 
నకు దిగివచ్చుచు నీత(డుద్యానవనమున( “దమిపూ(దీగెల( న 
నూగుచున్న కలభాషిణిని గాంచి యామె సౌందర్యమును బస్తుతించినప్పుడే, 
. తనకు6 దెలియకుండ(గనే యామెను (వ్రేమించినా. డనవచ్చును. కాని 
యిరువురును మునిశాపభయమున (6 బబ్రణయప్రసంగముల6 జేయరై రి. 


మణికంధరు(డు దివ్యక్షే(త సందర్శనాభిలాషతో ద్యారవతి వీడినాండు. 
నానాకేత్రముల సందర్శించినాండు. ఘోరతపము( గావించియు( దపస్సిద్ధిని 
గాంచలేకపోయినా(డు, దేవవే బశ్వ్యాభుజంగు డై నాడు. రంభయందలి మోహ 
మును వీడలేక తపోవ్యయమునై న బాటింపక మాయానలకూబరు(డై మాయా 
రంభను గూడినాండు. తుదకు నిజనలకూబరునిచే శపింపంబడి పశ్చాత్త ప్తు(డై 
మృగేంద్రవాహనాలయమున6 గలభాషిణిని మరల. గలిసికొనినాండు. కాని 


పబంధములు -పాతచితణము 59 
~ rg 


తానువలచిన సుందరిని తనచేతితోనే చంపవలసిన యవస్థ తటస్టమైనది. అన్య 
మార్గము గోచరింపమి నాత (డ్నాకూరకార్యమున కొడంబడీనాండు. అనంతరము 
శల్యాసురుని సంహరించి వరప్రభావమున( దానును మడిిసి' కళాపూర్ణు(డై 
జన్మించినాడు, 


మణి స్తంభుని (పకృతి చాల విచిత్రమైనది. ఈతని జీవితమును ద్విధా 
విభజింపవచ్చుమ. ఒకటి శాలీననామమున వ్యవహరింపంబడిన జీవితము. 
రెండవది మణిస్తంభనామమున వ్యవహరింప(బడిన జీవితము. ఈతని జీవితము 
నందలి కొన్ని ఘట్టములను గమనించినచో నీత(డొక మహాకాముకునియట్లు 
గోచరించును. మజికొన్ని యంశములను బరిశిలించిన( బరమశా క్రేయునియట్లు 
గోచరించును. 


శాలీననామమున నున్నప్పుడీత(డు తనభార్యకు సంతాననిరోధము గలుగు 
నట్లుగను నిత్యయౌవనయై యుండునట్లుగను నన్నుగహింప భాషాయోషను 
బ్రార్థించినాండు. ఆమెకు దేవి యొసంగిన వరము తన యభ్మిపాయమునకు 
వ్యతిరేకముగా నుండుటచే నీత(డు హఠాత్తుగా శతతాశదఘ్నమగు మడుగు 
లోనికి దూకి యాత్మహ త్యాప్రయత్నమునకు(గూడ వెనుదీయలేదు, ఆర్యమతాను 
సార మాత్మహత్య మహాపాతకము. ఆర్యులు గార్హస్థ్యమునకు సంతానమునే 
ఫలముగా ( జెప్పియున్నారు. శాలీను(డీ రెండు ధర్మములనుగూడ సం. 
దిడికొనినట్లు కన్పట్టదు. మతియు నీత6డు దివారాత్రముల భేదమును వాటింప 
భార్యను గవయువా(డు, ఇదికూడ సదాచార విరుద్ధమే. 


ఈతని రెండవ జీవితమున(గూడ నీతండాచరించిన పనులు మానవ 
ప్రకృతివి రుద్దములు గాముకత్వ ద్యోతకములునై యున్నవి. మృగేం(దవాహన, 
కలభాషిణితో(గూడ నీతనిని దూరమున నొక పొదరింటిలో( చారవైవగా 
సీత( డేకాంతముననున్న కలభాషిణిని జూచి మోహపరవశు(డై యామెను 
గౌగిలించి యామె మానభంగమును గావింపయత్నించినాండు. ఆమె యాకో 
శమును విని నలకూబర రూపముననున్న మణికంధరు(డు రాంగా. నీతండు 
పిలీికిపందయై పాజిపోయినాండు. పురుషత్వమును దనభార్య పొందంగా 
నీతండు. స్త్రీత్వమును బొంది తన కాముకత్వమును వ్యక్తీ, కరించియున్నా (డు. 


కాని యాతడు కావించిన కొన్ని కార్యములు మహాసాహన (ప్రచు 
రములై యున్నవి. మృగేందవాహనాను్ముగహమున ౬ దూర శ్రవణమును దూర 
దృష్టిని సంపాదించుటకై యీతండుచేసిన పను లీతని క్రార్యమును వేనోళ్ళ, 
జాటుచున్నవి. వంచనచేసిన కలభాషిణిని మృగేం(ద వాహనాలయమునకుం 
గొనివచ్చి యామెన(ట బలినీయ6 గడంగినా(డు. 


60. ఆంధ ప బంధము _ అవతరణ వికొసములు 
త్‌ 


కూరు(డును హృదయవిహీనుండును గాముకు(డును నగు నీతనికి( 
వశమున సుగా్యత్రి భార్యయైనది, ఈమె హైందవనారీలోకమున కాదర్శి 
(పాయయని చెప్పనొప్పును. ఈమెకు( బతియే సర్వన్వము. మనోవాక్కాయ 


ము9 నాతని కెదిరింపకుండుటయే యామెదీక్ష, సుగా(తీ నామమున నీమె 
యున్నవ్పుడీమె భర్తయెడ( జూపిన యనురాగము కడుంగడు క్లాఘ్యమై 


| క తస తనభర్త నేవగించుకొనుచున్నను దానాతని మాట శెదురాడ 
లేదు, సుల కోపియు నతిసాహసియుసగు తనభర్త మడుగులోదూకిన యనం 
కక కం సిమె తనపాతివ్రత్యమున'ప్లే నిరిపికొని ప ge కాలము 


తు. స్‌ గా నీమె తనకంఠము నామెకంఠమున కడ్డుగా నిడినది. 
భ_ర్తసౌఖ్యమే భు భర సేవయే భగవ క్సేవయని నమ్ముకొనియున్న 
"హెంచవనాగీదుణుల కీయమచరిత నిత్యము పఠనీయము. 


a 


కళాపూర్తా శ్లోదయమును జదివినవారికి గవి యిక్కావ్యముసకు బెన్‌ వ 
నాయికను es (పశ్న జనింపక పోదు, ఇట్టికల్పనము నానా(టి పండి 
లోక మాదరింపచేమోయను సందియము న లేక పోలేదు 
శా పారంభమున ద్వారవతిని వర్షించు 


అందును వారు వీరనక యందు ధర my వా 

రందజు శుద్దభాగవతు లందజు వేద నిరూఢినున్న వా 

రందజు సొ _తిషకపవరు లందణు( ద _క్ల్వ మెటిం గినట్టి వా 

రందజు సత్కపానిరతు లందు జా బావనులెన్ని చూడ (గన్‌. 
ఇట్టిట్టన నేజికిదడ 

త్పట్టణమున నున్నయట్టి (పజ లేజాతిం 

దిక్టన వారలు వంద్యులు | 

గట్టిగ దద్వినుతినెల్ల కలుషము పాయున్‌, 


ఇందు( 'దత్పట్టణమున నున్న యట్టి (పజ లేజాతిం బుట్టేన వారలు 
వంద్యులు" అను స బబ యూహాకు( (బబలాధారముగా నున్నది. కవి 
శేసందియమును లేకున్న E విషయము నింతతఅచి చెప్పవలసినంత 


(౮. 


శై 


G. 
0 
tx 
G 
a, 
“ఆల 
చ్చ 


ఇట్ట పాత్రను గల్పించి నాయికను జేయటలో౬. గవి యు దెళ చే ముము ? 
పశ్నకు సమాధాన మిచ్చుటకు(. బూర్వమిట్టి నాయికాపా(త్ర నిర్మాణ 
మిత ఃపూర్వ మెవౌ వాజ్మయమునందై నను కఠలదాయను నంశమును జర్చింస 


లో 


ప బంధములు _పాతచి తణము 61 
NI NO 


ఇంతకు ( బూర్వమిట్ట నాయిక సంస్కతమునందును దమిశమునందును 
గూడ కలదు. మృచ్చకటికమునందలి వసంతసేన యిట్టిదే. తమిళమునందలి 
మణి మేఖలాదులలో వెశ్యయే నాయికయై యున్నది. పెద్దన మనుచరిత్రమునందలి 
వరూధినియు వేశ్యయేకాని యామె స్వర్వేశ్య. 

కాని సూరనార్యుండీ పాత్రల మనసున నిడికొని కలభాషిణీ పాతను 
నిర్మించినా(డని తలంచుట కవకాశము చాలదు. ఇట్టిపాత్రను సృజించుటలో 
నాతనికొక మహా త్తరాశయము కలదు, 

ఆరోజులలో? దక్కు_వ కులమువారి చరిత్రమును గావ్యముగా (వ్రాయు 
వారే లేరు. భౌతిక _ప్రపంచమునందువలెనే కావ్య పపంచమునందును సంపన్ను 
లకుమా(త్రమే స్థానముగలదు. రాజులును రాణులును ననుభవించు శృంగారము 
చూచుటకుదా త్రముగానున్నను నంతరమున( గృత్రిమమై స్వభావవిరుద్దమై గోచ 
రించును. వారి శృంగారములో రతికున్నంత స్థానము (పణయమునకుండదు. 
(పణయపహూర్యక మైన శఛృంగారానుభవ మక్ళ(త్రిమస్వ్యభావులై న సామాన్య 
సంసారులకే చెల్లును. సూరనార్వ్యు(డు బోధింప(దల (చిన ధర్మములలో నిది 
యొకటి. కావుననే యా హీనకులజ నాత( డాదరించెను. 
అట్లయ్యు 'వెళ్యనే యేల నాయికను జేయవలయునన్నచో నద్దానికనేక 
౩ములు గలవు. ఆతడు చెస్పందలచుకొన్న కథలో. జిత్రవిచితములగు. 
(పణయగాథ లిమిడియున్నవి. మటీయు నాత(డు కల్పించుకొనిన కథాప్రణాళికను 
రిశీరించితి మని నందు నాయికాపా(త్రమునకు వేశ్యయే యుచిత మైనదని మనకు 
సువ్యక్తము కాకపోదు. మతియు( బ్యాతల యు త్తమత్వమునకు గులీనతకంటె 
శీలసంపన్నత పరమ(ప్రమాణమని (గహింప(గలిగిననేకాని కలభాషిణి యాదర 
పాము కాదు. దీనికి సహృదయులే (ప్రమాణము. 

ఇక (బభావతీప్రద్యుమ్నుమునందలి పాత్రరచనా విశేషమును బరిశీ 
రింతము, 

సూరనార్యుని రచనయం దన్నిటను బురుషులకం కే స్త్రీలకే యెక్కుడు 
(పొఢాన్యమీయ (బడినది. ఈ (గంథముసందలి పాతలలో శుచిముఖి (పజ్జా 
మూర్తి. (ప్రభావతి (పణయమూర్తి. ఇందు శుచిము ఖీపా(త్రము తిలకాయమాన మై 
యున్నది. చూడంజూడ నాయంచగరిత కొజకే కవి యిమ్మహా(ప్రబంధమును 
రచియించెనా యనికూడ( దోచును. భారతమున (శ్రీకృష్ణప్నాతమునందు 
సోమయాజి యాత్మీయత (ప్రతిఫలించినకై యిందు శుచిముఖ్రీపొత్రమున సూరన 
యాత్మీయత |(ప్రతిఫలించుచున్నదని (ప్రౌఢవిమర్శకుల యభిప్రాయము. 

కళాపూర్ణాదయమున( గలభాషిణీపాత్రమున( (బేమప్రవాహము పొంగి 
పొరలినది. (ప్రభావతీపద్యుమ్నుమున శుచిముఖీపాాత్రమునందు (బజ్ఞా విశేషము 


కే 
Cc 
(౪) 


ర 
a 


రం ఆంధ వఐంధము - అవతరణ వికాసములు 
NN) 


మిన్నుముట్టినది. హృదయ దౌర్చల్యముచే( గలభాషిణి మహాకష్టములకు 
లోనై.నది. బుద్దిబలముచే శుచిముఖి యొరుల కష్టములకు(గూడ6 దరుణోపాయ 
మైనది. సూరనార్యుని పొత్రరచనానైపుణ్యమును, రాజకీయ వేతృత్వమును, 
హృదయగాంభీర్యమును, యుక్తిప్రత్యు క్తి కౌళలమును నెజుంగవలయునన్నచో 
శుచిముఖ్రీ పాతమును బరిశీలింపవలయును. 

చతుర్ముఖుని తేరుమోయు సారంగధరాఖ్యుని కూతురు శుచిముఖి. 
వాగ్గేవతయే సమ స్తవిద్యల నామెకు( గజపి తనంతటిదానిగ నొనర్చినది. అతి 
వాజ్మహిమాఢ్యయగు  నీరాజహంసికిని దన(ప్రోది రాచిలుకకును భాషాయోష 
కైత సెప్ప బోటీపెట్టినది. అందు జయముగాంచిన శుచిముఖినామె గారవించి 
“యుపమాతిశయో కి కామచేను" బిరుదము నొసంగి గండ పెండరము నొక్క 
దాని నయ్యబల తదంఘ్రిమూలమున ( దొడగినది. 


తొలువొల్త సీయంచగరిత మనకింద్రుని యుద్యానవనమునందు సాక్షాత్క_ 
రించును. ఇం(ద్రుండు వ(జనాభవధోపాయము నాలోచించుచుండ(6గా వియద్గం 
గలో నట్టిటు( దిరుగాడు నంచలపిండు గానవచ్చినది. వానింజేర(జీరి యాత(డు 
తన కార్యావసరముల నెజింగించుచుండంగా6 దనవరు(డెణి(గింప నీహంసి 
వ|జ్రిమోల నిలిచి తనవాడైపుణ్యమును సమయోచిత బుద్ధికౌశలమును 
వెలయించినది. ఇందోపేంద్రుల బుద్దికి నగమ్యములైన యూహలుగూడ 
నీరాజహంసికి సుసాధ్యములై నవి. 
మజియు( దాను వజనాభుని నగరిలో. దిరుగుతలిని వినిసవియు! 
గనినవియు నగు నంశముల. (గోడీకరించి తర్కి౦చి సహేతుకమైన యొక 
నిశ్చయమున కామె వచ్చినది. |ప్రభావతికి స్వప్నమున. బార్వతి సాకొత్కారించి 
(పద్యుమ్నుని చితమొస6ంగుటయు నా స్వస్నవిషయమున. (బభావతికి నామె 
చెలిక కెయగు రాగవల్లరికి జరిగిన సంభాషణము సర్వమును దాను వినిన 
దంతయు నింద్రున కెల్‌ంగించినది. చెప్పుటయేకాక తన సిద్ధాంతము నీ [క్రింది 
రీతిని వ్య క్రముచేసినది | 
ఆయింతి |పద్యుమ్ను జాయం.గా. బలికిన 
గొరి మాటకు( దప్పు కలుగదనుము 
దనుజ విరోధిపుక్తునకు నాదుష దై 
త్యుండు దనంత( దనూజ నొస(గ(డనుము 
(పద్యుమ్ను (డట్లు _పభావతీపతియైన 
దానవునకు( బోరు తప్పదనుము 
వజపురము (ప్రభావతికొడు కేలుట 
యసురకు జయ మైన బొసంగదనుము 


ప్రబంధములు - పాత్రచిత్రణము 63 


WY ON 


చితఫలకంబు ప్రత్యక్ష సిద్దమగుట ( 

. జేసి యాకల యధిక విశ్వాస యోగ్య 
మదియు వేకువగావున నచిరభావి 
ఫలము దేవేంద్ర ! సీవెంచి తెలిసికొనుము. 


దేవేంద్రున కీమె వాగ్ర్యైదగ్భ్యమును యుక్తిప్రత్యుక్తి నైపుణ్యమును 
సహేతుక విమర్శజ్ఞానమును ముదము. గొల్పినవి. ఆతండు సంతసము పట్టి 
జాలక “వాగ్లేవతవో కాక యాకెదిద్దిన కవివో'యని యా రాజహంసిని ప్రశంసించి 
యామెనే శ్రీకృషనికడకు సీవిషయము నెణింగింప( బంపినా(డు. 


శ్రీకృష్ణుడుగూడ నీరాజహంసి బుద్ధి విశేషమున కాశ్చర్యపడినా(డు. 
క్టూరరాక్షసుని పైకి. దనకొడుకు యుద్ధమున కేగుట రుక్మిణికి హితవుగానుండదని 
హంసి (గహించి (శ్రీకృష్ణుని యేకాంతమిమ్మని కోరినది. ఇట్లు సూ క్షెతిసూ కము 
లైన విషయములందు(గూడ నీరాజహంసి కేమజుపాటుగాని. పొరపాటుగాని 
కానరాదు. రాజకీయవేత్తకు ముఖ్యముగా గావలసిన రహస్యగోపనమును, 
వాజ పుణ్యమును గభీరహృదయమును నీమెకు బాగుగా నలవడినవి. 


(్రీకృష్ణునితోడి రాజకీయ (ప్రసంగములో హంసి వ(జనాభవధ( గావింప 
నర్హుండు (బద్యుమ్ను6డేయని నిర్ణయించుకొనినది. తరువాత ద్య్వారవతి వీడి 
పోవుచు మధ్యమార్గముననున్న యొక యుద్యానవపనమునందు( దురగారూఢు (డై. 
కందుక కేళిందేలు (ప్రద్యుమ్నుని గాంచినది, వినోదాసక్తమైయున్న నవ్వీరుని 
మనసు (ప్రభావతిపె మరలునట్టు గావించుట భవిష్యత్కార్యమున కుపయోగ 
పడునని గహించినది. కాని పిలువని పేరంటమునకేగుట రాజనీతి విరుద్ధము 
గదా: కావున నాత(డే తమ్ము( విలుచునట్టి యవసరమును గల్చింపవలయును, 


(పజ్ఞాధురీణయగు శుచిముఖి కిది కష్టసాధ్యముకాదు. వెంటనే తన 
వెలిమిక త్తెతో. (బద్యుమ్నునకు (శవణగోచర మగునట్లుగా నల్లయతండే 
(డు గానోపునని పలికినది. కందుక కేళశీలోలు(డగు (ప్రద్యుమ్నుని మనసు 
ఠాత్తుగా నీయంచపిండువైపు మరలినది. తన (ప్రసంగమును వారు చేయ 
గారణమేమియో యడుగవలయునని (పద్యుమ్ను( డాయంచల నెలుగెత్తి పిలిచి 
నాండు. శుచిముఖియెత్తు నెగ్గినది. అవకాశముకలిగిన విడుచునదికాదు శుచిముఖి. 

ని (పసంగమువచ్చిన తెజంగెతీంగించుచు( (బసంగవశమున, జెప్పినట్లు 
'ప్రభావతీసౌందర్యమును సంస్తుతించినది. ఇప్పటికింతే చాలునని యచ్చోటు 


లి 


. 


ల 


మూ(డవ రంగమున నామె (పభావతియుద్యానవనమునం గానవచ్చును. 
ప్రభావతిముందర నామె చూపిన ప్రజ్ఞావిశేష మద్భుతావహము, ఈ సంభాషణ 


64 ఆంధ ప బంధము _ అవతరణ వికాసములు 
| WN 


మునందామె యాశించిన (పయోజనము అనేకములు గలవు. ఒకవంక. (దిథా 
వతికి( (బద్యుమ్నునిపై వలపు గలుగునట్లు చేయవలయును. ఇందులకు. 
బర మేశ్వరియే పునాదివైచినది. 

కాని యా చిితఫలకమునందలి పురుషనివంటి పురుమ'ఈ డెందైన' 
గలండాయను సందేహము (ప్రభావతీయందు( (బగాఢమై తుదకు నిసృహగా( 
బరిణమించుచున్నది. దానిని బోనడచుట శుచిముఖి పనియైయున్నది. ఇది 
సాదించుటంత కష్టకార్యము క కాకపోయినను (బద్యుమ్ను నచ్చటికి రప్పించుట 
కష్టత రము. ట్రహ్మవర (ప్రభావమున వ(జనాభుని యనుజ్లలేనిదే యొరుఠతవ్వరు 
నానగరు( (దిదేశి కింప( జాలరు. (ప్రద్యుమ్నుని క కోతకు. (ప్రదేశము నొసంగు 
ననుమాట కలలోనె న నూహింపరాని విషయము. ఇ(క నాతని యనుజ్ఞ 
వశడయుటకు( [ఐభావతీ సాహాయ్య మత్యావశ్యకము. మజియు( బభావతి!ి 
రహస్యభంగము క కాకుండ( (బద్యుమ్ను నటకు రావింపవలయును. 


ఈ విషమ సమస్యా పరిష్కారమున కై శుచిముఖి యోజించుచుండ6గా( 
దిద్యుమ్నునిలేఖ దివవశమున నంట6జేరినది. ఆ లేఖంగాంచి (పభావతి 
యొడలు మజచినది. (పేమప్రవాహము పొంగిపొరలినది. (ప్రద్యుమ్నుని గూడ 
కున్న( (ప్రాణములు నిలుచుటయే కష్టమనిపించినది. కాని యేమి లాభము? 
శుచిముఖికి. గలిగిన విషమసమస్యయే యిపుడామె నెదుర్కొనినది. దానిని 
బరిష్క_రింప శుచిముఖితప్ప నన్యాధారమామెకు గోచరింసలేదు. శుచిముఖికి6 
గావలసినదియు నదియె. 

ఆమె (ప్రార్థనముపై పె శుచిముఖి యొక యుపాయ మామె కెజిం గించినది, 
తన్నెట్లయిన వజనాభుని సన్నిధికి. గొంపోయిన( (_బద్యుమ్ను నటకు రహస్య 
భంగము కాకుండ రావింప(గలనని ప్రతిజ్ఞచేసినది. (ప్రభావతీ సాహాయ్యమున 
వజ్రనాభుని దరికేగి తన వాజపుణ్యముచేతను శాస్త్రపాండిత్యముచేత ను 

స 


3 
దుః 


నాతని మెప్పించి మెలమెల్లగా భద్రనటుని వృత్తాంతమును జారవిడి 
వజ్రనాభుండును నాతనిరాక కనుజ్జ యిడినాండు. ఇంతతో నీ దుర్భట కార్యము 
ముగిసినది. 

శుచిముఖి కావించిన దుర్హట కార్యములును నింతలో మ్ముగిసినవన 
వచ్చును. ప్రద్యుమ్నాదుల వజనాభుండెటింగి వారిపై నాత(డు _సైన్యముల 
నంపుతణీ నామె యా వృత్తాంతమును శ్రీకృష్ణునకు దెలియంజేయుటయే యామె 
కడనారిపని యని చెప్పవచ్చును. 

ఈ కార్యకలాపము జరుగుచున్నంతకాలము (పభాపతికా మె నిజపృతాం 
తము నావంతయు నెటి(గింపలేదు. ప్రభావతీసౌఖ్యమునకైయే తానంతటి పాటు 
పడుచున్నట్లు నటించినది. తుదకు( (బద్యుమ్ను(డును గదసాంబులు నొకరి 


చిత్రణము 65 


హస్య మొక  రెఖుంగకుండ నామె మెలగినది. ఇంతటి నేర్చు నింతటి 
స్‌ దము నింతటి ప్రజ్ఞావి శేష మును సామాన్యుల కలవడునవి 

కాన్పు సూరనార్యు(డీ పాాతమున నొక మహామాత్యుని (బదర్శించి( నాశన 
వచ్చును. 

పాత్ర నిరాణకౌొశలము కపులందటకు నబ్బుసట్టిది కాదు మణియు 
నొక్కారక్క_ కవి కొక్కాక్కదానియం దఖిరుచి యుండును. ఒక కవికి వర్ణ 
నాఖిమానము మెందుగా నుండును, ఇంకొక్క-నికి( గథాకల్చనముసనందు( (బీతి 
యధికమై యుండును, చవేజొక్కనికి. దాత్రనిర్మాణమునం దాస క్రియుండును. 
ఈ మూడింటిని సమరసభావమున నడుప(గల కపులరుదుగా నుందురు. ఏ5వికి 
దేనియం దభిరుచి మెండుగానున్నది యను విషయ మొక్కటియే మనకిట( 
చర్చనీయము. 

రామరాజభూషణునకు( బాత నిరాణకౌశల వ మంత  గానున్నట్లు కానరాదు, 
వరూధినీ పవరులవలె గిదిరావసురాజులు క తలంపునకు పచ్చునంత 
స్ఫుటముగా( జిత్రింప(బడి యుండలేదు. అనుప్రాసాదుల విషయమున శ్లేష 
ధ్వన్యాదుల విషయమున నీత (డు చూపినంత శ్రద్ధ సజీవపాత్ర టా. 
నీతండు చూపలేదు. గిరికావసురాజులందు చెప్ప(దగిన విశేష EA గా 
రాదు. వారలంకారశా స్త్రమను సచ్చున (టోత పోసిన విగ్రహములవలెనేయున్నారు 
(పాసంగిక వృతృమునందు( గోలాహలు(డొక యౌవనో న్మాదివలెను శుక్తిమతి 
యొక ఛీరుపువలెను జిత్రింప(బడి యున్నారు. 

ఆముక్కమాల్యదయు( వాత్రరచనా విషయమున వసుచరిత్రనే చాలపటకు( 
బోలియున్నది. రాయలు బహువర్ణనా(పియు(డు. శః వర్ణనా ప్రియత్వముచేత నే 
ఈతని పాత్ర రచనాచాతుర్యము మటు(గుపడి యుండును. ఇబట్లయ్యు నితని 
పాత్రలు రేభామాత్రముగనైన మనకు గోచరించుచునేయున్నవి. 

విష్ణుచిత్తుని యమాయకత్వమును జ్ఞాసరహిత మైన యాతని భర్తైని 
జూపుట కీత(డు కొంత పాటుసడియున్నా (డు. ఈతని పాత్ర సిర్మాణకెశల 
మంతయు మాలదాసరియందు( గేంద్రీకరింపంబడి యున్నది. మాలదాసరి 
పరమభక్తిగల _ కీర్తనపరుండు. యామునాచార్యుండు జ్ఞాని. వేదాంత వివేక 


సంపన్ను (డైన భక్తుండు. ఈ మువ్వురకును భగవంతునివలన సమానఫలమే 
లం. మటికొంత మధించి చూచినచో మాలదాసరి కీర్తన ప్రభావచు 
ర. మనవలసివచ్చును. ఈతని యొక్కనాటి కీ రనఫలము (బ్రహ్మ 
రక్షస్సునకే సాయుజ్యము నిచ్చినది. 
జ్ఞాననిరూఢమైన భక్తివలె జ్ఞానరహితమైన భక్తియు, దానివలెనే భక్తి 
సహిత మైన కీర్తనయు భగవదనుగ్రహ పాత్రములేయని ) చెప్పుటశే యీ మూడు 


పాత్రమలును సృజింస(బడినవి. 
(5) 


బందు _ అవతరణ వికానసములు 


చింతలపూడి యెజ్జనార్యుని రాధామాధవ ప్రబంధములో రాధా పాత్రము 
సరాంగనుందరముగా( sans 
తా 


పురాణములలో రాధ పేకెచ్చటను గానరాదు. సా_ందద్రిహ్మా వైవర Ves 
ములలో నీమె ఎనుగూర్చి కలదు. స్కా ౦దమునుబట్టి రాధ ధ కృష్ణుని సః ప్రీణ 
నార్భదు శతగోపుని కుమౌత్తైగా (అవ్మాజే సృజింప(బడినేవ్య కి. అందు 
వారిరువురకు నేవిధమైన శృంగారమును వర్తింపంబడియుండలేదు. (బ్రహ్మ 
వైవర్హము లో నూర్ధ్వలోకముల కన్నింటికినిబెన గోలోక మొకటి యున్నదనియు 


డానికధినేత ్రీకృష్తుండనియు రాధ శక్తిస్వరూపిణి యనియు నిరూపింపంబడి 
యున్నది. భరతవక్షమునందలి బృండావన గోలోకము దాని (ప్రతిబింబ చే హ్‌ 
ఆ రాధాకృష్ణులే భూలోకమునందలి రాధాకృష్ణులు. 

కాని లోకములోని గాథల నుబట్టి యుం టి వీరి సంబంధము వే 
నున్నది. ఆమెను బరకీయనుగా ( గృష్హుని మేనయత్రగా నాతని పలపుకత్తెంగా( 
జూపుకథలు లోకములో ననేకములు వ్యాపించియుండుటయే రాక యా వింత 
కథలు మ. నెక్కినవి. 

చింతలపూడి యెట్డనా ర్యుని (గ్రంథమట్టదిరాదు. ఇందు రాధ కృష్ణునకు 

వ0ంవరలబ్రియైన భార్యగాని వలపుకత్తై గాదు. ఈ స్వయంవరము రుక్సి ణీ 
స్వయంవరమును బోలియుండును. తండ్రి సహస్రగోప్పండు రాధను గృష్టున 
(బొగా నామె యన్న భదుండనువాండు రుక్మిణీ యన్నయగు రుక్కివల( 
(ద్రతిపక్షమున నిలుచును. ఆయ్యెడ ద్రాహ్మణుండు రాయబారము నెరవయగా 
డ చిలుక రాయబారము నెరపినది. 


స 


$x 
a 


డు సృజించిన పొత్రములలో మధురవాణి పాత్రమొకటి సజీవ 
ంప్టుచున్నది.. వాణ్‌యే మధురవాణి. రాధాదేవికిం డాపోసళమనయుణే 
గృష్ష్మపార్టితమై తని సం దేశము నామెకు( దెల్ఫినది, 


ర 


మె 3 
య 


3 


ఎడపాటి యెజ్జన తన శృంగారమల్హణ చరిత్రమున సహాధ్యాయులై న 
రి యనురాగము పీమగా నెట్లుమారునో నిరూపించినాండు. ఈతని (గంథ 
మునకు మూలము సోమనాథుని పండితారాధ్యచరిత్ర, మర్హణు(డు నాతని 


గ) 


ప్రియురాలైన పుష్పగంధియు శవమహిమవలన నెట్లు ముక్రీపొందిలో సోమ 
నాభు(డు చెప్పినాండు. ఈ [గంథమున శ్వేతోపాఖ్యాసమను ని నొక చిన్నకథ 


బంధములు -పా 


( et 


త్రచి త్రణము 67 


కూడ(గలదు. అది వేశ్యాసంపర్క మనర్ధదాయకము కాదని నిరూపించుట 
కెర్పడిన గాథ, అదియుంగాక చాల న(పస్తుతములగు కామశాస్త్ర (ప్రసంగము 
లిందుగలవు. (ప్రధాన కథాభాగమునుగూడ నీత (శంత (ప్రాఢథముగా నిర్వహించి 
నా(డని చెప్ప(శాలము. 


ఇందీత (డు ధనదత్తుండను నొకకోమటిని (బ వేళపెట్రినాండు. ఈకోమటి 
చేష్టలన్నియు హాస్యరసజనకములై కడుపుబ్బ నవ్వుపుట్టించును. కోమటి పుష్ప 
గంధిపై మరులుకొని యామె తనకొడంబడదని యామె తల్లికడకొక చెలికానిని 
బంప(దలంచి యాతనితో 

సిలివండర్భం బడిగిన( 

గల(గక యొడ(బడుము నాకుంగలవా(డవయో 

చెలికాండ : మెచ్చూనీకుం 

గలదని 


జూ 


చెప్పి (బతిమాలుకొనినా6డు. 


పుష్పగంధిపెంగల వలప్పచే నవై్వైశ్యవరుండు చెందిస విరహము నాతని 
శీత్రలోపచార విధానములు కవి యిట్లు వర్షించి పాఠకులకు. గడుపుబ్బ సప్వు 
షే ట్రంచినాండు. చూడుడు : 

బేరసారంబు మీ(దటి (బ్రేమలుడిగి 

సెట్టి సానివిలాస మీక్షింపరోసి 

సత్ర సాలయ్య ముద్దాడ _సైెచడయ్యె 

వనిత మీదటిహోళి నవై్వైళ్యవరుండు. 

కాసువిడిచిన ( (బ్రాణమాకసము( బట్టు 

ముదిత జూడక (పాణంబు మున్నెపోవు, 

దెగువ నీరెంటికిని నేది తెరువు చెపుమ 

పాపి: లంజతఆికంబ ! నీ బఐంటు6గాపు. 


చక్కిలంబులు కొన్ని చవిచూచు సందంద 
మెల్లన యనుపగుగ్గిళ్ల నమలు 
చల్ల గావలెనని చలిమిడి భక్షించు 
నొకపాటుగా6ంగ( బానకముగదాగు 
నయన పోలయ్యకు నంజలిఘటియించు( 
దులసితీర్థమువ( గన్నులుదొలంచు 
తల గోడతోడుత( దాకించుకొనంటోవు 
పాపిదై వమయని పండ్లు కొలుకు. 


68 


ఆంధ్ర ప్రబంధము - అవతరణ వికానములు 


నడుచి వడు (6 వొత్తి కడుసంత ( బొడిచికొనును 


మమూలు సదయు నాహారమును ద్యజించి 


౧ 


యున్న చో నుండ సెపక క యొరలియొరలి 


నూ 


మొరట ! పోదము రమ్మను ముదితకడకు, 
ఇట్లు విరహ వేదనాదందహ్యుమాన మానసుల్లై న సెట్టిగారు చిట్టచివరకు. 


బుష్పగంధి యింటీకి? బయనము సాగించినారు. ఆపయనమెంత విపరీతముగ 
నున్నదో చూడుడు. 


గందపుందొట్లు వీడియము( గచ్చలపాగయు( గావిదుప్పటిన్‌ 
సందుల బూసలున్‌ జెవులచాటున నీలప్పదంట పోగులున్‌ 
గందినయట్టి వెండి మొలకట్టును నీలపుటుంగరంబులున్‌ 
దొందవు  కిళ్డుచెప్పులును బొల్చెసగన్‌ ధనదత్తుడెంతయున్‌ . 
కోమటి జాణలు కొందజు 

వేమారును బాడుకొనుచు వెనువెంటను రా. 
(బ్రేమముననరిగె6 బిల్లల 


తో ముదివందియనుటోలె దుస్నహలీలన్‌, 


కవికి సెట్లపై నింతటి వైమనస్య మేలకలిగెనో తెలియకున్నది. అతి 


మూర్జు(డగు నవ్వ్వైళ్యుని శృంగారచేష్షలను గూడ. గవి యీతీరుననే వరి ర్రించి 
ఖ్‌ ష్‌ న 


నాడు. 


తతికనుదు 


మొగమెత్శకుండిన( దగిలి వీడియమింద 
యనుచు జేతులువట్టి యదుముకొనును 
జాూడకారకయున్న సుద్దులేమందుపు 
BE మఘే(దజేయ వేయం 
లుకకూరకయున్న6 బావులేనీవఠలె. 
బండుకోరాదని పట్టుంజెయ్యి . 
గదియకూ రారకయున్న ( జదువులు చదువుచు 
నిది మేలుకాదని యెత్తుకొనును 
గన్నుమూసిన పొట్టిరాగాలు సేయు 
నదరిపడి మిన్నలేనియు నావులించు 
నిదురవోనీడు మేల్కువి నిలువనీడు 
వెలికినేగిన( దానును వెంటనరుగు. 


{9 


ఎన్ని MOR నెంతయాదరణము చూపినను పుష్పగంధి 


ప్రబంధములు బ్‌ పాత్ర చిత్రణము 69 


ప్యథ( దల్ఫు గడియ పెట్టికొ 

శిథిలాత్తుండు దాసితోడ( జెనకుచునుండెన్‌' 
కుధ నొందినట్టి పిల్లికి 

విధిమూడిన యెల్కలేదె వెదకిసనై నన్‌. 


సెట్టిగారికి( బాపము ధనమంతయు. బోయి తుదకు దాసీనంగమము 
సంభవించినది. 


కవికర్ణరసాయనక ర్రయగు సంకుసాల నృసింహకవియు( బాత్ర నిర్మాణ 
కౌశలము కలవా(డుకా(డు. 

యపనాశ్వుని పుత్తుండగు మాంధాత, తం|డ్రియనంతర మాతని సింహాసన 
మధిరోహించి, దిగ్వ్యిజయయాత్రను సలిపి, కుంతలపతి తనయను విమలాంగి 
యనుదానిని బెండిలియాడి, సంసారభోగానుభవమువలన( దనిసి చిరకాలము 
తసమొనర్చి విష్ణు సాజెత్కారమును బొంది, యా దేవుని యాజచే నాయు శేష 
మును బజాపాలనమునందే గడపి యంతమున విష్ణసాయుజ్యము నందినా(డు. 
నృసింహకవి యీ చిన్నకథ నారాశ్వాసముల( (బబంధముగా( జేసినా(డు, ఈ 
సెంపంతయు నీకవిచేసిన వర్గనాబాహుళ్యముషై నాధారపడియున్నది. వర్ణనలయం 
దీతనికిగల మక్కువయే యీతని పాత్రరచనాచాతుర్యమును గుంఠితము 
గావించి యుండును. 


పిల్లవసుచరిత్రములై న కవిరాజమనోరంజనమును, దపతీసంవరణోపా 
ఫ్యానమును, గవిజనరంజనమును, రసికజనమనోభిరామమును సజీవపాత్ర 
రచనావిషయమున నధమములనియే చెప్పవచ్చును. 


ఇవి కేవలము వసుచరితానుకరణములు. ఈ (ప్రబంధముల (వాసినకవులు 
శయ్యాసౌభాగ్యమున కిచ్చినంత [ప్రాధాన్యము మటిదేనికినిచ్చినట్లు కానరాదు. 
కాని వసుచరిత్రకారుని పద్యరచనా నై పుణ్యమును గశారహస్య జ్ఞానమును 
వీరికచ్చినవికావు. ఆతని పద్యములలోని జిగివిగియు( గూర్ప్చుసొంపును వీరి 
కలవడినవికావు. కావున నివి యన్నియు నామమా[త్రానుకరణములనియే చెప్ప 
నొప్పును. వీరిలో గంగాధర కవితప్ప తక్కినవారందజు క్షీణయుగములోని 
వారే. ఇట్టివారి య(శ్రద్దానుకరణములో యా యుగమునకు క్షీణత్వము 
నాపాదించినవి. | 

శ్లేషాదుల పరమ్మపయోజనము చమత్కార సంపాదనము. సకృత్పతిత 
మైనప్పుడే యది చమత్కారజనకముగా నుండును గాని లేనిచో హాస్యాస్పదమై 
వృథా(పయాసమగును. వీదిక్రీ చితకవిత్యమునందింత రక్రియుండుట కోచ 
సీయము. . 


70 ఆంధ ప జంధము - అవతరణ వికాసములు 
లో నో న 


రి రుదయ తన నిరంకుశోపాఖ్యానమున నిరంకుశ పాత 
న నెంతటి శ క్రిసామర్థ్యములు చూపినను నాతడు గ్రహించిన 
యితివృ_త్తమనద్విషయమగుటచే  నాప్యాతమంతగా రాణ్‌ంపలేదనియే చెప్ప 


జయం త్రి విలాసమున సారంగు తమ్మయ్యయు, విప్రనారాయణ 
చరి[తమునందు _జెదలువాడ మల్ల నయు ఒక్క కథనే (వాసియున్నారు. కథ 
మ నెవరికివారే "వాసియుందురు కాని యొకరినొకరు చూచి 
(వాసియుండరనుట కా ధారములనేకములు కలవు. తమ్మయ వ్మిపనారాయణుండే 
వేవచేవియందనురక్తు(డై నట్లు (వాయంగా, మల్లన, దేవదేవి నాయకుని మనస్సు 
చలించుటకు (6 దబిడరానిపాట్లు పడినట్లు (వాసినా(డు. ఎట్లయినను ఏరికి( బాత 
నిర్మాణకెశలము కొంతకలదనియే "చెప్పవచ్చును, తమ్మయకు వై వైష్ణవ (ప్రప_త్తి 
యందంతగా శ్రద్దయున్నట్టు ౩ కానరాదు. విప్రనా నారాయణునివ౦ టి పరమ భాగవ 
తో త్తముని వర్ణించుతజినిగూడ నీతండు నీచోపమలనే యుపయోగించినా(డు. 
చూడుడు : 

అమ్మగువ గనుంగొనియెన్‌ 

ముమ్మరముగంబట్టి నామములు మైనెల్లన్‌ 

(గమ్మికొన నుట్టి (బెట్టిన 

గుమ్మడికాయయును బోలె గూర్చున్నతనిన్‌. 


ఇది దేవడేవి యోగినీవేషమున. విప్రనారాయణుని కడ కేగినపుడు చెప్పిన 
పద్యము. ఇట్టి సమయముననే మల్లనకవి చెప్పిన యీ[కింది పద్యమెంత 
మనోహరముగానున్నదో చూడుండు : 

ననిచిన గుజ్జామా ర మాప లం 


జనిత కుతూ కం క వచ్చుచున్న య 
మ్మునికుల ర భౌముని ముముక్తువరే ౮ణ్యు మహానుభాపునిన్‌, 


దేవదేవి దాసరి సానివేషము, విపనారాయణు (డు దేవదేవిని వెంబడించు 
టయు నిందునందు. గొంచెమించుమించుగ నొక్కతీరుననే వర్షింప(బడి 
యున్నది. భావనావిషయమున నీ కవులయందు భేదము చూవట్టినను చాత్రరచనా 
విషయమున పనలు సమాన (ప్రజ కలవారనియే చెప్పనొప్పును. 


చారిత్రక ప్రబింధములన (దగు కృష్ణరాయ విజయమునందును, రంగ 
రాయ చరితమునందును బాత్రనిర్మాణనై ష వైపుణ్య మంతగా6 గానరాదు. కొంత 
కాంత రంగరాట్బరితమే యీ విషయమున మేలనిపించును. బహుభాషా 


ప్రబంథములు - పాత్రచి త్రణము 71 
ప్రయోగ సామర్ద్యముచే 'రేభామ్మాతముగనై న నీతండా పాత్రలను మనకు( 
జూప6గలిగినా6డు. 

పొన్నగంటి తెలగన్న యచ్చతెను(గు కపులలో మొదటివాడు. ఈతని 
యయాతి చరిత్రమునందును చాత్ర నిర్మాణకౌశలము కానరాదు. దీనికొక |పబల 
కారణము గలదు. కావ్యమును (వాయుటలో ననావశ్యకములై న నియమములను 
బెంచుకొనువారు కావ్యముఖ్య 'ప్రయోజనములను మజచిపోవుట సహాజము. 
మఅచిపోకున్నను, దీక్ష వేజటొకదాని నాశయించి యుండుటచే6 దదితర విష 
యములవంక రద్దానిని మటఅల్బుట కవకాశము చాలదు. ద్వ్యర్థికావ్యములు 
వ్రాయువారు ఇట్టి విషమావస్థయందే యూగులాడుదురు. 

గౌరన ద్విపదకావ్యమునకు6 బద్యక్ళృతి [వాసిస శంకరకవి తన హరి 
శ్చం[దోపాఖ్యానమున నత్యద్భుతమగు పా(త్రనిర్మాణ కౌశలమును జూపి 
యున్నాడు. ఇందు సగపాలు గొరనదే యనవచ్చును. గౌరనకుంగల భావనా 
శక్తి శంకరకవికి లేకున్నను, గౌరనయందు లోపించియున్న కరుణరసపోషణ 
సామర్థ్య మీ కవికి మిక్కుటముగ6 గలదు. కాటికాపరియగు హరిశ్చంద్రుండు, 
కాలకౌశికుండు, పుత్ర శోకాతురయగు చంద్రమతి వీరిరువురి _(గంథములయందును 
నతిలోక రమణీయముగా( జిితింపంబడినారనియే చెప్పనొప్పును. 


చం(దభాను చరి(త్రమున( దరిగొప్పులమల్ల న, కథాకల్పనమున( గ్‌ా 
పూర్ణోదయము ననుకరింప(దల(చి శక్రికిమించిన పాటుపడి పాత్రనిర్మాణమును 
వాడుచేసినాండు. ఈతడు తనకు. బూర్యము పుట్టిన (పత్మిపబంధకథను ననుక 
రించుటకు యత్నించినా(డసవచ్చును. దీనివలనంగథ సందర్భరహితమగు 
ఆయు గవియస్వతంత్రత బయలు పడుటయునను - రెండు దుష్ఫలితములు 
గలిగినవి. 

_ ఎలకూచి బాలసరస్వతి యాదవరాఘవపాండవీయమను (గంథముసు 
(వాసినా(డు, మూ(డర్గములు చెచ్చునప్పటికే కవి ముప్పు తిప్పలు కాగా నింక. 
వాత నిర్మాణమునకు చాటుపడు 'టెట్లు ? 

త్రీ జనోచితమైన కోమలత తన వాక్కునకు నిసర్గముగా( గలదు గాన. 
కుమ్మరి మొల్ల సీతాపాత్ర నిర్మాణమున( గొంత (పాగల్బ్యము( జూపినది, 

కృష్ణరాయల యుగాంత్యమునకును రఘునాథ రాయల సారస్వత సేవా 
(పారంభమునకును గల మధ్యకాలమున నాం[ధ్రమున.( బేరుగల (పబంధములు 
మూ(డు వెలసినవి. 

మట్ల యనంతభూపాలు(డు రకుళ్హ్స విజయమును, సవరముచిన నారా 
యణ నాయకు(డు కువలయాశ్వ చరిత్రమును, దామెర్ల వెంగళనాయకు(డు 


72 ఆంధ ప బంధము _ అవతరణ వికానములు 
wy 


బహుళొశ్య చరిత్రమును (వానినారు. ఇందు బాత్ర రచనావిషయముస6 గుపల 
యాశ్వ చరిత్రమే కొంత మేలనిపించును. ఇందు గవి కళాపూర్ణోదయమును 
గొంతవఅ కనుకరించి యన్నా(డు. ఇది మార్కండేయ పురాణములోని మదా 
లస కథ. ఆ కొలమునందలి యుద్ద తం|త్రాదిచర్యల సీ కృతి యద్గమునందు 
వోలె. జూప్పను. సేనలు దండువెడలుట, విడియుట, విడిదిలో స్వేచ్చా విహో 
రములు మొదలగు నానాటి యాంధ్రభటుల చర్యలి (గంథమునందు విపులముగా 
వర్తింపంబడి యున్నవి. 


రఘునాథరాయలు (క్రీ॥ శ 1614 లో సింహాసన మధిష్టించి యున్నా (డు, 
క్రీ శ॥ 1610 లో జరిగిన తోపూరు యుద్ధముతో నాతని కీర్తి దిగంతములకు 
వ్యాపించినది. కృష్ణరాయల ఖ్యాతికి నుదయగిరి విజయము కారణ మైనే 
తోపూరు విజయమీరాజు యశస్బునకు( గారణమైనది. ఈ రాజుల కిరువురకు( 
బెకింట సామ్యముకలదు. ఇరుపురును గవులు, పరాక్రమవంతులు. ఇరుపురును 
లక్షీకం పె సరస్వతి నెక్కువగా నారాధించినవారు. ఇరుపురును నడిపయస్సు 
సనే మరణించిరి. ఈ రాజకవి మూలముననే దక్షిణాంధ్రముస6 దంజాపూడు 
సాహిత్య ముఖ్య కేం్యదమయ్యెను. మథురయు నించుమించింత ఖ్యాతినే గడిం 
చినది. ఈ రెండింటికిని వెనుక జెప్పందగినది పుదుక్కోట. 

దక్షిణాంధ్ర నాయకరాజుల యుగమునకు వైలక్షణ్యమును (చాధాన్య 
మును సంపాదించిన కొన్ని ముఖ్యాంశములిట( జెప్పుట (పస్తుతాంశముసకు 
సాహాయ్యక మై యుండును | 

1. ప్రక్రియా వైవిధ్యము సంప్రదాయ సిద్ధములగు పూర్యయుగ 

(ప్రంబంధములవంటివియు గొన్ని (ప్రబంధములు (వాసిరి. 

2. ఆ (ప్రబంధములలో( బెక్కింటి ననతివిస్తృుతము గావించి, 
శబ్దమునకంకే భావమునకే (ప్రాధాన్యమొసంగి, యిరువదియప 
శతాబ్ది శవులకు మార్ల్గదర్శకులై రి, 

9. తెలుగున గొం(గొ_త్తగా( గేవల వచన కావ్యములను (వాసిరి. 


ఓ. ప్రబంధ కవిత్వముతోపాటు గేయ కవిత్యమునకును సమాన 
గౌరవము నొసంగిరి. 


శీ,  యక్షగానముల క్యగతాంబూలమునిచ్చి [పజలలో నాటక కౌతుక 
మును బెంచిరి. 


తాలిక లోక వృ త్తములనుగూడ ( 


ప్రీబంధములు - పాత్రచి త్రణము 73 

7. కాహప్యములయందు వెదాంతబోధను బరిహరించుటయేగాక కళా 
సౌందర్యమునకుసు ధర్మబోధకును ముడిపెట్టకుండ6 గళా 

కళా (ప్రయోజనము (Art for art’s sake) అనెడి నేటి యొక 
పాళ్చాత్యమున కుపలక్షీభూతముకా (దగిన కొన్నిరచసలనుజేసిరి. 


ఈ (ప్రక్రియా చైవిధ్యముసుబట్టి యానాటి (పబంధములలోని స్తీ 
పురుషుల నడవడి యెట్లుండునో యించుక యూహింపనగును. భారతములో 
శాంతరస (పధానమై కానవచ్చు సావిత్రుపాథ్యానము రఘునాథరాయని చేతిలో 
శృంగార భూయిస్ట మైనది. ఈ మార్చు నాటి రాజులయు.( బ్రజలయు శృంగార 
పరత్వమునకు( బ్రబలమైన తార్కాణము. వారు శృంగార రసికులేకాక హాస్య 
చతురులుకూడ నైయుండిరి. కాని కొన్నియెడల నీ హాస్య శృంగార లౌల్యము 
పా(తౌచిత్య జ్ఞానమునుగూడ భంగము కావించినది. విశ్వామితునంతటి 
(దహ్మగ్షినిగూడ బౌజ్జనాడించుకొనుచు మేనక వెంట. బర్వులు వెట్టు తేలిక 
మానిసిగా (6 బిత్రించుటీ హోాస్యలౌల్య ఫలమే యసందగును. ఆ నాటి శృంగార 
(పబంధములలో నాయికలుగా వదర్తించుపాత్రలుగాని, యుపపాత్రలుగా వర్తించు " 
నచ్చరలుగాని యప్పటి రాజ శుగ్ధాంత జనముసకును వారి వేశ్యాజనమునకు( 
(బతిసృష్టియేయని చెప్పవచ్చును. రఘునాథుని వాల్మీకి చరిత్ర శృంగార సావిత్రి 
కంచు మేలుగా రచింప(బడిస దనవచ్చును. ఆటవికుల సంసారమును వర్హిం 
చుటలో( గొన్నియెడల ధూర్జటిని గూడ రాయలు మించియున్నాండు. వాల్మీకికి 
హఠాత్సంభవమైన రామభక్తిని, దతృలమును దలచుకొని కవిపరవశు (డై 
రానుక్సీర్తసము పాడినక్లే కావ్యములోని కొన్ని ఘట్టములుండుసు. 


ఈతని యాస్థాన కవులలో చేమకూర వేంకటకవియు. గృష్టాధ్వరియు 
ముఖ్యులు. కృష్ణాధ్వరి మహాపండితు(డు. వేంకటకవి కపులలో మేటి. 
వేంకటకవి రచించిన సారంగధర చరిత్ర తద్రచిత విజయ విలాసముతో సరి 
పోల్చిన( జాల పేలపముగా నుండును. విజయ విలాసమునందలి (పతి పాత్ర 
మునందును జైతన్య ముట్టిపడుచుండును. నాయకు(డగు నర్జునుండు రూప 
పరాక్రమములయందసమాను(డు. కృతిభర్తయగు రఘునాథునే మనసున 
నిడుకొని కవి యీ నాయిక పాతను నిర్వహించినాండా యను సూహ కవరాళ 
మును గల్పించు పద్యముల నేకములిందు( గలపు. 


విజయ విలాసమునందలి నాయికలు ముప్వురు. మువ్వురును శృంగార 
మూర్తులే. ముప్వురు ససమాన రూపరేఖా సౌందర్యములు కలవారే. ఆఅట్రయ్యు 
వ్య క్తిత్వమునం దొకరికి నొకరికిని( జాల భేదము కలదు. ఉలూచి (ప్రొఢాం 
గన: తాను వలచిన వానిని మాయోపాయమున. దన యింటికే గైకొని పోయి 
నది. వలపు (గుమ్మరించి నెజజాణతనమంతయు నేర్చుమై( జూపి కవ్వడిని 


“74 ఆంధ ప జంధము - అవతరణ వికాసములు 
rw 


ది. తలంచిన తలంపులంచేమి పలికిన పలుకులందేమి 

చేసిన చేతలందేమి యామె ప్రోడతనము సువ్య క్రమగుచునే యుండును. నీపు 

పరాంగనవుకదా నిన్నెట్లు వివాహమా డవచ్చునని యర్జ్హునుండు (పశ్నింపంగా 

నేను కన్నియ నిందులకు నా కన్నులును నా వలపు కస్తురినా మమును సొక్షీ, 

ఇంకను నీ కనుమానమైన నీ మోవి మధురామృతమాని బాస చేసెదనని సాహ 
సించి చెప్తునామె ప్ర సోడతనమును, రసికత సుగ్గడింప నేరితరము ? 


చిత్రాంగడాపా(త్ర విషయమున గవి యంతగా (శద్ధ చూపిసట్లు 
కానరాదు. 


మూడవది సుభద్ర. ఈ పాత్రను సృజించుటలో ( గవి యప్రతిమాన 
సామర్థ్యమును జూపియున్నాండు. ఈమె ముద్దరాలు. సౌందర్యమున( దనకు 
సాటిలేనిది. వయనున(జిన్నది. తన మేనత్త కొడుకగు నర్దునుని బల 
పరా[క్రమాదులను రూప సౌందర్యములను విని యాతని'పె వలపు నిలిపినది. 
కాని యమ్ముదిత మనోరథమునకు బలరాము( డడ్డుగా నిలిచియున్నా (డు. 

బలరాముని కు నెణీంగినవా(డు కావుననే యర్దునుండు మాయామౌని 
రూపమున ద్వారవతి (బివేశించినాండు. కృష్ణుండర్హును గుర్పించియు స్స్‌ 

హాము తనకు సమ్మతమగుటచే నూర రకున్నాండు. కన్యక గావున మౌని 
య. సుభదయే నియమింపంబడినది. మాయతపసి కోర్రైలు ఫలించినవి. 
ఇచ్చట వీరిద్దరి సంభాషణమును జదివి యానందింపపలయునే కాని యిట్టిదని 
వాయ నలవికాదు. 

కృష్ణాధ్వరె శృంగార నైషధ పొరిజాతమును (వాసినా(డు. ద్వ్యర్థి ఠౌవ్య 
మగుటచే నిందు బాత నిర్మాణకొశల మంతగా.6 గానరాదు, 

తంజాప్పర మేలిన మహారాష్ట్రల కాలమున బుట్టన తెలుగు (పబంధ 
మొక్త_ టియే కలదు. అది ముద్దుపళని రాధికాసాంత్వనము. రాధా (పణయాత్మక 
మైన (సబంధములలో దీనిని పోలిన దింకొకటి "కానరాదు. నంది తిమ్మనం 
బందెమువై చినచివోలె స్‌ కవయిత్రి రాధికా విపలంభ శృంగార రథనము నతి 
మౌ (తముగా రచియించినది. _అన్యాసక్తుండైన (ప్రయునియెడ (6 (బియురాలికి 
జనించు తీక్చభావములన్నియు నీ కావ్యమునందువలె నాం(థమున నింకెందును 
కానరావు. 'పుట్టువుచే వేశ్యయు సంస్కారముచే రసికురాలునగు సీమె తానే 
స్వయముగా నాయికయె తన హృదయమునే వ్యక్త ముచేసినదా యనిసించును. 
కాని యిందలి శృంగారము మాత్రము సరసులకు సహ్యముగా నుండదిు. కొన్ని 
పట్టుల త్రీజనో చిత మైన లజ్జ నీమె త్యజించినదా యనిపించును. 


సారస్వత సేవావరాయణత్యమునందు( దం జాపురికి రెండవదిగా 
గణింపందగినది మధురాప్తరము. ఇందు ముఖ్యులైన కవ్పలు మువ్వురు 


వ బంధములు -పొాతచిత ణము 75 
లో ల లో 


మాత్రమే కలరు. లింగనమఖి కామేశ్వర కవి సత్యభామా సాంత్వనమును, 
వెలిదిండ్ర వేంకటపతి శృంగార రాధామాధవమును, శేషము వేంకటపతి 
తారాశశాంకమును వ్రాసినారు. రాధామాధవ గాథను బరకీయ శృంగారముగా( 
జిత్రించిన మొదటి తెలు(గు ప్రబంధము శృంగార రాధామాధవము. స్వేచ్చా 
ప్రణయమనెడి (౯186 10౪6) యాధునిక పాశ్చాత్య సిద్ధాంతము నానాండే 
యామోదించిన వా(డువోలె వెలిదిండ్త వేంకటపతి యొకటి రెండుచోట్ల 
వాసినా(డు. మొత్తముపై నిమూ(డు (పబంధముల యందును నాయికాపా(త 
చితణము మనోహరముగనే యున్నది. 


మధుర తంజాప్పర రాజ్యముల వైభవ మస్తమించినతోడనే సా(మాజ్యు 
ములు స్థాపించిన యాం |ధ్రులకు సామంతరాజ్యములై న లేకుండ (బోయినవి. 
స్వాతంత్ర్య రహితములును నై శ్యర్య శూన్యములునై న పిల్లజమీనులతో జాతి 
క్షీణముఖమును బట్టినది. తదా శ్రయమైన కవిత్వమునకు నాక్షీణతయే కలిగినది. 
ఆ దారిద్య పరాధీనతలే కవులలోని భావదాస్య పరాధీనతలకు( గారణములై నవి. 
కవులలోను (ప్రజలలోను బూర్యతేజము నశించినది. జాతిని పునరుద్ధరించి 
సూత్న మార్గమున నడుప(గల కవియు లే.డయ్యెను. పూర్వకవులలో ననుకరణ 
శీలురై న కవులు కొందటుకోలరు గాని వారి సంఖ్య యతశత్యల్పము. ఈయుగములో 
నందజు నస్వతంతులే యనవచ్చును. వారిలో నొక్కింతలైన స్వాతం 
_శత్యమును జూపినవారీ(కిందం చేరొన(బడినవారు,. అందు మొదటివా(డు 
కంకంటి పాపరాజు, 


ఈతని యు_త్తరరామాయణము బబంధోచితమైన శైలిలో వాయంబడి 
నది. ఈకవినిగూర్చి (వాయునప్పుడీ కథనే బాసిన కవిబ్రహ్మను మరువరాదు. 
' ఇందు సీతాపరిత్యాగము, రంభారావణసంవాదము మొదలైన శిల్చనికషోపలము 
లైన ఘట్టములు కొన్నిగలవు. ఆఘట్టములను బరిశిలిం చితిమేని యీతనికి 
కవిబ్రహ్మకుగల దృష్టిభేదము లేటతెల్లముకాంగలదు. సీతాపరిత్యాగ ఘట్టమును 
గవిబహ్మ  చాలసంకేపముగా వవ్రాసినాండు. పాపరాజాఘట్టమునే చాల 
విపులీకరించి (వాసినా(డు, కవి(బిహ్మా సీత్రనొక వీరవనిత గా భావిం చియున్నా (డు, 
ఆమెయందు రాజసముట్టిపడుచుండును. ఆమె మహాకష్టములు వచ్చినను 
మతిం జలింప(6జేసికొనక వానినదుర్కొానుటకు సంసిద్ధమెయున్న ధీరస్వాంత. 
ఆమె లక్ష్మణుని యెదుటనే బోరుమని యేడువక విధివిధానమనుల్లం ఘ్యమని 
సహనభావమున మౌనము వహించినది. లక్ష్మణునితో (గూడ రాజవనితోచితముగ 
ముక్తసరిగ మాటలాడినది. ఇ(క( దాపరాజు సీతాపాత్రము నింకొకవిధముగ 
నూహించినాండు. ఈమె రామపరిత్యాగమునుగూర్చి వినినంతనే పిడుగడ చినట్లు 
నేలంగూలి, దీనాతిదీనయై, బేలయై పలవించినది. ఈమెయందు నిగ్రహమను 


76 ఆంధ పబంధము - అవతరణ వికాసములు 
wy 


గుణము లేశమైన( గానరాదు.' సీతారాముల (ప్రణజయమును దొలుదొల్త సఖ్య 

ముగా నిరూపించినవాండు భవభూతి. ఆయుద్దేశమునే పునరుద్ధరించిన వా(డు 
కవిబ్రహ్మ. పాపరాజునకీ రహస్యము గోచరింపలేదు. కాని యీఘట్టమును 
దాపరాజు కరుణరసము చిప్పిలునట్లు (వ్రాసినాండు. రావణు(డెంతటి [కూర 
రాక్షసుండై నం దిక్కనచేతిలో నాఠండొక రసికుండైనాండు. పావరాజు రావ ' 
ణుని పరమకఠినునిగా. బశళుతుల్యునిగా౬ జిత్రించినాండు. ఈరెండు (గ్రంథము 
లను సమగ్రముగా. బరిశీలించినచో నొకవిషయము గోచరించును. తిక్కన 
సృజించిన నారీలోకమంతయు వీరభావ (ప్రపూరితము. వారిహృదయము 
లాపదలయందు మహామహీధరాశ్శసంఘాత కర్క-శములు. సంపదలుగల్లుత టి 
శిరీషకుసుమకోమలములు. ఇట్టి వీరవనితలను సృజించిన యాం(ధ్రకవియే మజి 
యొక(డు లేడు. ae (పబంధధోరణిలో బడిినా(డు. సీతామూ రిని 
సృజించుటలో నాతొ(డొక సామా హన ప్రబంధనాయిక కనే సృజించినా(డు. 
పుట్టినయింటిని మెట్టినయిం టిని పరమసవిత్రము గావించిన పరమపాపని 
యనియు రామునివంటి తు కవీరుని సహధర్మచారిణియనియు నగ్ని గర్భము 
నమృత తపూరమువో నూహింవంగల్లిన ధీరస్వాంతయనియు లోకవిద్రావణుండగు 
రానణునంతవాని( Paes జూచిన వీరనారియనియు సీతామాతనాత( 
డూహింపలేకపోయినాండు. దీనికంతకు నీకవులకు(గల దృష్టిభేదమే కారణము. 


ఉత్తరరామాయణ రచనలో బాపరాజునకు సాహాయ్యము గావించిన 
పుష్పగిరి తిమ్మన సమీరకుమార విజయమును వ్రాసినా(డు. శయ్యానై గనిగ్యమే 
కాని సజీవపాత్ర నిర్మాణ కౌళశలమిందు( గానరాదు. గట్టుప్రభువను నాత(డు 
కుచేలోపాభ్యానమును వ్రాసినా (డు. కృష్ణకుచేలుల స్నేహపురస్మృత మెన 
గాథనె_త్తి “ప్రబంధమన్న శృంగారమే” యన్న నిందనీత (డు పొపినాండు. కవి 
మలో దాడాత్య్యమందినట్లు కన్నట్టును, నిరుపేదయగు కుచేలునిపాత్ర 
మిందు జె జైతన్యముట్టిపడునట్లు చిత్రింప(బడియున్నది. 


_ఈయుగమున ద్వ్యర్థికావ్యములనేకములు పుటైనవి. (కొత్త తలంక 
Ras ధరాత్మజావివావ కాము, బుక్క_ పట్టణం తిరుమల వేంకటా 
చార్యుల యచలాత్మజా పరిణయము (సీతాపార్యతుల వివాహము), అయ్యగారి 
ఏరభ[ద్రకవి యాదవరాఘవపాండవీయము, ఓరుగంటి సోమశేఖరకవి రామ 
కృష్ణార్జున రూపనారాయణీయము, పిండి[ప్రోలు లక్ష్మణకవి రానణదమ్మీయము 


మొదలగునవి యీద్వ్యర్థి (త్యళ్టి కావ్యములు. వీనియందు( స ప ms 
మాటయేతలచుట కవకాశము లేదుకదా : 


(పదబంధ వాజ్యయమునకు కీజయుగమున( గలిగిన యీ యస(పథ 
మరల నాధునిక యుగమున మాసిపోయినదనవచ్చును. ఆధునిక కాలమున. 


ప బంధములు -పొత 
pe ww 


చి త్రణము T7 


గలిగిన యాంగ్గ విద్యాజ్ఞానము మనలో విమర్శ ప్రబోధము( గలిగించినది. ఈ 
విమర్శ జ్ఞానముతో. (చాచ్యవిద్యావైదుష్యమును మేళగించి (పబంధముల 
రచించిన మహాకవులు నేండు కలరు. 


తిరుపతి వేంకకేశ్వ్యరకపులు పాణీగృహీత [శవణానందములను రెండు 
(ప్రబంధములను వ్రాసిరి. ఈ రెండు (గంథముల యందును నాయిక వెళ్యయే. 
(శవణానందములోని నాయకు(డు మధుసూధనుండను వైష్టవు(డు. ఉదారు(డను 
(బాహ్మణుండు పాణిగృహీతలోని నాయకు(డు. వీరి నాయికానాయకులు (ప్రథ 
మమున మైదుజచి విశ్ళంఖల విహారమొనర్చి, యనంతరము నివేకముగల్లి 
పశ్చాత్సాపమునందుదురు. ఇదియే వీరియందరి నవ్యత. 


వీరేశలింగముగారు నిరోష్ట్య నిర్యచననై షధమును రసికజన మనోరంజన 
మును (వాసిరి. రసికజన మనోరంజన మచ్చ తెను(గు (గంథము. ఈరెండు 
(గంథములును పాండిత్య(ప్రకటనార్థము వీరేశలింగముగారు (చాసీయున్నట్లు 
కన్చట్టుచున్నది, ఇందు చాత చిత్రణమంతగా( గానరాదు. 


కొకొ_౦డవారి బిల్వేశ్యరీయము క్షేతమహాత్మ్యము కావున నిందు(డా(త్ర 
పోషణమంతగా కానరాదు. వావిలకొలను సుబ్బారావుగారి కౌసల్యాపరిణయము 
గతానుగతికములై న (పబంధములలో నొక్కటిగా( గానవచ్చుచున్నది. మండ 
పాక పార్వతీశ్వర శాస్త్రిగారి రాధాకృష్ణ సంవాదము (ప్రబంధమా కాదాయసు 
సందియమును గలిగించుచున్నది. ఇది వేంకట గిరిప్రభువుల పట్టాభి షేకవర్ణనము 
కావున నిందును బాతచిత్రణము గాసరాదు. మాడభూషి వారి భరతాభ్యుదయముస 
నించుక పా(త్రచిత్రనైై పుణ్యము కాననగును. సెట్టి, లక్ష్మీనరసింహముగారు 
(పభాస శాపవిమోచనమున( బ్యాత్రచ్శితణ సామర్థ్యమును వాగుగా6 (బికటించి 
యున్నారు. కుద పబంధముల వెల్టీపోకడలిందు( గానరావు, 


వజ్జిల చినసతారామస్వాముళాస్త్రిగారు తమ వీరసింహు(డను _బబంధ 
మునంద్నాతనిర్మాణనై పుణ్యమును జూపియున్నాప. కృష్ణరాయలు వీరసింహు6డు 
మొదలగు ప్మాతములిందు మనోజ్జములుగ. జి(తింప (బడి యున్నవి. ఇగ 
నేండు ననేకులు గపులు (బబంధములను (వాయుచున్నారు. గతశతాబ్దీలో 
(దైబింధవాజ్మయమునకు వచ్చిన యప్యప్రథ యీనా(డు నశించునని తోచు 
చున్నది. 


ప్రబంధములు - వర్ణనలు 


మొక్కటియ యున్నది. పురాణకివి కథాకథనమునందే దృష్టినిల్చినవా(డై 


జ ణు 
జనం ర య న చవదనానుండవె ఆపు గ అగ < గ్ర అధ 
ముఖ్యాంగము. అష్టాదశ వర్షనాత్మకమై _ప్రబంధముండవలయునను నియమ 
యీ యంశమునకొక (ప్రబల నిదర్శనముగా నున్నది. 


ర్ట 


తుదకీవర్లనలే మితిమీరి (ప్రబంధ రచనకొక కళంకము నాపాదించినవి 


కాని రాయలకాలమునందు వెలసిన (ప్రబింధములు మా(త్రము యథోచిత వర్ణనా 
విలసితములై' యున్నవనవచ్చును,. 


ర 
ఈ యుగమునం డావిర్భవించిన _ప్రబంధముల వర్ణ నౌచిత్యముంగూర్చి 
(పనసంగించుటకు. బూర్వము వరనావిషయమున( గల కొన్నినియమముల( 
బరిశీలింతము. 
వర్ణనలు కథాగతిని జెంచునవియై యుండవలయునేగాని దానిని నిరోధించు 
నవియై యుండరాదు. ఇది వర్షనలయెడ. గవి పాటింపవలసిన మొదటిధర్మము. 
ఖే కే అప స సర న ళో వా 4 నె అర అన్న అల్ల ఆప CE ఆస 
వర్ణ్యమానవస్తువు స్ఫుర సప వర్ణనా పద్ధతిపై మనసుపోయినప్పుడా పరసలు 
కావ్యసౌందర్వ భంజకములనియే తలంపనగును. 
వర్షనలయందు యటితిస్ఫురణయు నర్టిష్టతయు నుండవలయుసు 
జలాన్‌ జ ౮ తాన్యా ౮ స 
అప్పుడయవి న్వాభాబికములై హృదయంగమములై యుండును. వానియందు 
సాం కెతికములై న నియమములధికముగా నుండినచో నవి చమత్తారాపహములైై 
యున్నను వర్షింప(దిడిన వస్తువు, స్వచ్చరూపమున( చాఠకులకు సాతొత్కు 
రింపదు. ' 


న జ 


వర్షనల ( గవులు తమ పా 
టి ష్‌ జి గా 2 జర జన అక జవ ఇ లో ల్‌ జు 
కన్నుల (గట్టనట్లు చయుటకు 6 గథాశకథనము పేలవముగాకుండ సూత్న చె తసి 
మును గలిగించుటకును వర్ణనలాభశ్యకములై యున్నవి. 
ధా 1 


ఇ(క వర్ణనల జేయుచో నేయంగమున కాయంగమును వర్ణించుటకం పె 
నాకారమంతయు స్మృతిసథమున( బడునట్లు వర్షించుటయే మేలు. కని మనకా 
యాకారము(గూర్చి (ప్రధానముగా నెడ్డానింజెప్ప(దలచెనోయది సుబోధకము 


గావించిన. జాలును. తక్కినవి య(వస్తుతములేయగును. ఇందులకు. దిక 


యి 


వృజంధములు - వర్ణనలు 79 


ష్‌ 


నార్యుని జమ్ముపర్హన SD శ గేల! సయ. ఇందు( దదృ్భయంకరాకారము( గూర్చి 
గ red తో జ్‌ జాని నాగ | న ఆ అటి శశ కా 

కవి మనకు జెప్ప(దలచినా(డు. త్మత్చదర్శసముసంది తన పర్షన (వాగల్బ్య 

మంతయు గేం(దీకరించి యున్నా (డు 


ఇని వర్దనావిషయకములై న కొన్ని నియమములు. ఇని ముఖ్యముగా 6 
వాటింప(6దగినవి, కాని యీ సు ల 
(గహింపనగును. కవి లోకము(గూర్చి యే విషయము మాటాడిసను 
“సికంకుశాః కవయః*” అను వాళ్యాము మా(తము మజుపరాదు, 

కవులందటు వష. స్వభావి కలవారై యుండదు. కొందటు బహు 
పర్హనా(పియులై యుందురు. కొందటికు స్వభావ క్రి యనిస es 


కొందజకు నతిశయో,క్రీ యనిన(వీతి. కొందటణి కుక్చేతయు( గొంది 
మయు6 (బాణములు. దారివారి వ్యక్తిత్వము. బట్టి వారివారి యభిరుచులు మారు 
చుండుటయు ఖిన్నభిన్న మాగముల6 బోవుచుండుటయు( గలుగును. ఎవరి 
కెయ్యది స్వభావసిద్దమో దానిని వారంతగా( (బయోగించినను విసుపుచెందరు, 
మ ఖీయు నాహాదముసు జందుచుందురు, 


> 


కాని ౦దజు స్వతంత వ్యక్తిత్వము కలవారుకారు. అందు 
గతానుగతికుల సంఖ్యయ యధికము. 


వసుచ కకక. త్తే శ్లేషానుప్రాసాదులయందు( (నీతిమెండు. అవి 
యాతనికి స్వభాపసిద్దములై యున్నవి. రాపుస నాతని (గంథముసకు సంబం 
థి యా 
ఖీ జొ ఆన 


చించినంతపటిక వి (ప్రమోద దజనకములే యగుచుస్నెవి. అదియుంగాక యాతని 
కవితయం దితరములగ విశిష్టగు ణము లనేకములు గలవు. 


ఇక బిల్లవసుచరితముల( జూడు(దు. ప్పలినింజూచి సక. చాతలు 
పెట్టకొనె నను సామెత వీనియందు సార్టళమగుచున్నది. వసుచరితకారునకు 
వాక్‌ ఇ క ళో కీ ళో శ్రా 
న్‌ ఆ ణి య. వ! మె ఇ ఫి 
తమానువా పాసామలయందు6గల ప్రజ్ఞ స హాజసిద్ధము. ఏరికది బహు ప్రయ ఎ 
సాధ్యము, కాపుననే కృ(తిమమొ అన్వాభావికములైన యా రచసలందదు 
కులుగానుండి రసికులకు విసుపుపుట్టించును. 

ఇందులకు( చెమరారు ఇంరటరివి యొక పవావపుసవపచ్చును. పసు 
చరిత్రకారునితో( టోటీకి నిలుచుటయేకాక కొన్నిపట్టులలో నాతనింగూడ 
వెంకటకవి మితీనా(డనుట సతుదచూరముకాదు, 


80 ఆంధ పబంధము _ అవతరణ వికాసములు 
: WJ 
స్వాభావికమగు వర్థనాప్రజ్ఞను జూపిన (ప్రబంధకవులలో6 (బ్రప్రథ 
ముందుగా. బర్కొానందగినవాండు అల్లనాని పెద్దనార్యుండు, ఈతని వర్ణన 
లన్నియు స్వాభావికములగుటయేకాక కథాగతికి ననుకూలములుకూడ నైయుం 
డును, పెంచి వర్టీంచుటయనిన సీతనికి( (బ్రీతిమెండు. అట్లయు్యు సయ్యవి 
కడుంగడు హృద్యములుగా నుండునట్లు (వాయ[గల(డు. మార్కండేయ సరా 
ణమున రెండు పద్యములలోనున్న సిద్ధాగమనఘట్టము నీత (డించుమించుగా 
నొక యాశ్వాసమంతయు (దాసినా6డు. ఇస్తే 'స్వర్వేశ్యయగు వరూధిని మోర 
సమాను(డగు ప్రవరుని జాూచినది” అని యతి సంక్షేపముగా నహప్పురాణముస( 
జెప్ప(బడిన విషయము సీత (డెన్నియో స్వకపోలకల్పనలు పెట్టి పెంచి (వాసి 
నాడు. ఈరెండు నీతని వర్షనాప్రియత్వమునకు( బ్రబల దృషైంతములు, ఇట్టి 
జ ప్ర లట 
వింకొనెన్నియేనియుం గలవు. 


ల 


ఇట్ట వర్ష సలవలన దిబంధములకు ఫలద్యయము చేకూజుచున్న వి, 
ఒకటి : వర్ష్యమానవస్తువు (ప్రత్యక్షముగా గోచరించుట. రెండు : పాతల 
మనఃప్రవృ త్తి వశదమగుట,. ఈరండును సొఢించుటలో ( బెద్దనార్యు(డు రత 
కృతు(డై యున్నా(డనవచ్చూను, 


మలీయు( (బబంధముల్నపై నిక్కాలమున నొక యపప్రథ (ప్రబలి 
యున్నది, ప్రబంధవర్ణనలు కథాగతికి సంబంధించియుండవనియు( ద్రిబంధక స్ప 
లనావశ్యకమైనను శాస్త్రనియమోల్లంఘనము( గావింపలేక యషాదశ వరసలతో ( 
దమ కావ్యముల నింపుదురనియు డాని సారాంశము, 


ఈయవప।పసథ కేవల మాధారరహితమనుటకు వీలులేదు. శణయుగము 
లోని కొన్ని (పబంధములబరిశీలించి తిమేని యయ్యది సత్యమే యనిపించును. 
శౌ వికృతములై వాజ్యయాలంకారములన(దగిన (పబంధములెన్ని యా 
ఏ(గూడ నిశ్తేదూషించుట యవివేకమనందగును. 


cee tC 
౮ 
ట్ట 
౬ 
రం 


అ, 


మనుచరిశ్రాది మహాప్రబంధములయందుంగల వర్ణనలు ఠథాగతికి నెట్లు 
సాహాయ్యకములగుచున్నవో యీ[కింది దృషాంతముల(బటి (గహింపనగును: 
న! న 


ప్రవరుడు వీతిహోతుని సాహాయ్యమున నిజగృహము. జేరినాయి. 

త విరహానల దందహ్యామాన మానసయగువరూధిని, పూచిన లతాగ్భృహాము 
నందు జంద్రకాంతశిలాతలమున మేనుచేర్చి బహుదశాభేదములతో బాధ వడు 
చుండెను. అటి సమయమున సాయంసమయాంధకార వర్ణనముల( గవి చేసి 


నాడు. నాయంసమయమున సూర్యుడు కషాయదీధితిని దాల్చినా(డని చెప్పుచు 
నద్దాని( (దికృతకథతో ( గవి యెట్లు కలిపినా(తో చూడుడు : 


పి బంధములు - వర్ణనలు 81 


( 


తరుణి సనన్యకాంత నతిదారుణ పుష్ప శిలీముఖ ప్యథా 
భరవివకాంగి సంగభవుబారికి నగ్గముసేసి కూరు(దై 
యరిగె మహీసురాధము( డహంకృతితోనని రోషఖీషణ. 
స్ఫురణ వహించెనోయన నథోమణిదాల్చె. గషాయ దీధితిన్‌. 
సూర్యు డ_స్తంగతు( డగునప్పు డరుణదీధితిం బౌందుట సహజమేయయ్యు 
నద్దాని( |బ్రవరక్ళత వరూధినీ తిరస్కారజనిత రోషముగా నుక్చేకించి కవి 
యా వరనకు( గథకు నవినాభావ సంబంధము. గల్చించినాండు. మరియు కవి 
యిచ్చోట. గావించిన పర్హనలు ముందు రా(బోపు కథను సూచించుసవియై 
యున్నవి. ఈ [క్రింది పద్యమును జూడుండు : 
ఉరుదరీ కుహర సుపోత్త శార్దూలముల్‌ 
యవరవారి శోణిత శంక? (చావ 
వనకుంజ మధ్య శాద్వల చరన్మృగ ప పం 
దావపావక భీతి( దల్లడిల్ల 
న్మాశమాంతర భూరుహాగముల్‌ మునికోటి 
బద్ధకాషాయ విభాంతి. జూడ 
ఘన సాను శృంగ శృంగాటకంబుల( గాంచి 
యమరులు హేమా(ద్రియనుచు (వాల. 
న. చేశలరుచి6 గింగశుక (ప్రవాళ 
ఘుసృణ కిసలయ కంశేళ రుసుము గుచ్చ 
బప వాంధవంబు 
లన్నగంబున జరఠారుణాతపములు, 
చః పద్యములో ( గవి పర్షించినది (ఛాంలి, సుప్రొత్థితములై న పులులు సెలయేటి 
ఎటిని రక్ష మనుకొసుచున్నవి. పొదరిండ్తను జింకలు దవదహన మనుకొను 
చున్నవి, మునులు కూడ. దమ యాశమ వృక్షముల కొనలను జూచి తమకావి 
వస్త్రములేషమూ యనుకొను చున్నారు. ఏట్టిని చరియలను శిఖరములను జదుకము 
లను గాంచి దేవతలు మేరుపర పర్వత మేమో యనుకొనుచున్నారు. జంతువులు, 
మనుష్యులు కాక చేవతలుకూడ (ఛాంతి క కొధీనులై. యున్నారు. అట్రిచో విరహ 
మున (గాగి (కాగియున్న యెడందగల పరూధిని [భాంతికి లోనగుట యొక 
యబ్బురమో ? ఈ పద్యమున నమరుల( జేర్చుబయందలి కవి (ప్రతిభను రసికు 
లూహింతురుగాత | 


ఇ శే యా సాయంసంధ్యాస సమయమున ( బ్రియునడ(6చాసి తదీయ విర 
కాయమున ని ర్వేదము న్‌ సొందుచున A) యుత pes వరించి రివి యప్పటి 
| | att © 
కరూతిని యవస్థను సూచించినాండు : 


(6) 


82 ఆం ధృ ప్రబంధము - అవతరణ ఏకాసములు 


ఎ విహంగము6గన్న నెలు(గిచ్చుచును సారె 
కును సెకతంబుల( గూడ( దారు( 
దారి కన్గొని యది తనజోడు గాకున్న 
మెడయెత్తి కలయంగ మింటనరయు 
నరసి కన్నీటితో మరలి తామర యెక్కి 
వదన మెండ(గ సరోవారినద్దు 
నద్ది త్రావ(గసె(వ కట్టిట్టు గన్గాని 
ప్రతిబింబ మీక్షించి ([బమసి యుజుకు 
నుజికి యెజకలు దడియ చేతొక్క. తమ్మి 
కరుగు నరిగి రవంబుతో. దిరుగు తేంట్ల( 
బొడుచు ముక్కున మజియును బోవు వెదక 
సంజ(వీియు( జాసి వగనొక్కు చక్రవాకి. 
(ప్రియ వియోగము పక్షులకే దుస్పహ మగుచుండ(గా నిశ స్వర్వేశ్యయగు 
వరూధిని విషయమున నది యెట్లుండునో చెప్పవలయునా ? 
మెల్లమెల్లన6 గటికి చీ(కటి దిశాస్తోమము నాక్రమించినది, వరూధినీ 
హృదయమున నంధకారము .(పవేశించినది. అంతట. జం[దోదయ మైనది. 
కాని యేమిఫలము ? చంద్రకాంతి విరహిణులకు సుఖాస్పదము కాదు. కైపు 
ననే యీ క్రింది పద్యమున వెన్నెల చిచ్చుతో సరిపోల్బంబడినది : 
జలజాగార పరంపరల్‌ మఘవదాశాభి త్తి దీండ్రించుచున్‌ 
దళమె వెన్నెల చిచ్చులంటిన మళద్చాహ్యుచ్చుదళ్యామికా 
చృలనంగంది ముడుం గుచోసిమసిమచ్చబ్దంబు తో (బుట్టు స 
గ్గలపుం (గొంబొగలో యనంగ వెడలెన్‌ గర్భస్వనద్భంగముల్‌. 
పద్మములిట ముడుచుకొనినవి. వరూధిని హృదయకమలమును ముడుచు 
కొనినది. ఇప్పటి. యవస్థలో. జం(దిక, కమలమునకు వరూధినీహృదయ 
కమలమునకు(గూడ శత్రువే. వరూధినీ హృదయావేగము పద్మముఖనిర్య 
"దృృంగనాదముచే సూచింవ(బడినది. పిదప( జంద్రుని గామోదేకమునక్రై 
యుసయోగించు సిద్దెషధముతో సరిపోల్చి, వరూధినీహృదయాంతరాళముస 
చంతకంతకతిశయించు మదనసంతాపమును నిరూపించినా(డు, 
మణీయు నక్క_డక్క_డ ననేకపద్యములలో నొక్కాక్కం వాక్యముతో నే 
యప్పటి వరూధిని యవస్థను జిత్రించి (పకృతియు నామెయెడ నెట్టి సానుభూ 
తిని ( జూపుచున్నదో కవి మనకెజుకపఅచినా(దు. చూడుడు : 
క . దిశాసోమంబు శోభాదరి . 
ద్రాణంబయ్యె సరోజషండములు నిద్రాణంబులయ్యెం గడున్‌. 


ప్రజంధములు - వర్ణనలు 83 


దిక్కుల కాంతి తజీగిపోయినది. వరూధినీ వదనశోభయు. దటిగి 
పోయినది. సరోజ పషంరీరులక ల వరూధినీ హృదయకమలమును ముకు 
శించుకొనిసది. లేక వరూధినీ హృదయకనులము ముకుళింపంగనే ,సరోజ 
షండనిమీలన వ్యాజమున6 (బకృతియు సానుభూతి( జూపినది. 
ఇశ్హే చందా స్తమయమునుగూడ వరూధిని విరహావస్థతో సరిపోల్చి 
పెద్దన వర్దించియున్నా(డు : 

పాటన సేయమిన్‌ గురులుప్రైంబడి శీర్ణపటీరపంకలా. 

లాటికమై దరస్మిత విలాసపు6 జం(దిక దొంకివాడుటన్‌ 

దేట( దొజంగి విన్ననగు నీమొగమోయన మాసి చంద్రు (దో. 

పాటలగంధి [వాలెనదె భానురుచిందన కందు మీజంగన్‌. 
వరూధిని ముఖమునందు6 గురులు జారియున్నవి. చందునియందు( 
గళంకమున్నది. భానురుచిచే( జంద్రుని కాంతి మాసిపోయినది. వరూధిని 
ముఖమునను జిరునవ్వనుకాంతి యంతరించినది. అద్దపువిళ్ళపలెనున్న 
చం(దు(డు మంచిగంధమంటగట్టిన పాపటబొట్టువలెనున్న వరూధిని ముఖముతో 
సరిపోల్బ(బడి యున్నాడు. 


ఇళ్లే పెద్దనార్యుని ప్రకృతివర్షనలు పాత్రలయవ సతో నై క్యమైయుండును 
గాని వేనికవి విడివిడిగానుండి కూర్చుబిగి సడలింపపు. 

నిశిత పరిశీలనము (బౌఢసాహిఠతీ పటిమయు( గల మహాకవులలో 
నొక్క_(డు రామరాజ భూషణుడు. ఈతడు బహువర్లనా(పియు (డు, ఈతని 
వసుచరిత్రమునందలి కథావస్తువత్యల్ప మైనది. ఆయితిపృ త్సమును బెంచి యింత 
పొౌఢథ[పబంధముగా (వాసినే యిమ్మహాకవివర్ణనా ప్రతిభకు లోక మచ్చెరు వంది 
నది. మనోజ్ఞములగు సీతని వర్ణనములలో నొకటి నందలి 
చె దైత్రలక్ష్మీవర్హనము. అందు హృద్యములగు పద్యములనిట( బెందుపజచు 
చున్నాను : 

ఒనర హిమావకుంఠనము లూడ్చి తెమల్చిన వ తృ)భంగముల్‌ 

సననసియాడుచున్‌ మొగడచన్నులు పల్లవపాణి( గప్పు నూ 

తనలతికాలతాంగుల నుదారగతిం పప సెయ్యపుం 

బెనకువ నేర్చు దక్షిణసమీరణు( డొయ్యస6 దడాపులంటుచున్‌ 

అలరుంగై దువుజోదు కూర్మిసయిదోడై. మాధవ శ్రీతపః 

ఫలమై యాడు మరుత్కుమారు( బ్రియమొప్పం దేనెనీరార్చి పెం 
దెలిపూజొంపపు పొత్తులం బొదివి ధా(తీజాత ముల్‌ జోలవా 
డెలసత్సల్లవడోల నుంచి కలకంఠీనాద గీతంబులన్‌. 


] 


J 


84 ఆంధ పబంధము - అవతరణ వికాసములు . 
wy 


అరిగా బంచముమేవగించి నవలా ల వ్వేళ హిందోళ 
ఖరి సూపం బికజాత మాత్మరవ భంగ వ్యాకులంబై వ 
ధర నాలంబిత పల్లవవిధుల్హాల్బ్పం దదీయధ్వనిన్‌ 
సరిగా౬ గ్రైకొనియెన్‌ వసంతము మహాసంపూర్ణభావోన్నతిన్‌, 
చివురుంగైదువు వేల్పు వ్వైత్రమున నక్షీణధ్వజో శ్లేపవై 
భవు(డై తెమ్మెర తేరిపె( గదలిరా (6 (దిత్య(గ సాల్మాగ హొ 
ర్య్య విటంకంబులు [పాకి వల్లివనజాస్యల్‌ సల్లిరుత్సుల్ల ప 
ల్లవ హస్తంబుల భావిభావుక ఫలోల్లాసంబుతో ( (గొవ్విరుత్‌. 


న్న 

uo 

ర 
వనీ 


వసురాజు రథారూఢు (డై. యుద్యానవనమునకరిగి యందు విహరించు 
నప్పుడు కవి గావించిన వర్ణనము 'మనోజ్ఞము నదృష్టపూర్వమునై యున్నది, 
 టచూడు(డు: 
నృపమౌళి భవసువర్హ పరాగములు సువ 
ర పరాగములు నభిన్నత వహించె. 
గమనీయ తపనీయ కదళికా పవనంబు 
కదళికా పవనంబు కలిసి మెల(గ 
లలితమాగధతోక కలకంఠగానంబు 
కలకంఠగానంబు నలఅమీకొనీయె ( 
దతవాదక సమీర హత కిన్నరీరుతుల్‌ 
కిన్నరీరుతులు నేకీభవించె 
నపుడు సేరంగ వచ్చిన యవనిజాని 
వనిజానీక మచట సాష్టాంగ మెజ6(గె6 
శివన బహిరంగణాక్షీణ మధుర. 
బుధథురస యురానుదింబ సంభావనముస, 


స్తో (x 


A 


ఘనతర ఫలాసతాఖండ కదళికలును 
గీర రాజీకృత సజీవతోరణములు 
బొంగునెలమావి కురుజుల భంగనవభ 
లావచలు( గాంచె నృపుండు వనా(గసీమ. 


ఈప ద్యములలో ( గవి సహజములైన యలంకారములకును గృ(త్రిమ 
ములై న యలంకారములకు నభిన్న సాజాత్యమును నిరూపించి యున్నా (డు. 
నగరా 


తజచుగా కారములయందు ఖండిత కదళికలు, నిర్జీవములగు చివురుల 
తోరణములు కస ఫలములు నుపయోగింతురు. భ్‌ గాక నజీప 
ముల 


లగు నన(టులే యున్నవి. వారులుగా6 దిరుగు చిలుకలే నజీవతోరణములు. 


ప్రవింధములు అ వర్ణనలు 85 


bh 


పకి చంచూహతులచే భిన్నములు గాక యభంగములై తమ నెలవులగె 
యున్న ఫలావచులు రాజునకు నేతోత్సవమును గలిగించినవి. ఇచే మనోహ 
ములై యున్న మథికొన్ని పద్యములనిట నుదాహరించుచున్నాను : 


2 


అలవైత్రాంచిత సత9ళాలికల నిష్ట్ణాహారతృ ప్తిం గుతూ 

హలము లాంచు ద్విజావళుల్‌ శుతిహితావ్యాజానులాపంబుతో 

నల ఘుశ్రీకర శాఖికాంచలవినిర్య క్కే_సరార్దా9 క్షతం 

బులు రాల్చెన్‌ నరదేవరత్నమకుటీ భూషావిశేషంబుగన్‌. 

ఆదరణీయ రామకథనాంక శుకోక్తులతోడ. దీవము 

తెదువచాలు శోభనపుటారతులెత్సై సదాగతిం గిరి 

క్షోద వినోదికిం జిగురుజొంపపు( గెంపుల పశ్శారంబులం 

(టోది(దనర్చు నగ్గలపు మొగ్గలు ముత్తెప్తముగ్గులీనంగన్‌ . 
లః పద్యములలో గవి జడ(ప్రకృతిపె మానవత్వము నారోపించి వర్షించి. 
యున్నా6డు. ఈ పద్యములు గవి భావనాశక్తికి( (బ్రబల నిదర్శనములై యున్నవి. 
సమ్మానార్హములగు శక్తులలో భావనాశక్తియు నొక్క_టి యనుట కెవ్వరును సందే 
హింపరు. తద్విజృంభణ మీతని కవితా విలానమునకు వన్నె పెట్టుచుస్నది. 

సంస్కృతమున నిట్టి కవితారీతులకు మార్గదర్శకు(డు (శ్రీహర్షుండు. 
నలుని యుద్యానవన విహార సందర్భమున నాతండిట్టి ఛావము లనేకములు 
(ప్రదర్శించి యున్నా(డు. | 

రామరాజ భూషణు(డు నై షధాదులయందు గురుభావము గలవా(డగు 
టంజేసి, తచ్చాయలీతని పర్తనలయందును గాననగును. శ్రీ వరుల చిన సీతా 
రామస్వామి శాస్తు)లవారు వసుచరిత్రపై నొక యద్భుతమగు విమర్శ (గ్రంథ 
మును వ్రాసియున్నారు. వసుచర్మితయందలి నై షధచ్చాయలు, వసుచరిత్రాను 
కరణములు మున్నగు ననేకవిషయములిందు విపులముగా వ్రాయంబడియున్నవి. 

మహాకవి థూర్చటియు( దన కాళహస్తి మాహాత్మ్యమున యథోచితములు 
హృద్యములునగు వర్తనల( జేసియున్నాండు. ఇక్కవి బహు వర్ణనా(పియు(డు 
కాకున్నను జేసిన యా కొలది పర్షనలైన మిక్కిలి స్వతంత్రములుగా నున్నవి. 
వరనలయందు(గూడ నీతండు తనకు సహజమైస శివభక్తిని [బదర్శించి 
యున్నాండు. చందోదయావసరముస నీ విశ్వమంతయు నిమ్మహాభక్తునరు 
శివార్చునముగా గోచరించినది. ఈ క్రింది పద్యమును బరిశీలింపుండు : 

ఉదయ[గ్రావము పానపట్ట మభిషేకోద (ప్రవాహంబు వా 

ర్ది ధరధ్యాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాజి కౌ 

ముది తారానిపహం౦బు లర్చిత సుమంబుల్లా. దమోదూర సా 

ఖ్యదమై శీతగభ స్తిబింబ శివరింగంటొప్పె6 (బ్రాచిదిశన్‌. 


506 ఆంధ ప బంధము _ అవతరణ వికాసములు 
re 


ఈ పద్య మెట్టి సమయమున వ్రాయంబడినదో చూడు(డు. శివపూజా విధాన విష 
యమున హస్తికిని బాసజేనికిని భేదభావ మేర్చడినది. కాని యొకరినొక రెటు( 
' గరు. ఒకరినొకరు నాశనము చేయ సన్నద్ధులై యుండిరి. ఆ యాతురతను 
గవియే యీ తీరున జెప్పినాండు : 


ఎపుడు పడమటికొండ పై నెక్కు భాను. 
డెప్పుడుదయించు నే. బోదు నెప్పుడనుచు 


“అయ్యవసరంబుని అని కవి సూర్యాస్తమయ చం[దోదయాదులను వర్షించి 
యున్నాడు. ఈ వర్ణనలు కథాగతికి. బోషకములై యుండుటయేకాక యందలి 
పాతల మనో వేదనం గూడ. (బ్రత్యశ్షము చేయుచున్నవి. ఆటవికులను వర్హిం 
చుచో( గవి కృత్రిమమగు నాగరక జీవనమునకును నహజమగు నాటవిక జీవ 
- నమునకును గల తారతమ్యమును నిరూపించినా(డు. కజకు జుంజురు వెండ్రు 
కలు గాఢముగా నెమలిపింఛముతో బంధించి పనుగుమాని లలాటమున. 
జేగురుబొట్టు సెట్టి, బాణుటాకులతో 6 గూర్చిన పైట దీర్చి జమలి యొడ్డాణంబు 
సందున. బర్జాంబరమును బదిలపజచి, కుటుచ గనుపుల వెదురువింట జాగ 
పురి దాల్చి నారిగా సంతరించి, చెంచెతలు వేట వెడలుదురు. 


(ప్రకృతి పరిశీలనా విషయమునను ధూర్జటి తన ప్రావీణ్యమును జూపియే 
యున్నాడు. ఈ క్రింది పద్యమును పండుకు: 


ప్రాతఃకాల తుషార శీకర చయ్మపాప్తిన్‌ లసస్మాక్తికో 
"పేతాగారములట్లు చెల్వెనగు తద్చిందుచ్చటాజాత ఖ 
ద్యోతచ్చాయల( గొంతసేపు బహురత్నో దీర్హగేహంబులై. 
లూతాకల్చిత కానా వొల్చుం జెప్ప? జిత్రంబులై . 


శిల్చకళా ప్రావీణ్యము మెజయం జెలంది పురుగు శివలింగము వై. బట్టువెట్టినది. 
౪ పట్టుపై రేయి మంచు గురిసి. బిందువులేర్పడినవి. ఆవిందువులపై సూర్య 
కిరణ (ప్రసారము గల్లుటచే నది ముక్తాకారమట్లు భాసిల్లినది. 


పాండురంగ మాహాత్మ్యమున( దెనాలి రామకృష్ణుడు నతి మనోహా 
రములగు (పకృతి వరనముల( జేసినాండు. అవియు( గథాగతితో( బొంది 
పొసంగి యున్నవి. న స 


ఆగస్త్యు(డు దక్షిణాపథమున శేతెంచుతటి నీతండు చేసిన మధ్యాహ్న 
వర్షనమతి మనోహరముగా నున్నది: .. 


ప్రబంధములు - వర్ణనలు 87 


పద్మినీ పద్మాత పత్రంబు శిథిల స 
తాగమె రాయంచ యా(శయించె( 


దాలుస్రవ తేన జాలంబుతో ఘోణి 


పంచల రొంపి గలంచి యాడె 
దూరోద్గమద్ద్ధామధూమ మంబుదబుది 

నెమ్మి లోపొదనుండి నిక్కి చూచె 
జఠరస్థజలము నాసానాళమున( బీల్చి 

 సామజం విరుపక్క 6 జల్లుకొనియె 
సరసిమె నీరు సల సల దెరలె విపిన 
సకలవీథులు నిర్మ్య గోచ్చయములయ్యె 
మట్టమధ్యాహ్నమిది సుధా మధురవాణి: 
యర మిచ్చో( బథ్మిశమ మపనయింప, 


. మాల్యవంతముపై నెక్కి యనతి దూరముననున్న పంపా సరోవరప్రాంతమును 

బరిశీలించితిమేని నే(డు నిట్టి దృశ్యమే పొడగట్టును. రామకృష్ణుని కాలము 

నకు విజయనగర సాామాజ్యము మహోచ్చ దశయందున్నది. అట్టియెడ నేండు 

కన్సటు నీ దృశ్యమును రామకృష్లు( డానా( డెట్టు చూడంగలిగెనా యనునది 
టి (ఇ య 

వింతలలో నొక వింత. 


చతుర్భాశ్వాసముస రాధా తపస్సందర్భమున రామకృష్లు (డాటు బుతువుల 
నతి హృదయంగమముగా భర్హించియున్నా(డు. ఇందొక పద్యమున తపో నిమ 
గ్నయగు రాధను వర్షించియు, నింకొక పద్యమున సంసార మగ్నయైయున్న 
లోకమును 'వర్షించియు, నిట రామకృష్ణుండు (ప్రకృతికిని బాత్రములకును గల 
సంబంధమునేకాక, (పకృతికిని తోకమునకును గల సంబంధమునుగూడ 
నిరూపించియున్నా (డు. ఈ (క్రింది పద్యముల. దిలకింపు6డు : 


పారదంబున( దోంచిన పసిండితీంగ 
పగిది రాజిల్లైరాధ, చంపక సువర్ణ 
వర్లమగు మేను కుముద ధవళ తుషార 
పటల కంచుకవేల్లన ఘటన కలిమి. 


ఇది రాధావర్ణనము. ఇ(క లోకమునుగూర్చి 


నవ్యకాలాగరూద్వ ర్తనములు సతుల 
చన్ను6 గొండల నుష్టాగ్ని సంభవించె 

_ మతి సములు ధూమానుమానకలన 

_ నగ్ని సాధింతు రచలంబులందు నెపుడు. 


88 


ఆం ధ్ర ప్రబంధము - అవతరణ పికాసములు 


పద్యములో 


రః 
cs 


( దర్మ్శమునుగూడం. జొనిపినాండు. 
మరలు కళలల్ల6 (గోలిన సోముతనువు 

స్పురము గుమ్మరించిన కనక[కోవి 

వ్వ! దేనియ చనిన యంభోరుహంజొ 

యనగ మంచింకి _బహ్మోాండ మగలఠలె6 జలిని, 


ard 
క 


Cx 


E 


ఆగలుం గుంకుమ పువ్వును 

దొగరుం జేలలును పీతు( (దోవంగల వే 

హొ గలవేని ముర్వురంబులు 

మగువల పాలిండ్లు భోగముహనీయులకున్‌ , 


మజల రాత 
పైనిగు చ. 
వానలచే( దడిసి కమలవనలక్ష్కి హారి 
ధ్యాన వ తలోచన 
యొెనల రాధానథూటి కనుకల పమయ్యెన్‌ . 
మణల 6 


కౌలు. గాలును గేలునుగేలు మోవి 
వ చ భోగిసమూహా మమరె 
నూవాసేయంగ భోగిసమూహామునకు( 
బొనయగ మసకంప్ప6.జెసంకువ లెనయు గాదె. 
శ్యామలకాలాగురుసెప 
ధూమ మెదకు సుఖమొనర్చ6 దోరపుం గన్నుల్‌ 
వేమొగుచు కరణి సౌధ 


సోమ ముదము ల గప్పంబడిన సో రణగండ్లన్‌. 


రాధయు మధులక్షి్యియు 


కెంజిగురాకుడాలు దులకించిన ధాతుసటంబుచాయ. జే 
యంజదుకెక్కు పుప్పొడుల సంటిన తేంటులు భూతిభృజ్జటా 
పృంజము( టోలంగా విపినభూములలో మధులక్ష్మి పొల్చెనీ 
లాంజ జనవర్దు( గోరి తప మట్లానరించు మృగాడి నై వడిన్‌. 


ఇస్తే యాజుబుతుపులను పర్దించి యున్నాడు. రూర్షటికీ విళ్యమం 


తయు( జం|ద్రోదయావనరమున శివార్ననముగా( 'రామకృష్ణునకు 
వర్షబుతువున నీవిశ్యమంతయు గృష్టమయముగా ( గోచరించినది. 


ప బంధములు - పరనలు 89: 


ఇం|దచాపంబు గాదిడి మౌళితలముసన 
సవరించు బర్హపింఛంబు గాని 
ఖిదుర ఘోషంబు గాదిది పాంచజన్య సం 
జాత గంభీర ఘోషంబు గాని 
యా[శ్రయించిన బలాకావళి గాదిది 
హోరి ముక్తాహార యష్టిగాని 
యిదికోల మెటుంగు ; గాదుదిరి బంగారంపు( 
బసిమి (గ మ్మెడు పచ్చపట్టుగాని 
వృష్టిగా కవన క రుణాంబువృష్టిగాని 
సీలమేఘంబు గాదిది సీలవర్డు( 


ర్త 


వర్ణనా విషయముస సుకు తిమ్మన యింకొక నూతన వం 
ద్రొక్కి నాడు, సాధారణముగా6 గపులకు( ను. పురప 
నాదుల( గావించుట యలవాటు. కాని తిమ్మస యట్లు గావింపలేదు. (పథ 
శ్వాసమున బురపర్ణనా దుల (పస్‌ క్‌గచ్లియు ఏడినాండు. ఇంక ద్వితీయాశ్వాస 


మంతయు పర్షనలే. ఇవియైన సతిసంగ్రహముగా ( చేయంబడియున్న ది. ఇందు 


స 


వర్షింప (బడిన రాజోపచారాదులన్నియు నానాడు రాజుల యంతఠతఃప్పరములందు 
జరుగునవేయైయున్నవి. ద్వితీయాళ్యాసముసందలి యంధకార నక్షత్ర చంద 


చకోరాది పరనములును, దృతీయాళశ్వాసము సందలి సందనో ద్యానాది వర్హనలును 


(are) 
se స యుద్ధాదిపర్హ సలును బికరణానుకూలముగ మనోహర 


” 


Sere గేపల పర్షనా పియులగు కపులుసు గలరు. అట్ట 
వారిలో సంకుసాల సృసింహకవి యొక్కండు. ఈతని - (గ్రంథము 
(కవికర్షరసాయనము) సందు మనోజ్ఞములగు వ ర్రసలనేకములు కలవు. 
ఇమ్మహాకవి కాద్యముఖముస గావించిన ప్రతిజ్ఞ జూడుండు ;. 
ఏరభు కృములై న యలం 
రణముల జాగు నరక కొని పదవి 
రణం టబు చూపు కుకవిత 
రికింప6€గ లజ్జలేని వానిస గాది 


ర్న 


శ 


(౯! 


ర్‌ి లీ 0 


దా 


క 


ఈ (ప్రతిజ్ఞ సిత (డెంతవటణరు నిర్వహించుకొన( గలిగినాంయడనునది యొక పెద్ద 


90 ఆం ధ్ర ప్రబంధము - అవతరణ వికౌసములు 


సామాన్యముగ నిట్టి ప్రతిజ్ఞల గావ్యములం దాద్యంతము నిర్వహించుట 
కష్టతరము. ఉపయోగించిన యలంకా రములన్నియు స్వకపోలకల్చితముళలే 
యగుట నామాన్యముగ సంభవింసదు. ఈత(డు చాలవజకు( దన ప్రతిజ్ఞను 
సాధింవ( గలిగినాండనియే చెప్పవచ్చును. 


ఈతని వదసామగి యెట్టిదై న నభిపాయములు మాత్రము సూత్నము 
లనియే చెప్పనగును. ఈతని రెండవ ప్రతిజ్ఞయగు 

యతివిటు (డు కాకపోవు కెట్లస్మదీయ 

కావ్యశ్ళుంగార వర్ణనాకర్షనమున 

విటుడు యతికాక పోరాదు వెసమదీయ 

కావ్యవెరాగ్య వర్ణనాకర్షనమున, 


అనుదానియందు.గూడ( దనకావ్యమునందలి వర్ణనా(ప్రాధాన్యమునే వక్తాణించి 
యున్నాడు. 


ఈత నీవలె బంచేం[దియ తర్చణముగావించు వర్ణనల జేసిన యాం(ధ 
కవి యింకొక (డులే(డు. ఈతని వర్ణనలలో నొక చై తన్యవి శేషము కలదు. 
ఈతనికి ( |బికృతి వివిధరూపముల సొక్షాత్కరించినది. ఒకప్పుడు రోషకషాయ 
శాకియగు ఖండితనాయికారూపమునను, ఇంకొకతటి బలాకకపాల మాలికా 
ధారిణియగు కాళికవిధమునను, వేతొకతణి నొక భిషగ్వర రూపమునను నిట్లు 
బహురూపముల6 |(బ్రకృతి యీతనికి( [బత్యక్షమైనది. సకలసుఖకా రియగు 
పసంతాగమము పాంథలోకమునకెట్లు మహ్మాప్రళ్ల్రయ సదృశమైనదో కవి 
యీ|క్రింది పద్యమున వర్షించినాండు : 


రేల వెన్నెలలు పం(డెండు సూర్యులు చూపు 
వీజెండలై కాసి నీరసింప 

దక్షిణానిలము లుద్దతి నేడుతెజ(గుల( 
బెరిగెడు గాడ్పులై. పెల్లగింప( 

గంజాయ దిక్కుల. విండించు చిగురులు 
కాలానలార్చులై కాక బెనుప 

నలి శుకపిక గర్జ లడర6 బూందేనియ 

"ఘారాంత్యవృష్టియై కురిసికలప 


విరహ వేదన లెస(గి యుద్వేలగతుల 
నద్భుతముగ నేకార్లవమగుచు ముంప 
నఖిలసుఖకారి యగు వసంతాగమంబు 
పధికలోకంబునకు మహా ప్రశయమయ్యె, 


వ్రపింధములు - వర్ణనలు 91 


ఈత (డొకపద్యము నతిచమత్కారముగ వసంత ర్తువునందే సకలర్తు 
సంపదను వర్థించియున్నా (డు : 

(ప్రసవశరప్రతాప శిఖి ( బర్జ(గ( తపక నిదాఘమై 

కుసుమరసాతి వర్షమునకున్‌ గుదురౌట( బయోదకాలమై 

రసిక మనోంబుజంబులలరంగ శరత్తయి తాన శెశిరో 
సనము( జూపి పాంథసతులన్‌ వణకించె వసంత మత్తలిన్‌. 


ల 
౧ 1 
పూర్వకవులు వాడిన పదసామ।గినే గై గకొని యూత(డు. నూతనములగు 
వర్ణ్లసముల( గావించియున్నా(డు. కటికి వీ/కటిని మషీరస నవాంజనాదులతో 
సరొపోల్చుట య[్రుతపూర్వము గాదు. కాని యీక్రింది పద్యమును ౭ బరిశీలించిన 
వారికి నరసింహకవి కల్చనానై పుణ్యము గోచరించును : 
కబిచి చిప్పలు. బట్టు కతత లెటుం౦గము గాక 
(వాయంగ నిది మషీరనము గాదె 
నిది గుణంబులుసేయు నిరవెణుంగముగాక 
నీలాల సరులుగా నింపరాదె 
కరవటంబుల( బెట్టు వెజవెబుంగము గాక 
వనితలకిది నవాంజనముగాదె 
కడవల6 గొని ముంచుగతి యెజుంగముగాక 
చేలలకిది మంచి నీలికాదె 


పోవడేనిది రవినైన6 బొదవు( గాదె 
యంకమనుపేర ' నురముపై నచ్చు దాల్చు. 
గాక శశినైన దిగ్యమింగు. గాదె? యనగ 
(దిబలమై గాఢతమ తమః పటలి పర్వె. 


వర్ణనొచిత్యమునకును వర్ణనాసార్థక్యమునకును బింగళి సూరనార్యుని 
జెప్పి మజియొక యాం(ధకవిని బేర్కానవలయును. ఈత (డు (పార్ధనలక్రై 
చేయు వర్ణనల యందు6గూడ( గథాగతిని సూచించుచునే యుండును, 
చూడు(డుకళా. పూ. పీఠిక : 


అనయము (పేమ సంధిల(గ నాస్యచతుష్టయ యౌగ్యపద్య చుం 
బన ఘనకాంక్ష(బోలె నిగమంబుల పేరిట నాల్గురూపులం 
దనరెడు భార్యమాట జవదా(టక సృష్టియొనర్చు వారిజా 
సను(డు నృసింహకృష్ణవిభు( జాల(జిరాయువు జేయు (గావుతన్‌. 


ఇందు సరస్వతీ చతుర్ముఖుల (పణయలీల సూచింపంబడినది.. పంచ 
మాశ్వాసమునందలి యీకక్రింది పద్యమును జూడు(డు : 


92 ఆంధ ప్రబంధము - అవతరణ వికాసములు 


వదనములు నాలుగిటికిని వరున6 గలియ 
మెలపుకోడన కంఠంబు మలచి మల(చి 
యొసంగెదధరపాన మహోత్సవంబు 
గళము గౌ౭గిలికోన చెక్కులు నిమురుచు. 
ఇళ్లే చతుర్దాశ్వాసమున6 జేసిన సముద్రవర్ణనమునందును గథాగతిని సూచించి 
యున్నా (డు - 
ఉగ తిమిశిరోరంధ్ర నిష్యాతమగుచు 
నెగయు సలిలౌఘమది యొడ్డు మిగులనొప్పె 
నబి పేరిటి కుండలి తాంగభోగి 
దిన్సనం దనవడగ యె_క్తెనొ యనంగ, 
తిమి శిరోరంధ్ర నిష్యూతమైన వారిధార నెంత చమత్కారముగ( గథలో 
నిమిడ్చినాండో చూడుండు, నిరతాన్నదానమున క్రై యజ్ఞశర్మ తనభార్యల 
బేహారికి నమ్మెను. అమ్మెనుగాని యావియోగమును సైపలేక యార్తథ్వని 
గావించెను. ఆ ధ్వని విని యాతనిభార్యలు నలువురు సముద్రమున నుటేీకిరి. 
అట్లుణీకిన యవ్వ్యనితలు, బలుమీనొక్క-టి నోర సలిలం బెగంగోలుచుండ. 
దద్వనములోనికా సలిలపూరము వెంటనేగిరి. అనంతరమది తన శిరోరం(ధము 
వెంట నీటిని బై కెగంజిమ్మునపుడు, నీటితో వారును జై కెగసి యొక దిప్యవిమా 
నముపై(బడిరి. మీ(దివర్ణనములో నీకథ యెంత చమత్కారముగా సూచింప? 
బడినదో చూడుడు. 
స్థాణురూవమును వర్థించుటయేకాక, చలద్రూపము( (బ్రత్యక్షము చేయ! 
గల శక్తియు సూరనార్యునకు( గలదు. (ప్రద్యుమ్నుని వాహ్యాళిలో నాత(డు 
వర్ణించిన తురగవర్షన మిందులకొక ప్రబలదృష్టాంతము : 
తొలుదొంర నయ్యేక తురగంబు మండల 
గతిచారియగుచు నిక్కంబు తో(చె 
నావెనుకను సరూపాశ్యాలి చెదరక = 
చ్మకాక్సకినిబర్వు సరణి తోంచె 
నంతట ననతి స్సుటావయవంబుగా 
_నెనసి యేకాంగ వేష్టనత తోంచెం 
దుద౬ దద్విభూషణ ద్యుతిరాజి మాతంబు 
కొజవి త్రిప్పిన రీతి మెజసి తోంచె 
నంతకంతకు గతివేగ మగ్గలింప 
రాగ వాగె యెచ్చరిక పరాకు జియ్య 
యనుజనులు అిచ్చవడి తమపని మజవ(గ. 
బర(గు నమ్మేటి నెజరౌతు (పౌఢికతన, 


ప్రిబింధములు క్‌ వర్ణనలు 93 


ఆంధమహాప్రబంధములలో( గొన్నిటిని మాత్రమే యిట నుదాహరించి 
యున్నాను. ప్రబంధముల నన్నిటి నుదాహరించు టతివి స్తరమగుటయే కాక 
యనావశ్యకముగూడ నగును. 


కణయుగమునందలి యేకొల6దిమంది కవుతోతప్ప', దక్కిన యాంధ్ర 
(పబంధకర్తలందజు సౌచిత్యముసను వాటించియే వర్షనల6గావించి యున్నారు. 
కాని మనమా(గంథములు( బఠించునప్పుడా (గ్రంథములు పుట్టిన కాలమును, 
దేశమును, బరిస్థితులను మటువరాదు. కొన్నికొన్నియెడల వారతిమాత్రముగ 
పర్షించిన విషయములు మనకీనాండు విసువు గలిగించును. అట్టిదానికి నాయా 
దేశకాల పరిస్థితుల యందలి మార్చేకారణము. మజశీయు(6 గవుల వ్య క్తిస్వాతం 
త్యములం బట్టియు నభిరుచుల( బట్టియు. గవితారీతులు మారుచుండును. 
పెద్దన వేళశ్యావర్ణన మొకటి రెండు గీతపాదములతో ముగింప6గా( గృష్టరాయనికి 
వేశ్యావర్తన మే "రెండు సీసపద్యములను మింగినది. ఇది కవుల యఖిరుచి 
భేదమునకు నిదర్శనము. 


ప్రబంధవర్లనల యందలి యొచిత్యమును (గహింపవలయునన్న 
నాగంథము నామూలా(గ్రముగ( బరించుటయే యు త్తమమార్గము. 


ప్రబంధములు ల. 


ఈ (ప్రకరణమున( (బ(పథమమున రసస్వరూపనిరూపణము6 గావింప 
వలయును. కావ్యమునకు శబ్దార్థములు శరీరమని యాలంకారికుల యభిప్రాయము. 
ఇ(క నాత్మ యెద్దియను విషయమున నాలంకారికులలో నభిప్రాయభేదములు 
పొడసూపినవి. భరతముని రసమే కావ్యమున కాత్మయని చెప్పినాడు. భామ 
హాదులలంకార సిద్దాంతమును స్టాపించిరి. ఉద్భటు(డు, దండి, ర్యుదటుండు 
మొదలగువారీ యలంకార సిద్దాంతమునే యంగీకరించిరి. కాని వీరు రస ప్రాధా 
న్యము నెజుంగనివారు కారు. శృంగారాది రస్మపసంగము వీరి (గంథము 
లందును గలదు. 

య్యుక్తం లోకన్వభావేన రృపెశ్చసకలై ః పృథక్‌, 

రసవద్దర్శిత స్పష్ట ళృజ్షారాది రసం యథా. 
అను వాక్యములలో భామహు(డు రసప్రసంగము గావించియున్నా (డు. దండ్యా 
చార్యులును రసవదూర్ణస్విపద నిర్వచనమున 

మధురం రసవద్వాచి వస్తున్యపి రసస్థితిః. 
అనియు 

కామం సర్వోప్యలక్షారః రసమర్థ నిషించతి 
అనియు నుడివియున్నాండు. అష్టరసములను వాని స్థాయిభావములను గూర్చి 
యాతడు బాగుగా నెజుంగును. అందులకే 

ఇహత్వష్టరనాయత్తా రసవత్తాస్కృతా గిరామ్‌. 
ఆనియు 

ప్రాక్‌ ప్రీతిర్దర్శితా సేయం రతిశ్ళాక్షార తాంగతా. 
అనియు నుడివియున్నా (డు. 

ఇట్లు రసస్వరూపమును బూర్హముగా నెజి(గిన వారయ్యు( గాబ్యమున 
నడ్దానికుండ వలసిన [పాముఖ్యవిషయమున వరు భిన్నాభ్మిపాయులై రి. ర 
కారములలో, రసముకంటె నలంకారములే ముఖ్యతరములని వీరి యభి 
ప్రాయము, అలంకార సర్వస్వకారు(డీ విషయమునే 

ఇహ తావద్భామహోద్భట (_పభృత యశ్చిరన్త నాలజ్ఞారికాః ప్రతియమాన 
మర్గం వాచ్యోపస్కార తయాఒలప్టార పక్షనిక్షిప్తం మన్యన్తే............ 
ఉద్భటాది భిస్తు గుణాలక్టారాణాం (ప్రాయళః సామ్యమేవ సూచితమ్‌ 
తదేవమలజ్ఞారా ఏవ కావ్యే (పధానమితి (పాచ్యానాం మతమ్‌. 
అను వాక్యములలో జెప్పియున్నా(డు. 


వ్రబంధములు _ రసము 05 


ఆలే ళీ ట్‌ 2 స 

దీనింబట్టి భామహాదులీ ధ్వని ప్రాధాన్యము నంగీకరింపలేదని తలంచుట 

కవకాశ మేర్చడుచున్నది. కాని యది సదాసత్యమనరాదు. వారు (పకీయమానా 
= తాం ై _ sur 

రమే కావ్యజీవితమను నంశము నెలుంగరసు మాటయు, వారు తమ (గంథము 
లందు ధ్వని గుణీభూతవ్యజ్ల్యాది పదముల నుపయోగింప లేదనుమాటయు 
సత్యములే. కాని (పతీయ మానార్థముం గూర్చి వారి (గంథములందు( గొంత 
యైనంగలదు. అప్రస్తుత (ప్రశంస, సమాసో్తి, ఆక్షేపము అనువానిని నిర్వ 
చించుటలో (బతీయమానార్థ ప్రసంగము కలదు. 


యతో డే గమ్యతేఒన్ఫోర్థ స్త 
తృమాన విశేషణస్సా సమౌసో క్తిః. 


అను భామహవాక్య మిందులకొక దృష్టాంతము. భామహు(డును, దండియు 
ధ్వనిని గావ్యజీవితముగా( జెప్పకపోయిన నతిశయో_క్తిని బహుధా (ప్రశంసించి 
యున్నారు. సర్వాలంకారములకు నదియే యాదికారణమని వారియభిపాయము. 
ఈ విషయ మీ[క్రింది శ్లోకమున విస్పష్టము కాగలదు: 

అల జ్ఞారా _నరాణామ 

ప్యేకమాహుః పరాయణమ్‌ 

వాగిశమహితా ము కి 


అవాలి 


మిమామతిశయాహ్యాయామ్‌, - దండి. 


భామహోదు లలంకారముల కొసంగిస [పాధాన్యము చిరకాలమశ్తై నిలిచి 
యున్నది. మమ్మటు(డు ధ్వన్యాలోకకారునే సర్వధాయనుసరించిన వాండయ్యు 
సలంకారముల (గూర్చి (వాసినంతగా మీ యేవిషయమును గూర్చియు 
(వాయలేదు. 


రీతివాదమునకు మూలకారకు(డు వామను(డు. దండియు నీవిషయ 
మున. గొంతచర్చ. జేసియున్నా (డు. మిక్కిలి యధునాతనులగు నాలంకారి 
కులుగూడ నావిషయమును బరామర్శించియే యున్నారు. వామనుడు గుణాలం 
కారములకు( గొంతభేదమును చాటించియున్నా(డు. దండ్యాదులు గుణాలం 
కాఠములకు భేదమును పాటింపరై ర. వామనుడు శబ్దార్థభేదమున గుణములను 
గూడ కెండుతెజంగుల విభజించి యున్నాడు. ఓజస్సు, (ప్రసాదము, శ్లైష, 
సమత, సమాధి, మాధుర్యము, సౌకుమార్యము, ఉదారత, ఆర్థవ్య క్తి, కౌంతి 
యనునవి యీిత(డు పేర్కొనిన గుణములు. దండియు నీగుణములనే పేర్ణొని 
యున్నను వానిలో శజ్దార్గభేదము నాతండు పాటింపలేదు. భరతుని నాట్యళాస్త్ర 
మందు(గూడ గుణ పశంస కలదు. చూడుడు: 


96 ఆం 


న 


షః పసా దస్పమతా సమాధి 
శ్రధుర్య మోజ 8 పదసౌకుమార్నమ్‌, 
అర్థస్యచవ్య కి రుదారతాచ 

న్తీశ్చ కావ్యారగుణా దశ తే, 

a.) ఛి యూ 


వీనికిని దండివామనాదులు పేర్కొన్న వానికిని భేదమేమియునులేదు. కాని 
టళ్జిశాస్రమందు గసణాలం కారములకు( ద్రాధాన్యములేదు. దం డ్యాచార్యుని 


య్య 


స్య జో రె ఆవ్‌ 4 
(గంథమంతయు నించుమించుగా సీగుణాలంకార చర్చతోడనే ముగిసిసది. 
వై దర్చీరీతులీ దశగుణములుసు wr గొడమార్గము ఏనికి 


విపర్యయముగా నుండుననియ నాతని యభిపాయము. అర్హవ్య క్షీ, ఉదారత, 
సమాధి, యనునీమూ(డును వై దర్శ్భీగౌడీరీతులు కెండింటియందు( గాననగును, 


అను శ్లోకము మీది యభిప్రాయముచే చెప్పుచున్నది. 


విశిష్టావదరచనారీతిః 
అని. తన్నిర్వచనము(6గూడ6 గావించినాడు. ఈతడు వైదర్శి, గౌడ్‌, 
పాంచాలి యను మూ(డురీతుల( బేర్కొ-నినా(డు. వైదర్భియందు దశగుణము 
లును సమాన్నపాముఖ్యమునే పడయుననియు, గౌడియందోజః కాంతులకు 
విశషస్రాధాన్యము కలదనియు, మాధుర్యసౌకుమార్యషులచే( చాంచాలి శోభిల్లు 
ననియు నాత(తు వివరించి యున్నా (డు. శు పేన్తెట్ల వచ్చిసవో 


రా శ ఇ ౫ జర wee ww wn న ౮ యణ సాం -వ 

విదర్శ గొ వ క్నాలేషు దిళమ తత్ర త్యః రి విథిర్యథా స్వరూప 

we Sw r= Me గెట ని nn 
పలబ్దత్వార్దశ సమాథ్యా పునర్షశైః కించిదుప కియశే కావ్యానామ్‌. 


గుణముల నిర్వచించుటలో నాట్యశాస్ర్రకారునకును దండివానునులకు 
S స్‌ శ్ర నీట6 గొ గొన్ని మాత చ్చే Mess 


పే బంధములు - రసము ౦7 


మీజ8 ఏ. 


తదోజః పరికీర్త్యతే. . నాట్య. శా 
ఓజస్సమాస భూయస్స్యమ్‌ దండి. 


అర్థస్య మౌడిరొజః వామనుడు. 


వ ర 
8 
న్‌ 


సమాధిః పరికీర్త్య pia | స . నాట్య, mr 


ఆరోహావరో "ప్రా క్రమ సృమాధిః 
అర దృషైిస్పమాధిః.' ---వామను(డు,. 
థి. “లట 


కటక కుండలాదులవంటి యలంకారములకు. ద్రాధాన్యమిచ్చిన యలం 
కార సిద్ధాంతముకం౦ం టె, రీత్రివాద మొక మెట్టు 'సెకెక్కి_ నదనియే యంగీకరింప 
వలయును. గుణములకు (బాధాన్యమచ్చియు నీ గుణములు చేనిధర్మములను 
విషయమును రీతివాదులు పరిశీలింప్పరెరి. 

రీతులెన్నియను విషయము స నాలంకారికులు భిన్నభిన్న మార్గముల 
వోయిరి. రాజశేఖరుండు తన కావ్య మీమాంసయందు వామనాదులు పేర్కొ_నిన 
మూ(డు రీతులనే పర్కానియు( ee వత్సగుల్మ మాగధీ 
రీతుల విశేషముగా నొసంగి యున్నా(డు. రుదటు(డు లాటీరీతిని గలిపినా6డు. 
ఫోజు జా( డవంతి, మాగధి, లాటి యను మూండు రీతులను జేర్చి యాతింటిని 
బేరి రాని యున్నా(డు, 
.. పక్రోక్తిః కావ్యజీవితమ్‌ 
అని వతక్రోక్తి జీవితకారుండు వ్మకోక్తినే కావ్యజీవితముగాం బరిగణించి 
యున్నా(డు. జయరథు(డు కవిప్రతిభయే వకోక్తికిం గారణమనియు( గుంత 
కుండు ఒవెదగ్గ్య భంగీ భణితియే వ[కోక్రి ' యన(బడుననియు నిర్వచించిరి. 
వామనుడు వకోక్తి నొక యలంకారముగా( బరిగణించి 

సాదృశ్యాల్లకణా వ(క్రోకిః 


(7) 


98g ఆంధ పబంధము - అవతరణ వికాసములు 

Wa ల 
అని నిర్వచించినా6డు. రుుదటు6డు వ(క్రో కిని సద్దాలంకా రముగా (6 బరిగణీంచి, 
కాకుశ్లేష భేదమున' ద్వి విధ వ(కోక్తు కులను జెప్పినా(రు. మమ్మ టాబదులి విషయ 
మున సేతనినే యనుసరించిరి, వక్రోక్తి కి కి శోభనాపొదించుననియు, సభా. 


3 నియు దండి యభిప్రాయము. 


శ్లేష 
వోక్తికి వ్యతిరేకమైనది వకోక్తి య 


శ్రేషస్సర్వాసు పుష్టాతి 
(పాయో వకోక్తిమ (శ్రియమ్‌, 
ఖిన్నెద్వివిధా సభా భావోకి 

ర్వ క్‌ కో క్రి శ్చేతి వాజ్మ్యయమ్‌. 
అను వానిలో మీది యభిప్రాయము సువ్యక్తృమై యున్నది. భామహుండును 
వ(క్రో కిపదము నీయర్థమందే యుపయోగించి యున్నా (డు, సర్వాలంకారముల 
యందును వకోక్తి యుండియే తీరవలయునని యాతని యభిప్రాయము, ఈ 
క్రింది యుదాహరణము లీయర్ధమునే వివరించును i 

వకాభిధేయ శబ్ద క్రిరిష్షా వ వాచామలజ్యుతిః, 


వాచాం వ క్రార్థ కో క్ర రల కారాయ కల్పతే. 


ఆలి చొ 
భామహు నుడాహారించుచు లోచనకారు(డు 
iP అవి న! జ తొ జుప్‌ బం వో 
శబ్దస్య హి వక్రతా అభిథయస్య చ వర్రతా, లోకోత్తీర్హస రూ పేణావ 
సానమ్‌. 
థి 
అని వివరించి యున్నా (చ. 


తుని రసవాదము కావ్యమున కాత్మ రసమని చెప్పును. విభావానుథా 
వ్యభిచారి సం రసనిష్పత్తి యగుచున్నది. ఇట్టి రసోత్సతి 
నొక కావ్యమంతయు నావశ్యకము. రసము వాచ్యముగా నుండక ప్యంగ్యముగా 
నుండవలయునని సిద్దాంతము. ఈ సిద్ధాంత తమునే యాధారముగా( చేసికొని 
వ్యంగ్యార్థమే కావ్యమున క కాత్మయని ధ్వనికారుండు వచించినాండు. 


అయ మేవహి మహాక పేర్ముఖ్యో వ్యాపారో య(దసాదీనేవ ముఖ్యతయా 
కావ్యార్థి కృత్యత ద్వ్యక్యను గుణ త్వేన శద్దానామర్థానాం చోపనిబస్థనమ్‌, 
ఏతచ్చ రసాదితాత్స ర్యేణ కావ్యనిబస్దనమ్‌ భారతాదావపి సుప్రసిద్ద 
క వం. ద్వయారపితయోః (కావ్యనాట్యయోః) 
య. రం. స్వశబ్దానభిధేయ త్వేన (పకా నిత క 
రామేవ & కోభామావషా ప్రసిద్దిశ్చేయమ స్తే స్తవ విదగ్ధ విద్వత్సరి 

వ గ్ర Sree కకశ్వేన (పకాళ్యతే హు దద 


ఇదీ 
ల్‌ 


Gh 


ఖ్‌ 


ప్రబంధములు - రసము 99 


రసాద్యలంకార స ధ్వని మూండుతెజంగుల మ ంప(బడి 
యున్నది. రసాదియందు నవరసములేకాక తదాభాసాదులుకూడ నిమిడియున్నవి. 


తేన రసఏప వస్తుత ఆత్మా. వ_స్ట్వలక్రారధ్వ నీతు సర్వథారసం ప్రతి 
పర్యవస్యేతే ఇతి వాచ్యాదుత్కృప్టాతౌ ఇత్యభ్నిపాయేణధ్వనిః కావ్య 
స్యాత్మేతి సామాన్యేనో క్ర క్రమ. (పాథమికానా మ సార్టినాం యదిపరం 
Ma వహారః ప్రా ప్రపరిణతీనాంతు ధ్వనిరేవ వ ప్రాధా న్యేన కావ్యమితి 


సితే తత, 


గా క స్థాపించిన తరువాత గుణాలంకారములను గూర్చి 


యేతిమర్థం రసాదిలక్షణమజ్లినం సంతమవలము నే తేగుణాళ్ళొర్యాది 
వ్‌ వ. నేం సం టా కల ళు గాం సే mr 
“తాలు, వాణి ఈం చక లషణాన్యళ్ష్‌ ని ae పుణరా. శతా అజఒలహ్రైరా 
మ_న్తవ్యాః కటకాదివతీ. 
అని వృత్సినవాసి గుణములు శో ర్యాదులవం టిపనియు సలంకారములు కటక 
కుండలాదులవం౦ంటివనియు నిరశించినా(డు 


క రససిద్ధాంతమును బరిశీలింతము. విఛావములు, ఆనుభాపములు, 
సాఠ్హ్వికభావములు, వ్యభిచా చారిభావములు అను సామ।గిచే సము ల్లసిత మైన 
రత్యాది స్రాయిభావము రసమని చెప్పబడుచున్నది. సజాతీయ విజాతీయ 
కతల దిరస్కరింప(బడక సామాజికుల యనుభవ వర్యంతమును నిలిచి 
యుందుసడి స్థాయి యనిపించుకొనుచున్నది భరతమునియు విభావానుభావ 
వ్యభిచారిభావ సంయోగమువలస రసము నిష్పన్న మగుచున్నదనియే చెప్పి 
యున్నా (దం. ఈ శోకములయందీ భావమే ప్య_కృము చేయ(బడియున్నది : 


మ 


విభావానుభావ ప$ థఖిచారి సంయోగాద్రస నిష స్పత్తి ౭. 


విభావానుధాప సాత్త్విక వ్యభిచారి భావ రుపనీయమానః 
పరిపూర్ణః స్థాయి భావో రస్యమానోరసః —రసత ర జ్లిణి 
దిరుద్ధిర పల రా 


భావ ర్విచ్చిద్యతే సయ 
ఆత్మభావం నయత్యన్యాన్‌ 
స్థాయీోప లవణాకరః. . ----దశరూపకము, 


100 ఆంధ్ర 


థి 

త్వాదస్య సాయిత్వ వ్యప దేశః --రసతరజ్లిణి 
మజియు,. నరులకు నృపతియట్టు, శిష్యులకు గురువునట్టు సర్వభాపములకు 
స్టోయి గొప్పది యని యీ (కంది శ్లోక కమున( జెప్పంబడి యున్నది 

యథా నరాణాం నృపతిః 

శిష్యాణాంచ యథా గురుః, 

ఏషంహా సర్యభావానాం 

భావః స్థాయీమహానిహ. --ానాట్యళాస్త్రము. 


ఇక విభావములన (గా నేమి ? యను (ప్రశ్నకు మనమిప్పుడు నమాధానము 
సీయవలయును. వాగంగాభినయా[శయమ్ములెన య నేకార్థములు వీనిచే భావింప. 
బడుచున్నవి కాన నివి విభావములన(బడుచున్నవి. కం మునే యీ [క్రింది 
శ్లోకము. వ్యక్తము చేయుచున్నది : 

బహవో౬ర్జా విభావ్య నే | 

వాగడ్షాభినయా[శ్రయా:ః, 

ఆనేన యస్మాత్తేనాయం 

విభావ ఇతీ సంజ్ఞిత 8. 


మజియు, రసమును విశేషముగా నుత్చాదింస( జేయునవి కాపున విభావములు 
అనియు జెప్ప(బడి యున్నది : 


విశేషేణ వ్‌ ఇంటు ని 


యేరసాం సే స్తై విభావాః. —రసత రజిణ్‌, 
ఆలంబినోద్దీపన శ విభావములు రెండు విధములు. ఈ విషయమునే 
దశరూపకకారు(డు 


ఆలమృనోద్దీపనత్వ (ప్రభేదేన స చ ద్విధా 
అను వాక్యమున( జెప్పుయున్నా(తు. నాయికానాయకు లాలంబనములు. (సక్చం 
దన కోకిలాలాపాదు లుద్దీపనములు. భావ వసంసూచనాత్మకములై న వికారములను 


భాపములనియు, అతిరసపోషకములగు' భ్రూవిక్షేప కటాక్షాదులనియ దశరూపక 
కారుని నిర్వచనము. 


అనుభావో వికారస్తు భావ సంసూచన్నాత్మకః. . న 
స్థాయి అసుర సామాజికాన్‌ నత్రూవిక్షేవ కటాక్షాదయో 
రనపోషకారిజోఒ సు భావః. 


వ్రబంధములు - రసము  - 101 


సత్త్వజములగు కొన్ని యనుభావములే సా _త్త్వికములన6. బరంగు 
చున్నవి యని యొక నిర్వచనము సా_క్తికభావ విషయమున! గలదు : 
పృథగ్భావా భవ _న్య్యన్యే 
అనుభావ త్వే౬పి సాత్త్వికాః, 
సత్ర్వాదేవ సముత్సశ్తేః 
తచ్చతద్భాప భాపనమి, 
ఇ(క రెండప నిర్వచనము : 5 
స్త్వం జీవశరీర యే తస్య ధర్మాః సాత్తి్యకాః ఇత్తంచ  శారీరభావాః 
స్తమ్మాదయః సా త్త్వికాభావా ఇత్యభిధీయతే. —రసతరజిణి, 
సా_త్తికభాపములీ [క్రింది శ్లోకమున. జెప్పంబడియున్నవి : 
స్తమృ(ప్రలయ రోమాళ్చాః 
స్వేదో వైవర్హ్య వేపథూ 
అ శ్రువైస్వర్య మిత్యష్టా 
స్తంభోఒస్మిన్‌ నిష్టియాం గతా 
(పలయో నష్ట సంజ్ఞత్వం క షు 
శేషాస్సువ్యకలకకణాః. _  —-—-దశరూపకము 
ఇ(క వ్యభిచారుల నిర్వచనము : 
వివిధమాభిముఖ్యేన రసేషు చర స్తీతి 
అను నాట్య శాస్త్రమును 
వి శేషాదాఖి ముఖ్యేన 
చరన్నో వ్యభిచారిణః, 
స్థాయిన్యున్మగ్న నిర్మగ్నాః 
కల్లో లా ఇవవారిధా. 
అను దశరూసకమును 
యథావారిథా సత్యేవ కల్లోలా ఉదృవన్సి విలియ చన్హేచ తద్వదేవ రత్యా 
గర సరే వావిర్భాప Ws భావాభి ముఖ్యేన చరనో 
పర్తమానా నిర్వేదాదయో వ వ్యభిదారిణో భా 


గ 


అసు త ద్వ్యాఖ్యయు 
ఉన్మజ్జన్తా నిమజ్ఞి నః 
కల్లోలాస్తే యథార్ల వే, 
తస్యోత్కర్షం వితన్వ న్తి 
యాన్తి తద్రూపతామపి. 


102 ఆంధ్ర 


తథా స్థాయిని నిర్మగ్నా 

హ్ఫున్మగ్నా వ్యభిచారిణః, 

పుష్టంతి స్రాయినం స్వాంశ్చ 

తన్నయన్సి రసాత్మతామ్‌. 
అను లక్షణాంతరమును, సముద్రమునందు( దర(గ లుదృవించుచు లయించుచు 
నా సముద్రమునకు. బుష్టిని గలుగ(జేయునవియై తద్రూపతనొందుభంగి 
స్థాయియందు సంచారులు పుట్టుచు మున్గుచు దానిని రసత్వము నొందించుచు( 
దచూపత నొందుననియ సముద్రము లేక తరంగలులేనిభంగి స్థాయి లేక 
సంచారులుదయింపవనియు( జెప్పుచున్న వి. 


రమణీయోల్పణతా సమేతమగు సీరత్యాది భావాబ్ధిలో 

నమరంబుట్టుచు మున్లుచుం దగు( దరొంగారూడి సంచారి సంఘము 
అను నరసభూపాలీయమునందలి పద్యము నీయంశమునే విస్పష్టము చేయు 
చున్నది. 

వ్యంజనౌషధి సంయోగమున నన్నము స్వాదుత్వము నొందినస్తే, సము 
చిత విభావాదులవలన నతిశయించి (పకాశించు రతి హాస శోక (కోధోత్సాహ 
భయ జుగుప్పా విస్మయ శమంబులను స్థాయిభావములు వరుసగ శృంగార 
హాస్య కరుణ రౌద్ర వీర భయానక వీభత్సాద్భుత శాంతంబులను రనంబులగును. 

రసాస్వాదన విషయమున సాహిత్యదర్పణకారు(డిట్లు చెప్పియున్నా (డు: 

(aa) వ్‌ 

సత్తా ద్రేకాదఖణ్లన్వ 

ప్రకాశానన్ల చిన్మయః, 

వేద్యాన్తరస్పర్శ సూన్యో 

బ్రహ్మాన్వాద సహోదరః. 

లోకోత్తర చమత్కార 

'ప్రాకైః కైశ్చిత్స) మాతృభిః, 

స్వాకారవద భిన్న త్వే 

నాయమాస్వాద్యతౌ రసః. 

రసగంగాధరకారు(డీ రన విషయమున నిట్లు పచించినా(డు ; 

సముచిత లలిత సన్నివేశ చారుణా కావ్యేన సమర్పితెః సహృదయ 

హృదయం (ప్రవిషైః తదీయ సహృదయతా సహకృతేన భావనా 

విశేష మహిమ్న, విగళిత దుష్య_న్త రమణీత్వాదిఖిః, అలౌకిక విభా 

వానుభావ వ్యభిచారి శబ్దవ్యపదే లే శకున్తలాదిభఖిరాలమ్బన కార లై: 


ప్రబంధములు - రసము 103 


చన్దింకాదిభిరుద్దిపన కారణ 8 ఆఅశుపాతాదిఖిః కారై$ః, చిన్తాదిభి సృహ 
కారి ఖిశ్చ, సంభూయ।పాదుర్భావి తేన, అలౌకికేన వ్యాపారేణ, తత్తాల 
నిర్భర్త్శితానం దాంశావరణా జ్ఞానేన అత ఎవ (పమృష్ట పరిమిత (పమా 
తృత్వాది నిజధర్మేణ (ప్రమాతా స్వపకాశతయా వాస్తవేన నిజస్వరూపా 
నందేన సహ గోచరీ(కియమాణః (పాగ్వినివిష వాసనారూపః రత్యాది 
రేవ రసః. a 


ఈః రసమసం లక్ష్య కమమే, ఇది విభావాదులచే వ్యంజనీయ మగుట 
వలస( (గమ మున్నదని చెప్పవలసియున్నను రసాస్వాదాతిశయ మహిమే 
నా(క్రమము సంలత్ష్యమాణము శాదుకదా | 


ఎచట విభావానుభావ వశమున రసవ్యక్తి సృటమగుచున్నదో యచట నే 
యసంలత్ష్యుక్రమ ప్యంగ్యముసు గలుగుచున్నది. ఇతర స్టలములలో రసాది 
ధ్వనియు సంలక్ష్య తశమమే యగుచున్న ది. ఈః విషయమభినవగు పపాదులచే 


రసభావాద్యర్థము ధ్వన్యమానమే కాని వాచ్యము కాదు. అయినను 
సర్వము సంలక్ష్యు మ న | రాదు 


అని చెప్పంబడిసది. 


రసమును గూర్చి దిజ్మాతముగా(. జెస్పంబడినది. సాధారణముగా ( 
(దిబంధములు శృంగార రసాత్మకములై యుండును. శృంగారమునకు రతియను 
నది స్థాయిభాపము, 


తరుణీతరుణుల కితరేతరాలంబనమగు (పేమయనెడు చిత్తవృత్తి రతి 
యని తాత్సర్యము( జెప్పుట యు_క్షతమంబు. ఏలయన, రతియనునది (ప్రేమ 
మని, (పీతియని చెప్ప(బడు నొక చిత్తవృ_త్తియే. అది గురుదేవతాప్యత మిత్ర 
కళత్రాది విషయకమై యుండును. దానిం బెద్దలు స్త్రీ పురుషుల కన్యోన్య విషయక 
మైనపుడు వ్యభిచారిభావముగను జెప్పుదురు. అట్టిరతి స్థాయిభావంబగున పుడు 
సంభోగవిషయకేచ్చా రూపమనియు( బుత్రవిషయకమైనేప్పడు పేమరూప 
మనియు నొకరతికి రెండులక్షణములు చెస్పుటకన్న రతియంతయు( (చేమాఖ్య 
చి త్తవృత్తి రూపమేయనుట యు కృమని నపీనాలంకారిక సిద్ధాంతము. సంభో గేచ్చా 
రూపము శృంగారస్థాయి రతియని చెప్పి సంభో గపదమునకు 


అనుకూలొ నిషేవేశే 
యథత్రాన్యోన్యం విలాసినౌా, 
దర్శన స్పర్శనాదీని 

స సంభోగ ఇతీరితః. 


శ అవ ౮ ఇ Rw గన fe వికా weir 
104 ఆంధ్ర ప్రబంధము అవతరణ వికానములు 


అని లక్షణాంతరము సేయు ప్రయాసకన్న నిదియే యుక్షతమంబు, పైళ్లోకము 
నకం వలాసవంతులగు తరుణీతరుణుల పరన్పరానుకూల్యము గలవారై యొన 
రించు దర్శనము, స్పర్శనము, ఆలాపనము, ఆలింగనము మొదలగునవి 
సంభోగమనంబడును గాని యీర్జ్యాదులుగల యపుడొనరించు దర్శనాదులట్లు 
గావని యాళయము. ఇట్లు రసగంగాధరముస 
తత్రస్తీ పుంసయోరన్యోన్యాలంబనః (పేమాఖ్య శ్చిత్తవృత్తి విశేషోరతి; 
స్థాయిభావః -- గురుదేవ నతాపుత్తా) ద్యాలమృ్బనస్తు వ్యభిచారి. 
అని వ్రాయబడినది. 


స్త్రీలకు! బురుషులకు( బరస్బరాలంబనమై (పేమమని చెప్పబడు 
చి త్తవృత్తివిశేషము రతి. అది స్థాయిభావమగును, గురుదేవతా 
పుత్సాద్యాలంబనమైనరతి వ్యభిచా రియేగును. 

అని దినియర్థము. కావ్యపకాశ తాత్పర్యమునింతే. 


ఈరతి యంకురితత్వ పల్లవిత త్వాద్యవస్థలు గలదయి యుల్లసిల్లు. 
అందంకురితత్వావస్థయందు (చేమమను నామము, బనల్లవితత్వావస్ల 
యందు మానమను పేరును, గోరకితావస్థయందు( బణయమను 
నాఖ్యను, బుష్పితావస్థ్టయందు స్నేహమను నేభిఖ్యను ఫలితావ స్థయందు 
రాగమను నభిధానమును భోగ్యావ వస్టయం దనురాగమను న నాహ్వయనుసు 
జెంది తేజరిల్లు. ఈఫలాంతావస్థా “పంచకము పూర్వానురాగ రూపమగు 
నభిలాషజన్య విప్రలంభమునందును, థోగాప స్టయనునది సంభోగ 
శృం గారమునందు. జేరియుండును. 
అజ్లుర పల్లివ కలికా (ప్రసూన ఫలభోగభాగియం రమశః (పేమా 
మానః ప్రణయ స్నేహోరాగోఒను రాగశ్చ, ఇయమజ్కాారితా (ప్రేమా. 
మానాత్స్పల్లవితా భవేత్‌ సకోరకా _పణయత స్నేహిక్కు సుమితాభవేత్‌, 
రాగవతృలవతీసేయమనురాగేణ భుజ్య తే. 
ఇత్యాది (ప్రమాణము లనుసంధించునది. 
రాయలయుగమున (6 బుట్టిన మహా(_పబంధములలో (బప్రథమము మను 
చరితము. ఇందు( బ్రవరవరూధినీ ఘట్టమునందలి శృంగార మాభాసరూప: 
మును బొందియున్నది, ఇందనురాగము వరూధినియందే కాననగును. (పవ 
రుడు కేవల విరక్తుండు. శాంతశ్ళంగారముల సంఘర్షణములో శాంతమే 
జయించినది. 
రసవిషయకమైన చర్చ చేయునపుడుదాహరణముగా. గైకొనందగిన 
(గంథము వసుచరిత్రము. ఇందు నాయకుండు వసురాజు. నాయిక గిరిక. 


చి 


ప్రబంధములు రసము 105 


వసురాజునందు( గీ_ర్టిప్రతాపాద్యు త్తమ నాయకలక్షణములన్నియు.'.. గలవు, 
నాయిక ముగ్గ, లీలల జాతి 73282 - MI 
ఇక్కావ్యము శృంగారరస ప్రధానమగుటచే నిందోజః ' ప్రభృతి 
గుణంబులు, నారభటీ వృత్తియు,. గొడీరీతియు నంతగా నగపడవు, ఇంక 
మాధుర్య ప్రసాదాది గుణములకును, క్రైశిక్యాది పృత్తులకును వైదర్భీ ప్రభృతి 
రీతులకును నిది యాలవాలమైయున్నదన వచ్చును. 


కైశికి చెలంగు శృంగార కరుణలందు ర 
నారభటిరౌద ఖీభత్సహాంజియగు. .  అ౭ారండతే 
నలరుభారతి హాస్య శాంతాద్భుతముల గ్‌ ది=ఐలొ 


నమరు సాత్వతి వీరభయానకముల. 
అని నరసభూపాలీయమున( జప్పంబడియున్నది.. 


శృంగారరస ( నమగు స్మీగంథమున సంభోగ శృంగారమున 

కనేకోదాహరణముల నీయ చ్చును .. గంథవి స్తరఖీతిచే నిట నొకటి రెండు 
మా(త మే యుదాహరింప6బ కం 

ఆనుపమ రాంతివై భవ సమన్వితు నావసురాజు( గాంచు స 

ద్మిని సరసాంతరంగమున మించె వినూతనరాగ కందళం 

బొసల నఖండవాసనలు నుత్కళికల్విలసిల్లై నల్ల న 

నల్లన నిగిడెం (బిమోదతరళస్టితులై తమింజూప్పు 'తుమ్మెదల్‌. 
శః పద్యములో. గిరికాపరమైన యర్థమందు సంపూర్ణమైన శృంగారరసమును 
జెప్పినా(డు, a 
కాంతియుద్దీపన విభావము. పసురాజాలంబన విభావము. నరసాంత. 
రంగమున మించే వినూతనరాగ కందళంబన(గా ననురాగ యుక్తమైన 
యంతరంగముసండా యనురాగము పూర్ణమయ్యెననుట. అనురాగమన (గా 
రతియనెడు స్థాయిభావము. కందళ పదము పర నర దెలుపుచున్నది. 
వినూతనపదము స్పష్టార్థము, మించెననెడి పదము పూర్ణత్వమును జెప్పు 
చున్నది. అపరిపూర్ణమైన స్థాయిభావమనియు. ప... రసమనియు 
(గహింపవలయును, అఖండవాసనలనగా సా _శ్వాకరావములు. ఉత్క_ళిక 
లన(గా సంచారిభావములు, చూపులన(గా ననుభావములు. ఈరీతిగా విధావాను 
భావ సా_త్సికసంచారి సముల్లిసిత మై స్థాయిభావమైన యనురాగ కందళము 
సంపూర్ణమైన శృంగార రసమని (గ్రహింపవలయును. 


ఈ పద్యము మొదలుకొని య్య్మోక్రింది నాలుగు పద్యములలో గిరికా 
దేవికి( బథమావస్థయగు నయనోత్సవమును జెప్పినా6డు : 


106 ఆంధ్ర ప్రబంధము - అవతరణ వికాసములు 
తొలుదొలుతక౯ా విలోలగతి( దొంగళి జెప్పలనాని కర్ణ కుం 
డలరుచి ధాళధళ్యముల డాపున నల్లన జొంచి మించులై 
చెలువడి పూర్తచం[దుపయి వెన్నెల పులుల చాలు (వాలు ల్రీ 
లల విభుమీ(ద | వాలె నవలా నవలాలిత దృష్టి జాలముల్‌. 


వనుధాసుధాంశు( బొదవుచు 

వెస మణలుచు మరలి మగుడ వెడలుచు లలనా 
_లసమాన దృష్టిజాతము 

లసమాంబికు చిత్రశరములై విలనిల్లెన్‌. 

ననజదళాయతాకి నిడువాలికచూపని మేషవృత్తి నా 

ఘను నవకంబు పెం బౌలసి కౌంత తదీక్షణ జాలకంబుపై 

కొనిన( ద్రపాద్ది. (గ్రుంకియును గోరిక( (గమ్మఅంగూడ. కారు మో 

హనగుణళ కీ కీ నివ్వటిలు నవ్వలరాయని నేర్చుపెంపునన్‌. 

కొతుకము పూని యొండొరు. గాంచ. దివురు 

చంచలాక్షికి బతికి నేత్రాంచలములు 

గూర్చె వలరాచయొజ గోర్కు లు దలిర్చ 

నదిగదా భావిశోభన వ కనాన 


ఇందు( “దొలుదొలుతచ్‌ ' అను పద్యమున లజ్జా తిశయ See గిరికా 
ముగ్గాత్వము స్పష్టమగుచున్నది. 

ఉదయ ద్యౌవనా ముగ్గా 

లజ్జా విజిత చున్మథా 
అనియు ( జెప్పందిడి యున్నది. లజ్జయనునది నంచారిభాపము. 


చేత సృంకోచనం (వీడా 
నబ్ల రాగ స్తదాదిభిః 


అని చెప్పబడియున్నది. 

“వనజదళాయతాక్షి' అను పద్యమున గిరికాదేవియందు లజ్జయును 
మదనవికారంబును సమానంబులుగా ( జప్పుటవలన మధ్యాత్వము స్ఫురించు 
చున్నది. 

సమానలజ్ఞా మదనా బు 
అని లక్షణము, 

తరువాత నీ క్రింది పద్యములో మోహము, చింత, బౌత్సుక్యము, 
చాపల్యము అను సంచారిభావములను వర్షించియున్నాండు : 


ప్రబింధములు - రసము 107 


కనుగలవింట( జొక్క_పు చవుల్వుట్టించి 
నారిచే విభమోన్నతులు పెనచి 
తమ్మి తూ6పున రసోద్యగ్రత సవరించి 
కంకేళి( బ్రబల రాగంబు నించి 
యెలమావి( గేలంటి యెలమి మీజి(గ(జేసి. 
విరవాది నూష్మాభివృద్ధి నెజపి 
కలువచే( దమిపెంపు వెలయించి చిగురాకు 
మొనల నాకులపాటు మొనయ.జేసి 
యసమ శరవీర పుంగవు(డాత్మ సాధ 
నముల నన్నింటి చేంజూపి కమిచిపోటు 
గంటి దూరినరీతి వాల్గ్లంటి మనము 
నవనిపతి చిత్తమును దూర నాక్షణమున. 
“నారిచే విభమోన్నతులు పెనచి” యనుచో మోహమను సంచారిభావము కలదు. 
మోహస్తు మూర్చనం భీతి 
ర్లుఃఖ లేశాను చిన్హనెః 
అని తల్లక్షణము. 
“విరవాది నూష్మాభివృద్ది నెలపి' యనుచో సంతాపమను సనుభాపము గలదు. 
ఇది చింతయను సంచారిభావమున కనుభావము. 
ఇష్టా నభిగమాద్ధ్యానం 
. చిన్నా శూన్యత్వ తాపకృతీ 
అని తల్లక్షణము. 
“కలువచే( దమిపెంపు వెలయించి” అనుచో నౌత్సుక్యమను సంచారిభావము 
కలదు. 
కాలాక్షమత్య మొత్సుక్యం 
మనస్తాపత్వరాది కృత్‌ 
అని లక్షణము. 


“చిగురాకు మొనల నాకులపాటు మొనయంజేసి.” ఆకులపాటన(గా వ్యాకు 
అత్వము, వ్యాకులత్వమన (గా (6 జాపల్యమనెడి సంచారిభావము. 

చాపలత్యం నవస్థానం 

రాగద్వేషాది సంభవమ్‌ 
అని తల్లక్షణము. 


108 బంధము - అవతరణ ఏకాసములు 


౦ధప 

VY 

ఇట్లు డెబ్బదియవ పద్యమువజకు సంభోగ శృంగారమే వర్షింపంబడినది. 
ణు 


ఇన్లే షష్టాశ్వానమునను సంభోగ శృంగారము వర్షితమైయున్నది. అవి 
యన్నియు నీట నుదాహరించుట అంతల గుమ 


ఈ [క్రింది ప మన్మథ దశావస్థలును వర్డి ౦ప6బడినవి : 


గిరికన్య మేన నేకీభవించినంగాని 
తియ్య విల్తుని నిరోధింపరాదు 
సింధుజ చెదనుంచి సిరుల మించిన(గాని 
మిహాకాంశు( గనుసన్న మెలపరాదు 
శుభవాణి యభిముఖ స్ఫురణ ( జూపిస6గాసీ 
పరచుటంచల. గ్రిందు పబుపరాదు 
పద్మిని. గరముఖ(ప్రొఢి( దేల్చినంగాని 
రేల ముమ్మరము వారింపరాదు 
నేర్చున నటంచు నృపతి యా నెల(త( దలంచి. 
తలంచి సగమగు సాత్తికోదయ దశాను 
భావముల. జెందు నున్మద ప్రసవబాణ 
బాణ మగ్నత( గాంచు( దాపము వహించు. 
ఇందులో మొదటి నాల్గు చరణములయందును సంకల్పావస్థయును గీతి మొదటి 
చరణమందు( గృశత్వోవ వస్థయును( జెప్ప (బడినవి. 


అనిశధాాత నదీసుతావయవు (డై. యమ్మేటి యయ్యేటి థో 

భన ము క్తావళలన్న నన్నది నవాద్దింబన్న గోరంత సం 

టును నొక్కి౦త ముఖానురాగమును బూనుంగాని యే సొమ్ము. గె 

కొన6డే కానుక లిచ్చినం గొనండు గోర్కుల్నిండి బైవారంగన్‌ . 
ఇందులో “అనిశధ్యాత నదీసుతావయవు.డై " అనుదానిచే( జింత యనెడి 
సంచారిభావమును, “ఏ సొమ్ము. గైకొన. డేకానుక 'లిచ్చినం గొన(డు అను 
దానిలోన రతి యనెడు నవస్థయు వర్షితములై యున్నవి. ఇ'ఫ్టే తొంబది తొమ్మిదవ 
పద్యమువటికు దశావస్థలు వర్ణింప(బిడియున్న వి. 


ఇందంగిర సము శృంగారమేయయ్యు, వీర రౌద్ర కరుణ భయానకాది. 
రసములు నాయాతావుల యథోచితముగ వర్ణింపంబడియే యున్నవి. 


ఈ రీతినే (పబంధముల నన్నింటిని బరిశలింపవలయును.. 


పింగళి సూరనార్యుని శృంగార రసపోషణములో నొక విశిష్టత కలదు. 
కళాపూర్ణోదయ (పారంభముననే తాను (వాయ(దల(చుకొన్న .(గంథవిధానము. 


ప్రేబంధములు - రసము. 109 


వ (క్రింది రీతిని ( దెలిపియున్నా (డు: 

శృంగారరన [పాయంబును బుణ్యవస్తు పర్ణనాకర్షనీయంబును.... 
ఇది కవి చెప్ప(దల(చిన (గంథత త్రము. ఇందు శృంగారముతో భక్తియు. 
జోడింప(బడినది. ఈ (గ్రంథమంతయు సమ(గముగ( బరిశీలించినచో నిందలి 
పాత్రలన్నియు నీరెండుగుణములును గలిగియే యున్నవని తేటతెల్లము కాక 
పోదు. అధికారి. భేదముంబట్టి (పాధాన్యభేదము మాత్రము కలదు. 


మహాతపము6 గావించిన మణికంధరుండు రంభయందలి రక్తిని వీడలేక 
పోయినాడు. శారదాభక్తుండు శాలీనుండు భార్యతో వెల్లీపోకడలు పోయినాడు. 
మహా[క్రూరుండగు మణి_స్తంభు6డు కలభాషిణి కౌ గిలికాసపడినా(డు. ఇంతయేల! 
ఆదిమదంపతులకే శృంగారవిహారమున వేడుకలు వెల్లి విరిసినవి. విగహమని 
యెలీం గియు( ప ముగ్దుడై సన్న్యాసి యొక్కండు విష్ట్వ్రాలయము 
నందలి యొక త్రీ Oa మును "1 గౌగిలించుకొనుటయు నీ విషయమున నొక 
(సబల దృష్టాంత మే యగుచున్నది. 


సూరనార్యుని శృంగారవర్లనములలో నింకొక చిత్రమైన భావసంసర్ష 
మున్నది. ఆయన శృంగారము విషాదరేఖా శబలితమై యుండును. (పేమమూరర్తి 
యగు కలభాషిణి మృగేంద్రవాహనాలయమున. గ_త్తికెరయగుట, వలపు ఫలింస 
నున్నవేళ మణికంధరుండు శాపదగ్గు(డగుట, స్వచ్చమగు _పేమగోప్టి చేసికొను 
చుండగా శాలీనుండు (హ్రదమున మారపమునుట మొదలగునవి యిందుల కుదా 


అ స 


హారణములు. 

శృంగారరసాధిదేవత నదర్తకివఠె బహురూపముల నాయనకు స 
రించినది. తద్రూప వ్య క్తీకరణమే ప్రణయప్రపంచమున నాయన (ప్రతిపాదింప( 
దల (చిన సిద్ధాంతము. వానిలో ముఖ్యములు కొన్నియిట నుదాహరింపంబడు 
చున్నవి--- 


le. సర స్వతీ చతుర్ముఖుల ప్రణయము : 


పురాణములు (బహ్మను సృష్టిక _రయని చెప్పునే కాని యాయనచే నా 
సృష్టిని జేయించు కారణమేదియో చెప్ప(జాలపు. ఈ రహస్య మీఘట్టమున 
వ్యంగ్యముగా నున్నది. సరస్వతీరూపయగు (ప్రకృతి తనవిలాన విభమములచే. 
జతుర్ముఖరూపు6డౌ పురుషుని రాగరంః జితచిత్తునిజేసి, ప్రపంచసృష్టి కున్ముఖుని 
జేయుచున్నది. ఆదిమదంపతుల (పణయ మే సృష్టికి ఫలితార్థము. 


2. కలభాషిణీ మణికంధరుల శృంగారము : 
ఈ గాథలో స సహాథధ్యయన సహవానములతోడి సే స్నెహముక కాల|క్రచుమున( 


110 ఆంధ్ర ప్రబంధము - అవతరణ వికాసములు 
WY 


బ్రేమగా ననురాగముగా( బరిణమించి ప్రణయ సాయుజ్యమున నెట్లు సిద్ధి 
పొందునో (పతిపాదింస(బడి యున్నది. 
3. సుగాతీ9 శాలీనుల ప్రణయము : 

సహజ సౌందర్యమును నాధుచిత్తవృత్తియు బింబ (పతివింబములనియు, 
గమనునది యవసొనగుణమనియు నిందు నిరూపింపం బడియున్నది. 


9 


షె 


శారద 


మూ 


శల్యాసురకథ 


సె 


ఇందలి రాక్షనశ్ళంగారము, ధుత్వ మెటు(గని మోటుమనుష్యుల 
పణ జయభగ్నతకొక నిదర్శనము. ఇది నిజముగా నాభాసరూపము. 


ర్‌ 


ఈవిధముగ శృంగార రసాధిదేవతను మననముచేసి సాజొత్కరింప, 
జేసికొని, యీమె సత్యస్వరూపమును చాఠకులకు( జూపి కృతకృత్యు(డై నాండు 
సూరన. ఒకవంక వ విషయమున నిట్టి మథనము జరుగుచుండ6గా 
నింకొకవంక భక్తిభావ ప్రపూర్ణులైన కవులు బయలుదేరుచుండిరి. ధూర్జటి, రామ 
కృష్ణుండు, కృష్ణరాయలు నిట్టిహారు. వీరి [గంథములయందలి రసము ళాంత 
మనీ చెప్పవచ్చును. విప్రలంభ శృంగారాత్మక మైన (గ్రంథమును రచించి కృత 
కృత్యు(డై నాడు తిమ్మన. కా మేశ్వరకవి సత్యభామా సాంత్వసము, వెలిదండ్ర 
వేంకటపతి రాధామాధవము, ముద్దుపళని రాధికాసాంత్వనము మొదలగు కృష్ణ 
నాయకములైన యీ నిప్రలంభ శృంగార కావ్యములన్నియు( బారిజాతాపహర 
ణమునకు సాక్షొదనుకృతులు. 


మనవారికి హాస్యరస మంతగా రుచించినట్లు కానరాదు. ఉన్న కొలది 
పాటియు6 జాల మోటుగ ననాగర కము గ నుండును. హాస్యరస పోషణము 
గావించిన యా కొలదికపులలో చనెడపాటి యెజ్జనయు, సారంగు తమ్మయయు, 
చదలువాడ మల్లయయు ముఖ్యులు. ఎట్జుస తస శృంగారము 
గ్‌మటి నొక్కని నుపనాయకునిగ సృజించి హోస్యరసపోషణము గావించి 
నా(డు. చైజయంతి విలాసనముస సారంగుతమ్మయ యు హోస్యరసపోషణ 
మీంచుక గావించినాండు. ఈతని హాస్యరస పోషణముకం టె విప్రనారాయణ 
చర్మితక ర్హ్వయగు చదలువాడ మల్లియ హాస్యము యథోచితముగ నుండును. 
విటకంటకి వేషమును మాటలును జేష్టలును హాన్యరసజనకములై యుండును. 


2 


ప్రసా కవులకు( గరుణరసము పై మనసు పోలేదనియే చెప్పవచ్చును. 
ఇందులకపవాదముగా A కర్త శంకరకవియు, ఉత్తర రామా 
యణ కర్త కంకంటి పాపరాజును నిలుచు చున్నారు. 


ప్రబంధములు - రసము 111 


అశ్వపతి తపమునకు విఘ్నము నాపాదింప నేతెంచి 3 
రఘునాథరాయలు తన హాన్యచతురతను వెల్లి విరియించెను, ఈతని వాల్మీకి 
చరిత్రమున( గొంతపజకు రె రౌ(దఫీభత్సాది రసములు పోషింపంబడి యున్నవి. 
శాంతమును లేకపోలేదు. 


ar 
th 
a 
2 
q 


ఈ కాలమున వెలసిన శృంగార (పబంధములలో నుత్తమాత్తిమము 
చేమకూర. వేంకటకవికృత విజయవిలాసము. రచనా సౌందర్యమునుబట్రియు 
రసపోషణ వైపుణ్యమును బట్టయు జూచిన నీ (గంథము కృష్ణరాయల 
యుగమున( బుట్టపలసిసదిగా( దో(చును. రామరాజభూషణుసకు 6 (బయత్న 
సిద్ధమైన శ్రేషధ్వని యీతసికి సహ జసిద్ధమైనవి. కావ్యమును (బతిపద్య రసో 
దయముగా( జేయ(గలనను నీతని ప్రతిజ్ఞయు సర్వధా సిద్ధిపొందినది. తారా 
శశాంక విజయాది (గ్రంథములలో ధర్మసౌందర్య తోవము గలదు, కాపున 
నా (గ్రంథములు రసికజనా మోచమును బడయ(శాలపు. 


నేటి కాలమున మండపాక పార్యతీశ్యరశాప్రిగారు, వయల చినసీతా 
న. మే డేపల్లి చేంకటరమణాచార్యులుగారు, తిరుపతి 
వేంక టేశ్వరకపులు ఐం సెట్టి లక్షీ నరసింహముగారు, కొకొం_ండ వేంకట 
రత్నము పంతులుగారు, 'సెశేశలింగము ంగారు, మ. వేంకేశ్వరకప్పలు, 


మాఢభూషి చెంకటాచా ర్యులుగారు, వావిలకొలను సుచ్చారాపుగారు మొదలగు 
వారు (పబింధములసు (వాసియన్నారు, 


పార్యతీశ్వ్యరశాస్రిగారి రాధాకృష్ణ సంవాదమున శృంగారాది రసములు 
యథోచితముగ6 గలపు. ఇది వేంకటగిరి రాజాదారి పట్ట థిషేక వర్షనమగు 
టచే నిందు. గవి తస సంపూర్ణ పజ్ఞను జూప(6జాలకపోయెను. పరులవారి 
(గంథమున (ఏరసింహుండు) శృంగారాంగకమగు సరము. “క 
బోషింప(బడి యున్నది. వేంకటరమణాచార్యులవారి దేవవత చర్మిత్రమున 
వీవరమం గిరసమును, శృం గొారమంగరసమునని చెప్పవచ్చును. తిరుపతి వేంకట 
కవుల పాణిగృ్భుహీలా శ్రవణాసనందములు కేవల భోంగార రసాత్మకములే. లక్ష్మీ 
కాంత వేంకేశ్వరకవులు శాంతమును టోషించిరి. శృంగారమంగరసముగా 
వీరి సౌందఠరనందమున6 గలదు. సెట్టి లక్షీ శ్రనరసింహముగారు (ప్రభాస. శాప 
విమోచనమను పేర భీష్ముని చరిత్రమును (వ్రాసినారు. ఇది పీరరస ప్రధాసమగు 
(గంథము. శృంగార మంగరసముగా6 గలదు. 


కథ్రా క్‌ ల 


ఆంధ్ర వాజ్యయమునందలి ప్రబంధములన్నియు నొక్క జాతికి జెంది 
నవి కావు. అందు( గొన్ని పౌరాణికములుం గొన్ని చారిత్రకములు. గొన్ని 
సాంఘికములు( గొన్ని కల్పితములునై యున్నవి. ఈ మీ6ది యంశముల 
మనసునం దిడుకొని యొక్కొక్కు తెగకు( జెందిన [ప్రబంధములను వరుసగా, 
బరిశీలింతము. 


పీరాణికములు : 


మన వా మ. బుట్టిన యనేక (వపబంధములు హెరాణికములై. 
యున్నవి. పురాణములలోని యొక 'యుపాఖ్యానమును గైకొని కవి యిందు. 
బ్రపంచించి (వ్రాయును. సందిగ్గ ప్రబంధములనాటినుండియు( వీసికొనిన చో, 
బ్రినవీరన శృంగార శాకుంతలము పొరాణికములలో( (బ్రప్రథమముగా( 
గొనవచు 'ఎచున్నది.. " 


" ఇంక మనుచరతము.. రః Bee మును బౌరాణిళ మే. ఇందరి యుపొ 
ఖ్యానము మార్కండేయ పురాణమునుండి .గైకొన(బడినది. అందలి కథకు 
నిందలి కథకు నెక్కడనో యొకటి 60డు చోటుల (దప్ప నంతగా' భేదము 
గానరాదు. మూలములో స్వరోచికి మనోరమ కానవచ్చు టాతని, వసవిహార 
సందర్భడుననై యున్నది. పెద్దన దానిని మృగయావినోద సందర్భముగా 
మార్చిసా(డు. రనపోషణమున వై యీ మార్చు కావింపంబడినది. మనోరమ 
తండ్రి రాకసరూపఘున6 దన కూతు. దరుముకొని వచ్చుట యందలి వీభత్స 
రసమునకీ మృగయావినో దమ మంచి' యుద్దీపన విభావముగ నేర్చడినది. 
వ్రబంధములలో 'వేటివ వర్ణన ముండవలయునను" నాలంకారిక నియమమును దీని 
పలన( బరిపాలింవంబడీనద్‌. _రండవమార్చు కథాంతమున6(గలదు. మూలములో 
స్వరోచి మరణముతో(. గథ ముగియును. స్వారోచిష మనుకృత విష్ణు 
సోతముతో( (ద్రబంధకథ ముగియును. దీనివలన గావ్యము మంగళాంత 
మైనది. 


మనుచరిత్రముతో నించుమించు నమాన వయస్సు కలది పారిజాతా 
హరణము. దీనికి మూలము సంస్కృత హరివంశము. అందు రెండవదియగు 
ష షుపర్వమున( ప్రభావతీ (ప్రద్యుమ్న కథ యున్నచోటనే యీ కథయు. గలదు, 
౦చుమి ౦చుగా6 (బదింధకథ మూలముతో సరిపోవును. అయ్యలరాజు రామ 
భ(దుని రామాభ్యుదయము సంక ప రామాయణ మనవచ్చును. పూర్వము 
మహెతిహాసముగనున్న రామాయణ మీతనిచేత (దిబంధ మైనది, 


మ్‌ ఫ్రై. ర 


సంస్కృతమున శివరహస్య సం|గహమను నొక చిన్న పురాణము గలదు. 


మాహాత్మ్యము వర్పింప(బడియున్నది. ధూర్జటి వ్రాసిన నాలుగాళా 
నందరి యారధ్యాయముల కించుమించుగా సరిపోవును. 


ఆము కృమాల్యదయందలి కథాంశము 'గురుసరంపరా (ప్రభావమనెడి 
(పాచిన చైష్ణవ (గంథమునుండి గ్రైకొన(బడినది. (ప్రాసంగికముగా నిందు. 
టొ ధమవలు అత యామునాచార్య చరిత్రము, మాలదాసరి కథయు, ఖాండిక్య 
కేశిధ్వజోపాఖ్యానమును  గురుపరంపరా (ప్రభావ వరాహ పురాణములనుండి 
రైకొనంబిడినవి. ఈ (గంథమునకు విషుచి_త్రీయ మను నింకొక పేరుకలదు. 
గోదాదేవి విష్ణుచిత్తునకు చైవదత్తయగు పుత్రిక. ఆ యిరువురి భక్తిపపత్తులే 
(గ్రంథ పూర్వాపర భాగముల నాశ్రయించి యున్నవి. యువతి కాపున గోడాడేవి 
భక్తి శృంగార రూపమును దాల్చినది. రంగళాయిలో నామె సాయుజ్యమును 
బౌందుట యా శృంగారమున కాధ్యాత్మికత్వమును స కనన (ప్రధాన 
ప్రతిపాద్యమగు విష్ణుభక్తికిం టోషకముగా నుండునను నూహతో, వ_స్వైక్యము 
చెడుచున్నను, రాయలీ |పాసంగికేతివృ త్తముల నిందతికి యున్నాండు. తనకు, 
గల యుపనిషద్భాష్యాది వేదాంతళాస్త్ర జ్ఞానమును బాతంజలాది యోగళాస్త్ర 
జ్రానము స్‌ (గంథమున రాయలతి స్వతంత్రు (డై నిరూపించెను, 


సంకుసాల నృసింహకవి (వ్రాసిన కవికర్ణ రసాయనముకూడ( బౌరాణిక 
(ప్రబంధమే. కవితాగుణ సూచకమగు పేరుపెట్టినవారిలో నీత(డే ప్రథము(డు. 
ఇందలి యితివృత్తము మాంధాత చరిత్ర. యుపనాళ్వు(డను రాజు వేటకేగి 
రము (గుడ్డును గాంచి పట్టుకొన(గా నది చిదికిపోవును. బుషిదంపకతులు 
, హంసరూపమున రతి సలుప(గా నా యండము జనించెను. తమ _పినుఫలమగు 
నా యండము పగిలిపోగా నా బుషి కోపించి యువనాశ్వుని గర్భమును జీల్చు 
కొని యొక పుత్రండుదయింప. గల6డని శపియించెను. అనంతరము పు క్రార్థియె 
యుసనాశళ్యు(డు  యజ్రముచేసి యందు దనభార్యకై యుంచిన మంత్రో దకవ£లం 
దానే తావేను. అతః దన్మం|తో దక (పభావమున న నాత(డు గర్భము దాల్బెను, 
ఆతని గర్భమును వేదించుకొని మాంధాత యుదయించెను. వసిషానుగ్రహమున 
యుసనాశ్యు(డు బునర్జీవితుడాయెను. 'యువనాశ్యుని యనంతరము మాంధాత 
సింహాసన మధిరొ హించి కుంతలసడతి కూతురు విమలాంగిని వివాహమాడెను. 
పను? గావించి విష్ణు సాకతొత్కారమును బౌందెను. ఈ (గంథమున( వ 
గమంతయు శృంగారభాప (పహపూరితము. ఉ త్త భాగము చ్రైరాగ్యజన రము 


(8) 


జభూషణుని వసుచరిత్రకు మూలము భారతములోని యుపరి 
ము. మూలమునకు( (బబంధమునకు నంతగా భేదము కాన 
ములని తోచిన యంశములను మా(తమీత(డు మార్చినా6డు. 
మూలమున వసురాజు పుత్తవంకు(డై, సమస్త భోగానుభవమువలన( దనీసి, 
తప గావించి, యిందుని మెప్పించి తదనుగహమునకు( బాత్రు(దై_ 
యనంతరము గిరికను బెండిలియాడినట్లు కలదు. పృద్దు(డగు నాయకు(డు 
యువతి (పణయమున కనర్హుండు కావున శిల్పదృష్టిచే నిట నంస్కాార 
మావశ్యాకమయ్యును. మూలమున శుక్తిమతి తనకు. బర్వత: నిరోధము. 
దప్పించినందులకు( గాన్మ_గా వనురాజునకు( దసెకూ(తు నర్చించినట్లు కలదు. 
ఉపాయనముగా _(గహింపంబడిన కన్య శృంగార ప్రబంధమునకు6 దగిన రసా 
, లంబనము. కా(జాలదని కవి యన్యధా కల్చ్పనము. గావించెను. ఈ మార్పులే 


లెనిచో నీ కథ యనౌచిత్య కళంకిత మయ్యెడిదనుట కెట్టి సందియమును లేదు. 


. 
Ux న్‌ 


అద్దంకి గంగాధరకవి తపతీ సంవరణము, అడిదము సూరకవి కపిజన 
రంజనము, కూచిమంచి తిమ్మకవి రసికజన మనోభిరామము మొదలగు 
(గ్రంథము లన్నియు. బౌరాణికములే. ఈమీ(ది (గంథములకు భారత మే మూలము, 


చారి(త్రకములు : 


ఆం(ధ్రమున( జారిత్రకములై న ప్రబంధములు చాల తక్కువగా నున్నవి. 
కుమారధూర్దటి (వ్రాసిన కృష్ణరాయ విజయము వానిలో మొదటిది. దీనికి 
మూలము రాయవాచకము. రాయలు సింహాసన మెకి నది మొదలు గజపతి 
పుత్రిక నాత(డు వివాహమాడు వజకు నిందు వర్షితమై యున్నది. ఈతని 
కించుమించుగా సమకాలమువా6 డందుగుల వెంకయ్య యనునాత(డు రాదు 
రాజీయమను (గ్రంథమును వ్రాసినాండు. ఇందళియ రామరాజు. చరిత్రము 
వర్హితమై యున్నది. రఘునాథాభ్యుదయమను ద్విపదప్రబంధములో రఘునాథ 
రాయల దిగ్విజయములు సర్థింస(బడి యున్నవి. దిట్టకవి నారాయణకవి 
బొబ్బిలి కథను రంగరాయచరిత్ర మను పేర నొకప్రబంధముగా (వాసియున్నా (ఊ. 
గతశతాబ్టియందు, వీరభద్రకవి యనునాత(డు పలనాటి వీరచరితమును (బబం 
ధముగా |వాసినా(డు, 


సాంఘికములు : 

కందుకూరి రుద్రయ వ్రాసిన నిరంకుశోపాఖ్యానము సాంఘికములలో ( 
(బథమము, పురాణ కషేత్రమాహాత్మ్యములయందు( గృ[త్రిమత్యము కలదని 
రుదయయూహించి, అద్దానిని సవరింప స్రీగంథము వ్రాసినాడు. కామ 


కథాకల్పనము 115 


పురుషార్థమునే యిష్ట దవత ముగా నారాధించిగ నీరంకుశు(డనువా(డదు దేవతాను 
(గహపొత్రుడగుట యింది యితివృత్తము. తిరుపతి వేంకటకపు ల శ్రవణా 
నందాదులును సాంఘికములే యనవచ్చును. 


కల్పితములు - 


కళాపూర్ణోదయము కల్పిత ప్రబంధ మనపచ్చును. ఇందుంగూడ, 
దుంబురు నారద సంవాదకథ లింగపురాణమున( గలదొంట. అత్యల్పమగు 
నీకథాభాగమును వీడినచో( దక్కిన (గంథమంతయు( బింగళిసూరన స్వకపోల 
కల్పనమే యనవచ్చును. బాణుని కాదంబరి కథయు సీకథాకల్పనకు( దీసికట్టని 
nn సతిశయో క్తి కానరాదు. ఈకథ కల్పితము కావున క్ల ప్తముగా 
నిందుడాహారించుట య(పస్తుతము 5 కాజాలదు. 

పూర్ణమొకప్పు డంబుజాసను(డు eae: భవనారామమున 
కేగెను. అందయ్యాదిమ దంపతులు శృంగార వినోదముల( 'టొద్దుపుచ్చు 
చుండ(గా వారిరువురకు( (బిణయ కలహము సంభవించెను. జ్ఞ్రలజభవు(డును 
దద్విరహదశావికలిత ధై ర్యు(డై పురోవర్తిశాఖా సమాసంజిత రత్నపంజరమున 
_ నున్న చిలుకంజూచి యుదునునోల కొక్క_కథ చెపస్పుమన6గా. నాచిలుక చెలువ 
“ఓ దేవే, దేవరముందజి నెట్టికథయు నేనుజెప్ప న. మీరు చెప్పెద 
ని వినియెద” సనియెను. అంతట నాత(డిట్లు చెప్ప6దొడగెను--- 


కె కానారసంజ్ఞ నొక్కు పట్టణము కలదు. దానినేలు రాజు కళాపూర్దు(డు. 
ఆత'(డు సద్య|ోయౌవను(రై. సరిరాజులనెల్ల జయించెను. ఆతనికి స్వభావుండను 
సిద్దు(డు నూతనమగు నొక్కు మతమును: విల్లు నమ్ములు నొస ంగను. 
ణీ శలాక యరుణకాంళు లీనునది. ఆ మెజుంగు(తూపు లష్షయములు. 
ae ముతనువిజయగొరవ సంపా _ప్తికారణము, ఆ కళాపూర్ణు(డు 
Sis రాజునోడించి, యాతని భార్య రూ పానుభూతియు నాత (డును 
దనకూడిగము చేయునట్లు కావించెను. అసంతర మాత (డభినవకౌముది. యను 
సయ వివాహమాడెను. 


2 


[లో 


చతుర్ముఖు( డింత వజికు( జెప్ప(గనే వాణి యాతని తలిదండ్రు లెవరో 
కనుగొనుమని చిలుకతో ( జెప్పెను. అంతట నజుండు సుముఖాస త్తి యాతని 
తండ్రియనియు, దుజ్‌ స్తంభు(డాతని తల్లియనియు( జెప్పి తక్కిన కథనిట్లు 
పూర్తిచే సెను--- 

సత్వదాత్ముండను నాతని సచిపు( డంగదేశముస( (గముకకంతో త్త 
రమును బట్టణము గట్ట యందాతని నభిషిక్తు. గావించెను. మదాశయు. 


116 ఆంధ ప బంధము - అవతరణ పికాసములు 
లో లో 


డాప్పుకిం విసిండికోట. కట్టించెను. అమ్మడాశయునకు రూపానుభూతీయందు 
మధురలాలస జనించెను. అంతట నమ్మదాశయుని పురోహితులు (పథమాగమ 
ద్వితీయాగమ తృతీయాగమ తురీయాగములను వారు కళాపూర్దునిం జేరి 
యాత (డు దాల్చు మణిని బర్యాయమున( దారుపట్ర తత్సంస్పర్శ మహిమచే 
నానందమగ్ను లగుచుండిరి. అంతట వారిలో నొక్క (డు తన్మణీని గరంబు 
నాక్కు_టయు నద్దానికి ( గళాపూర్జుండు కోపించి వారిని బాయంద్రోలి తదపరాధం 
బునంజేసి తత్స్వామియైన మదాశయుని కనక (పొకా రంబు నొల్లక విఘటితంబు 
గావించెను. అమ్మదాశయుండును నద్దానికి విచారింపక యతని దేశంబుసం దే 
యెందైన (బదుక నిచ్చగించినవా (క కముకకంఠో_త్తర పురంబును వీడి 
సకుటుంబముగా( బోవుచుండెను. ఆతని వుత్రి మధురలాలస ప్రయాణ 
క్షోభమున( గృశత్వము నందెను. అంత నాత(డు మగుడ( (గముకకంఠోత్తర 
పురంబున కేగంగా నాతని పుత్రి ప్రసన్నత నందెను, (ప్రథమాగమాదులు 
నటకే యేతెంచిరి. కళా పూర్ణు(డును మధురలాలసను వివాహమాడి సుఖం 
బుండెను. 
2 


వాగ్గేవత చతుర్ముఖుని యీకథ నంతయు నాలకించి, యయ్యది 
కొలనిలో( (దితిబింబించిన తన రూపవిలాసముల6 గూర్చి చెప్పంిడినదేయని 
వ్యాఖ్య గావించినది, ఆ వ్యాథఖ్యానమంతయు (గ్రంథమం చే కలదు. బ్రహ్మయు 
నావ్యాఖ్య సత్యేతరము గాదని యంగీకరించినాండు. అనంతరము వాగ్లేపతా 
చతుర్ముఖులు నగరిలోని కేగిరి. 


అనంతర మొకనాండు రంభతో( నింద్రు. డంథోజసంభవు సేవింప 
నేతెంచెను. అచ్చట మలణిపంజరంబుననున్న చిలుక, వాగ్గేవి మున్ను గావిం 
చిన మణిత విశేష మా కు నింపుగ నావ_ర్డించుచుండెను. రంభయు నయ్యది 
యాలించి “అయ్యవారి సంసేవ వేళ' నమ్మవా రుగ్గడించినారా యిది" అని చిలుక 
నడుగుటయు నాచిలుక తత్స్యరో రోదయంబై_ న తెజంగు నంతయు జెప్ప! 
దొడంగెను. అత్తజి నంభోజభవుని రాణి యయ్యది యాలించి, చిలుక చేసిన 
వనికి. గోపించి. దానిని భూమియందు వెలయాలి వంగడమున( బుట్టుమని 
శపించెను. నలువ యయ్యది విని చిలుకను గరుణించి మొదట వాణి యొనం 
క్‌ శాపంబనుభవించి చురుజన్మంబున మదాశయునకు మధురలాలస యను 
ర బు|తికవై జనించి, కళాపూర్ణునకు భార్యవై, నిఖిలభోగంబు అనుభవించి 
re ర యవశ్యము భూమిలో. (దికాశితమగు ననియు, 
నద్దానిం జెప్పిన వారును వినిన వారును ధాత్రియందు. బుత్తంపా త్తం ప్ర 
పౌతా కాది బహుసంతతిం దనర్చుచు( జిరకాలము (పచుర సం పదభివృద్దిశోవిత 
శుభసాఖ్యంబులు గాంతురనియును నాశీర్వదించెను. " 


కథాకులునము 117 


అనంతరమా చిలుకపడ (తి స వేశ్యాకులమున( గలభాషిణి 
యనుపేర జన్మించెను. | | 


ఒకనాడు కలభాషిణి తన చెలిక త్రియలతో నుద్యానవనమున( దూగు 
టుయ్యెల లూగుచుండ.6గా, (శ్రీకృష్ణ సం సేవార్డులై యాకాశ మార్గమున 'నేగు 
చున్న నారద మణికంధరులు వారలను గాంచి, వారల రూపసౌందర్యము లచ్చర 
మించుబోడుల రూప స సౌందర్యముల( దల(దన్ను చున్నవని [ప్రశంసించిరి. 
అవ్వాక్యములను విమానారూఢులై యేగు రంభా నలకూబరు లాలించిరి. రంభ 
యవ్వాక్యములకు6 'గనలి కలహ ాధోజను చెంతళేగి యాతనితో వాదించి, 
యాతని కోపమునకు( బాత్రయయ్యెను. రంభా గర్వభంగము గావింప నారదు. 
డూహించి, కలభాషిణి నామెకు((బతిగా నిలుపనంచి కలభాషిణిని శిష్యురాలిగా 
సనంగీకరించెను. వన్‌ నలకూబరుని గాంచినదాది యాతనియందు 
మససు కలిగి యుండె 


(్ర్రీక కృష్ణుని యం తిష్పర మున నారదుడు, తుంబురుని జయింప నంగీత 
విద్య నభ్యసించెను. అభ్యస నానంతరము నారదుడు స్వర్లోకమున కేగుచు, 
తన గానమునుగూర్చి (శ్రీకృష్ణుని యంతిపురంబున నేమనుకొనుచున్నారో 
యెజటుంగ(6 గలభాషిణిని నియమించి వారి పరిచారికా రూపంబున నేగుట్యకె 
యామెకు( bt he సామర్థ్యము నొ సంగాను. ఆమెయు నే కావించి 
సం గీతమున డులేరని యంతఃపురాంగనలాదు మాటల నెణీంగించి, 
యాతని యస ea తన యింటి కేగెను. 


అనంతరము కలభాషిణి యుకనాండు తన. యుద్యానపనమున వీణ 
వాయించుకొనుచుండ(గా మణిస్తంభుండను నొక సిద్దు (డు సంహవాహను(డ 
గగన మార్గమున చేతెంచి, ఆమె యొద్ద నాగెను. ఆమె యాతని మాయలకు 
లోనె యాతనితో (గూడ మృగేంద్ర వాహనాలయమున కేగెను. అందున్న 
సుముథాసతి, యను నొక పృద్ధురాలి వలన దన్నాత (డు దుర్గకు బలిగా 
నొసంగ6 దెచ్చినా(డని యెలటీంగి కలభాషణే మిగుల పగల( బొం చెను. సిద్దు( 
డామెను జంప(బోగా సుముఖాసత్సి యామెయెడ దయదలంచి తన కంఠము 
నామె కంఠమున కడ్డుగా నిడెను. మణిస్త్రంభుండు a నా వృద్దనే 
తస కత్తి కెజి 'సేయుటయు నా దుర్గా ప్రభావమున నా సద్యోయొవనమును 
గాంచెను. సిద్దుండంతట. గలభాషిజిని గూడ నరుక ల మృగేంద్రవాహన 
కోపించి యాతని గలభాషిణీ సహితముగ నతిదూరమునం బాజవైచెను. 
వారొక తలిరు(బాన్ను.పై6 బడిరి. పడుటయే తడవుగ ఎద్దు (డు మన్మథాతురత 
గలభాషిణిని పరిరంభణము( గావింప( బోయెను. అనన్య శరణ్యయై యామె 


118 ఆంధ ప బంధము - అవతరణ వికౌసములు 
VFN 


యెలు(గెత్తి యజచెను. ఆ యా[కందనము నాలించి నలకూబరు( డాతోవ 
నేతెంచెను. సిద్దుండు భయమంది పారిపోయెను. 


కలభాషిణియు నింతవజణకు నలకూబరుని గామించి యున్నది కావున 
నారద వరప్రభావమున రంభా రూపమునొంది యా రంభామనోహరాకారునితో 
నొక నికుంజమున కేగెను. ఇంతలో సత్యరంభ వారున్న తావునకు వచ్చెను. 
మాయరంభకును సత్యరంభకును వాగ్యుద్ధమాయెను. ఆకాశగమనశక్రి లేమిని 
మాయారంభను నలకూబరుండెజింగి యామెను వీడెను. అంత రంభ కలభాషి 
ణీని కత్సి కెజి కమ్మని శపించెను. అనంతరము మలియొక నలకూబరు(డ(ట 
కరుదెంచెను. మొదటి నలకూబరునకు రెండవ నలకూబరునకు బాహోబాహీ 
యుద్ద మాయెను, అందిరివురును సమాన బలులగుట( గాంచి, రంభ వారిని 
యుద్దము మాను(డని వారిని చేర్వేర నిలువ నియమించి రహస్యముగ గళా 
పూర్ణుని సుద్ది మన కెచ్చట వచ్చెనని యడుగగా నందు మొదటివా6 డూరక 
తెల్ల(బోయెను. రెండవవా(డు యాథార్థ్యమును వచించెను. అంతట నలకూబ 
రండు మాయానలభూబరుని (మణికంధరుని) శ్రీ ఘకాలముననే మృత్యువు 
వాత( బడుమని శపించెను. 


తరువాత మణికంధరుండును మృగేంద్ర వాహనాలయమున కేగి యట 
నున్న కలభాషిణిని గాంచి యాశ్చర్యమందెను. ఇంతలో మణిస్తంభు(డ(ట 
శేతెంచి యావింత వృత్తాంత మంతయు వారి కెణింగించెను. కలభాషిణీ 
మణికంధరు లొండొరుల (పేమ తెలిసికొని మహాినందము నందిరి. రాని 
యా (పేమయు నీ జన్మమున సఫలమగుటకు వీలులేకుండ నిరుపురును దుర్వార 
శాపోపహతుల్లై యుండిరి. కలభాషిణి తన్ను సంహరింపుమని మణిస్తంభుని 
కోర6గా నాతండాపని కియ్య కొనండాయెను. అంత. గలభాషిణి కోర్కెపై 
మణికంధరుండే యా మెను సంహరింపవలసిన వాండాయెను. అంతట మృగేం[ద 
వాహన మణికంధరునితో “నీవు బలినిచ్చుటలో నాలసించితివి కావున సీ జన్మ 
మున6 గాక మరు జన్మమున( జ(క్రవర్శి వగుదు” వని వచించి, కలభాషిణిని 
పునర్జీవితమై ద్వారవతిలో( దదీయోద్యానవనము నందుండున ట్లను[గ్రహించెను. 
మణ్‌కంధరు(డును జీవితమును రోసి ee గావింప el అమున 
కేగెను. 

మణికంధరుని తీర్ణయా క్రొ వర్ణనమువలన సుముఖాసతి,యు (వృద్ధురాలు) 
మణిస్సంభు(డును భార్యా భర్తలమని తెలిసికొనిరి. వారి పూర్వనామములు 
సుగాత్రీ శానీనులని మణికంధరాదులు కూడ దెలిసికొనిరి. అంతట సుముఖా 
సత్తియు మణిస్త్రృంభు(డు నందేయుండి కొంతకాలము తరువాత వివిధ దేశాట 
నేచ్చ జనింప( జనిరి, 


కా ర అసి [19 


మణికంధరు(య శ్రీశైలము కేగంగనే, యచ్చట నొక యంగన యభినవ 
కౌముదీనామధేయ యాతని శరణు(జొచ్చి, తన్ను వెన్నాండు రాక్షసుని సంహ 
సల ఖడ్గ మాతని కిచ్చెను. మణికంధరు6 డారాక్షసు సంహరించి, 
ఆ రాతనుని. వర ప్రభావమున దానును మరణించెను. 


మరుజన్మమున మణికంధరు(డు సుముఖాసత్తికిని మణిస్తంభునకును 
గళాపూర్ణ్చుండను పేరం బుట్ట, సద్య|ోయౌవనమును గాంచి, సత్వదాత్ముండను 
రాజుచే నీంబడిన కాసారపురమను రాజ్యము నేలుచుండంగా స్వధావు(డను 
సిద్దుండచటి కేతెంచి, యొక మణిశలాకయు, విల్లునమ్ములు నాతని కొసంగను. 
కళాపూర్జునితో యుద్ధముచేసి యోడిన మదాశయు(డను హైహయరాజు, తన 
భార్యయగు రూపానుభూతితోడను, మంత్రియగు దీరభావునితోడను కళాపూర్జుని 
కొలువుననే యుండిపోయెను. అప్పుడే కలభాషిణి మధురలాలన యను పేర 
మదాశయునకు( బుత్రికయై జన్మించి, కళాపూర్ణుని వివాహమాడి సర్వసౌఖ్యముల 
ననుభవించెను. కళాపూర్ణునకు మధురలాలసయందు సారను(డను వాండును 
సభిసవకౌముదియందు సు[పసాదు(డను వాండును జన్మించిరి, 


ఇది మూలకథ. దీనితో సుగాత్రీ శాలీనుల కథ, అలఘు(వతుని కథ 
మొదలగు నెన్నియో కథలను జోడించి, యిమ్మహా(గంథమును గవి (వాసి 
యున్నా (డు. 


యుందడెడివా(డు. సూరన య|ప్రతిమ (ప్రతిభాశాలి. కావుననే ముందటి వాణీ 
చతుర్ముఖుల శృంగార కేళీ ఘట్టము పంచమాశ్వానమునకు మార్చంబడినది. 
కల భాషిణే చరిిత్రముతో గథ (పారంభింప( బడినది. (ప్రారంభఖిము( బట్టియే 
సూరనకు6 దక్కిన (ప్రబంధకర్శలకుం గల భేదము తేటతెల్లము కా(గలదు, 
ఒక్కమా రైదుపాత్రలు రంగము మీదికి వచ్చినవి. రంగము కలభాషిణీ 
విహరించు నుద్యానవనము, సమయము (ప్రభాతము. |క్రింద( గలభాషిణి చెలు 
లతో నూయెల నూగుచుండెను. మీ(ద గగనమార్గమున నారద మణికంధరులు, 
(శ్రి కృష్ణదర్శనార్థము వచ్చుచుండిరి. ఒకవంక రంభానలకూబరులు విమానమ్ముపై 
నేగుచుండిరి. నారద మణికంధరులను, రంభా నలభూబరులనుండి చెటు 
చేయుచు నొక మేఘశకలము తెరవోలె నుండెను. ఇట్టి మనోహర దృశ్యమును 
గల్చించిన కవి(ప్రతిభ సమస్యా రార్హ్హము కదా! 


ప్రబంధ శైలి 


* 


ఆం వాజ్మియమున( [బప్రథమ (గంథమగు భారతము పుట్టిననాట 
నుండియు శైలి విషయమున రెండు మార్గములు చూపట్టుచున్నవి. వాని 
(గమముగా( జాశుక్య శైలియనియుం గాకతీయ శైలియనియుం బేర్కొ 
నగును. ఇందు మొదటిదానికి సన్నయయు, 'రండవదానికి (6 దిక్కానయు 
నాచార్యులు. (ప్రథమ మార్గానుయాయులకు ( (బౌఢసమౌస గుంభితమగు రచన 
యందును, ద్వితీయ మార్షానుయాయులకు ( దేటతెనుంగు మాటల కూర్చునం 
దును (బీతి మెండు. ముదటివారికి శయ్యాసౌభాగ్యమే పరమ లత్యము. అది 
చేకూరిననాండు భావగాంభీర్య మించుక తగ్గినను వారు పాటింపరు. రెండవ 
వారికి 6 బదములకూర్చు సడలినను భాపగాంఫీర 


Pal " 


cr 


లా 


ముస శాలును. ఈ ₹౦డు 


2 


శ్రలులకు సుదాహరఠరణములు : 


సుగుణవు పుట్టనింటికిని జొచి న యింటికి, చేజ మెక్కూ6గౌ( 
దగు చరితంబు నన్నడచు ధన్యవు థీరపు చేవి 
వగలడగింసకున్న భువనంబుల నింకిట నవ 
రు గలక దక్కుమీ హృదయ రో గములన్నియు+ బుచ్చి వెచెదన్‌. 


శయ్యాసౌభాగ్యమునకై. పాటుపడిన యాం(థ కపులలో బ్రబంథకపులు 
ముఖ్యులు. ఈ విషయమున వారికి సర్వజ్ఞుండగు నాచన సోమనాథు(డును, 
గవిసార్వభాముండగు శ్రీనాథుండును మార్గదర్శకులు. నన్నయ నాటిన 
(ప్రబంధ శయ్యావీజము నాచన సోమునినా(డు ననలె త్తి, (శ్రీనాథుని నాండు కొనలు 
సాగి, (ప్రబంధయుగమున( బుష్పఫల సమన్వితమైనది. శయ్యావిషయమున 
సోము(డనేక మార్గముల ద్రొక్కియున్నాండు. చితకవిత్వమును వెలయించిన 
యాంధ్ర కవులలో నీతడే ప్రథము( డనవచ్చును. ఈత. డచ్చటచ్చట రచిం 
చిన యచ్చతెను(గు పద్యములే తరువాతి యయాతి చర్మితాది [పబంధములకు 
మార్గసూచకములై యుండవచ్చును. ఈతని యను పాసాభఖిరతియ( [బబంధ 
కవుల లోగొన్నది. (ప్రబంధ కవులలో దజచుగా( గాననగు దీర్దనమాన 
గుంభిత రచనా విశేషమునకు సర్వజ్ఞ కవిసార్వభౌము లిరుపురును మార్గదర్శ 
కులే యనవచ్చును. సోముని రచనావిశేషమున కుదాహరణములు : 


బంధ శేలి 121 


అచ్చ తెనుగు: 
తొలుకారు మెటు(గుల' తోటలో నాడెతు 
రాయంచ కొదమతో రాయల జాలి 
యిరుల బండారంపు టింటికి( బెట్టిన 
బొండు మల్లెలకోట6 చోరగలచి 
బలుమంచు(6 గంబాల బలసిరా( జుట్టిన 
(కొ త్తమంజిడి బాగు6 గొటిత( జేసి 
పాల పెన్నురువు గుబ్బలిమీ(ద నెలకొన్న 
నిండు వెన్నెల యాన్‌ న జెటీచి 
జడల( ర మెడ(6 జాయప సరిగె చొడల( 
బొడల త తోల్మేన చెలిమిడి eee 
చొడమి (వేజేని ముందట. చొదపు సూపె( 
బొడవు లందెల్లం బొడవైన టోటుడేల్చు. 
అంత్యానుుపాసము : 
భయరసమగ్నులం [బథనభగ్నుల దుర్భరదైన్య భుగ్నులన్‌ 
సయస విలగ్నులన్నివసనాయిత నీర్భ్యృత నగ్నులన్‌ బరా 
జయ పరివిగ్నులం (బిణతి సారవలగ్నుల నగ్నులన్‌.... 
ఇట్ట సద్యము లచ్చటచ్చట యెజ్షన కపితయందును గాననగును, 
దీర్భసమాసములు : న 
గాండీవారావయుంపాఘటిత భి 
గండాభోగ (శమాంభఃక కరణ క 
ఖండాస్మత్కా ౦డపాళీకబళిత సత 
ద్దండాతిక్రాంత గీర్భాంతకయమభట సంతాసముం గాన” తిన్‌. 


ఇ(క( [బబంధకవులు సర్వవిధముల (శ్రీనాథుననుకరించిరి. తన కవితా 
(పాగల్బ్య మెట్టిదో శీనాథుండీ [క్రింది పద్యమున( బొందుపజంచి యున్నాండు 


వచియింతు వేములవాడ భీమన భంగి 
నుద్దండలీల నొక్కాక్కమాటు 
భాషింతు నన్నయభట్టు మార్గంబుస 
నుభయ వాక్సా9ఢి నొకొ్యక్య్క-మాటు 
వాక్రుత్తు తిరక్కుయజ్య (ప్రకారము రసా 
భ్యుచిత బంధముగ నొక్కాక్కమౌాటు 
పరిఢ వింతు (పబంధ పరమేశ్వరుని రేవ 
' సూక్తివైచిత్రి నొకొ_క్య మాటు .., 


౪౬ 
౧ 
A 
గ్‌ 
1 
(1 
ర్‌ 
Gi 
య 
9 
29 
dq 
గ్ల 
రి 


ఇట్టి ప్రశంసకు శ్రీనాళు(డు ప్యాతుండనుటలో సందియము లేదు. శయ్యా 
ని నా 


భుస హాగ్‌ మెండనుట కనేకోదాహవణముల.( జూప 


_స్తబక పంక్తుల 
శరదాగ మారంభ సంపూర్ణ పూర్ణిమా 
విమల చంద్రికలతొ వియ్యమంది 
బిసరుహాసన వధూ పృధుపయోధరభార 
హారవల్లరులతో ననంగి పెనంగి.... 
చిటుసాన( బట్టించి చికిలి సేయించిన 
గం|డ్రగొడ్లలి నిశాగహనలతకు. 
గార్కాన్న నివిడాంధకాఠరి ధారాచ్చటా 
స త్రవాటికి వీతిహోత్ర జిహ్వా 
నక్ష్రకుముద కాననము గిల్లెడు బోటి 
(పాచి యెత్తిన హ_స్తపల్లవా(గ 
మరసి మింటికి మంటి.కెక్య సందేహంబు( 
బరిహరింపంగ+ బాల్చడ యవధి.... 
దీర్చ సమాస గుంఛితమగు రచనయంచదేకాక, యందముగ సంస్కృతాంధముల 
మేళగించి పొందుపటుచుటయందును గవి సార్యభౌాము( డితరకపులకు( దీసి 
పోవువాండు కొండు. 
హాలహలంబను నల్లొనేరెడి పండు 
మిసిమింతు(దును గాక మింగినా(డు 
"పెనువేలి కొనగోర చిసరుహాసను మోము 
కెందమ్మి విరిచోలె గిల్లినాండు.... 
(శ్రీనాథుని పద్యము లన్నియు హృద్యములే యయ్యు నాతని సీసములు మా(త్ర 
మనుపమానమని చెప్పక తప్పదు. సనమపాద విన్యాసమున. బౌలుపారుచు 
సీతని సీసములు మత్తమాతంగ గమనమును దలపించును. ఈతని సీసపద్య 
రచనానై పుణ్యము తరువాతి [పబంధకవుల ననేకుల నాకర్షించినది. అందు 
నల్లసాని పెద్దనాదు లీతని పద్యపాదములనే యథాతథముగా వాడుకొన్నారు. 
(శ్రీనాథుని శ్రైలికి మెలు(గు పెట్టినా(డు పెద్దన. “అల్లసానివాని యల్లిక 
జిగిబిగి” యను మాట యీతనియెడ సర్వథా సార్థకము. (శ్రీనాథుని వలెనే 


ప్రబంధ శై 123 


"పెద్దనయు. టౌఢథసమాన (ప్రియుడు. అట్లయ్యు నచ్చటచ్చట( బబనాద 
గుణమును గూడ: టోషించి యున్నాడు. 

ఉల్లముసందు నక్కటిక మూనుట మీకులమందు(గంటి మం 

చల్లన మేలమాడు నచలాత్మజ మాటకు లేంతనవ్వు సం 

ధిల్ల( గిరీటి. బాశుపతి దివ్యశరాఢ్యుని. జేయు శాంబరీ 

భిల్లుండు కృష్ణరాయల కఖీష్ట శుభపతిపాది గావుతన్‌. 

తావుల్‌క్రేవల(౬ జల్లు చెంగలువ కేదారంబు తీరంబునన్‌ 

మావుల్‌ (క్రోపులు నల్లిబిల్లిగొను కాంతారంబుసం దై౦దవ 

(గావా కల్పిత కాయమాన జటిలద్రాకెగుశుచ్చంబులం 

బూవుం దీవెల నొప్పు నొక్కభవనంబున్‌ గారుడోత్కీ_ర్లమున్‌, 
పొఢసమాసరచన కుదాహరణము లనేకములు చూపవచ్చును. మచ్చున 


bs 
a 
ts 


అ(ట(జనికాంచె భూమిసురు( డంబరచుంబి శిరస్సరజ్ఞరీ 
పటల ముహుర్ముహుర్ల్షుఠదభంగ తరంగ మృదంగ నిస్వన 
స్ఫుట నటనానురూప పరిపుల్ల కలాప కలాపిజాలముం 
గటక చరత్క రేణు కరకంపితసాలము శీతశై లమున్‌. 
నకు శ్రేషయందాదరము తక్కువ. (ప్రబంధకవులకు సంవాదాత్మక మైన 


ద 
ద 
లిని జూపినవా(డు పెద్దనయే. 


"పె 
ల 

(ప్రబంధశై లి రామరాజభూషణుని కఏితయందు( బరమావధి గాంచినది. 
వ్యర్థపదములు లేక కూర్చు నిగికల్లి కమ్మచ్చు. దీసినట్లీతని పద్యము లలరారు 
చుండును. మటియు నీత(డు సంగీతకళశారహస్యనిధి యగుటచే [బతిపద్యమును 
స్వరకల్పన కనువుగా నుండునట్లు రచించినాండు. ఈతని పద్యములే కాక 
గద్యములు కూడ సంగీతానుగుణముగ బాయ(బడి యున్నవి. ఈనాండుకూడ 
నాగద్యపద్యములకు స్వరకల్పనచేసి పాడువారు గలరు. ఈక్రింది పద్యముల: 
బరిశీలించునది : 
అడుగు వెట్టదు నవ్యహరిచందన లతాంత 

సరణీపై( గాని యాయరుణ చరణ 
శేలనంటదు కోరకిత పారిజాత వ 

ల్రరిం గాని యీయతి లలితదాహా 
తసువు( జేర్చదు నవోదార మందార మం 

జాల శయ్య (గాని యీ సురభిళాంగి 
"పెదవి ( జేర్చదు కల్ప పృథివీజ ఫలసంత 

తియెకాని యీమోవితీపులాడి .... 


124 ఆంధ ప బంధము - అవతరణ వికానములు 
క ళో 


మందయానము నేర్చు నిందింది రాజీవ 
రాజీవ రాజన్మరాళరాజి 
కొలికి పల్కులు నేర్చు లలిత నానావాన 
నాబాస నికట కానన శుకాళి 
లు నేర్చు. గుముద రసామోద 

సామోద మధుప శుద్ధాంత సమితి 

( దటరూఢ కల్పాగ 
కల్పాగచర నీలకంఠవితోతి.... 


వచనమునకుడాహరణము ; ' 
మజియు నక్కులాచల సంతానంబు సంతాన కుసుమ వాసనాసమాగత 
సారంగ సంగీతభృంగీ తరంగంబు లుపాంగంబులుగా( బొడు వేల్పు 
గాణీల పాణీరిత మాణిక్య వీణామధుర క్యాణామృతంబుల( గరంగి 
జరుగు కురువింద కందళంబుల జలంబుల6 బదనైన గైరికతలంబులం, 
టోడమిన కారణగుణంబున6 చిగడంబు డంబు విడంవించు నిగనిగని. 
తొగరు నిగుడనెగడు.... 


వచన రచన యందు? (బ్రబంధకవులందటును శబ్ణాలంకార (పొఢిమ( జూపియే 
యున్నారు. శజ్దాలంకార రచనాకొశలము రామరాజభూషబణునకు సహజసిద్ద, 
మగుటచే నట్టి పద్యములందు(గూడ మచ్చునకేని వ్యర్గపదముగాని, భావలోపము 
గాని కానరాకుండ రచించినా(డు. ఈక్రింది పద్యమెంత మనోజ్జముగ 
నున్నదో చూడుడు: 


ఒకచాయ ననపాయ పికగేయ సముడాయ 
ముకసీమ నానామయూరనినద 
చెబకవంక నకలంక మకరాంక హయ హేష 
లొక(క్రేవ వనదేవ యువతిగీత 
మొకచెంత సురకాంతల కరాంత తతనాద 
మొకదారి నవళారికోదితంబు 
లొకయోర( బటు చారణ కుమార ఫణితంబు 
లొకదండ నలిమండలి కలగాన = 
మొక్క మొగి (మోయఈ గదళీగృ హోపపన్న 
కిన్నరీబ్బంద బృందసంగీత రీతి 
నమరు నతివేల కోలాహలముల కలిమి 


నధిప యీయద్రి కోలాహలాఖ్య మొక్కొ. 


వ్రదింధశైలి 125 


మున బెక్కులు కలవు. అందు( గవితాగాంఫీర్యమున కెట్టిలోపమును గాన 
రాదు---కాని యీతని ననుకరించిన కవులీ శబ్దాల ౦ంకారబ్యామోహమున( ఐడి 
యీతనికి. గల భావగాంభీర్యమును జూడరై రి. 

'ప్రబంధకవులందజును శయ్యావిషయమున( గడు నిపణులే యన 
వచ్చును. ద్వ్యర్థికావ్యముల యందును శైలి మనో హరముగనే యుండును. 
(గంథవి స్తరఖీతిచే నవియన్నియు నిట నుదాహరింపక విడిచితిని. 


ప్రబంధ కవులు - చారిత్రక విషయములు 


విజయనగరాదధీశ్వరు(డును, సాహితీ సమరాంగణ సార్వభౌమ బిరుదాం 
చితుండును అగు శ్రీకృష్ణచేవ రాయలే ఆంధ వాజ్కయమునందలి (ప్రబంధ 
యుగమునకు యుగకర్త. కావుననే దీనిని రాయల యుగమనియు నందురు. 
కవియ(, గవిపండిత పోషకుండు నగు నీ రాజకంఠీరవుని యుగకర్తగ 
నెంచుటలో నసంభావ్యమగు విషయ మెద్దియును లేదు. రాయల యుగమునకు( 
బూర్యము (పప్రబంధములు లేకపోలేదు. కాని వానికిని, రాయల యుగ ప్రబంధము 
లకును గొంత భేదము కలదు. రాయల యుగ (ప్రబంధములందు కథనిమిత్త 
మాత్రముగ నుండును. వర్షనాది స్వకపోల కల్చ్పనలకు( (దాధాన్యము మెండు. 
ముఖ్యముగా నానాటి (ప్రబంధము లాంధ్రీకరణములుగా వు, వానియందర్థాతిశాయి 
యగు శదివెచితి సర్వనా ధారణముగా గోచరించును. (పదిం దేతిహో కస రచనా 
సాంకర్యము వానియందు గన్సట్టదు. రాయల యుగమునకు( బూర్యము పుట్టిన 
ప్రబంధములు కొన్ని కేవల మాంద్రీకరణములు. కొన్ని(టియందు (పబంధథ 
ధోరణియు, నితిహాస ధోరణియు( గానవచ్చును, కొన్ని యందదుకులుగ వివిధ 
చిత్రకథా సంపుటీకరణములవలె నుండును. ఆ (గంథముల (గూర్చి దత _ర్రల( 
గూర్చియు ముందటి (పకరణమున వివరించియున్నా(డను. (పస్తుతము రాయల 
యుగ మందలి ప్రబంధ కర్తలనుగూర్చి విచారింతము 


(పపపధమమున యుగకర్తయగు రాయలకు సంబంధించిన చారిత్ర 
కాంశములను బరిశీలింతము. ఇమ్మహనీయు(డు కృతిభర్తయేగాక, కృతి 
కర్తయునై యున్నా (డు. విష్ణుచి త్రీయ మను నామాంతరముగల ఆము క్రమాల్యద 
యను మహా ప్రబంధము నీతోడు రచించెను. నంది తిమ్మన రచించిన పారిజాతా 

పహరణ (పబంధమునకును, అల్లసాని పెద్దన రచించిన స్వారోచిష 
మనుసంభవ (పబంధమునకును ఈతడు కృతిభర్తయై యున్నాండు. ఈ మూండు 
(గంథములందును ఈ రాజకవికి సంబంధించిన విశేషాంశము లనేకములున్నవి. 
మజీయు నీతని జీవిత చరిత్రకు సంబంధించి శాసనాధారములు సపెక్కులు 
గలవు. అందు కొన్ని యీతండే య. వేసినవి, కొన్ని యీతని దుర్గాధి 
పతులు (వాయించినవి. వీని నన్ని(టి నాధారముగా( గొని యీతని జీవిత 
చరిత్రమును బరిశిలించుట నముచితము. 

ఆముక్తమాల్యదయందును, మనుచరిత్ర పారిజాతాపహరణములందును, 
. పెక్కు శిలాశాసనములందును, రాయల నంశవర్ణ నము చేయబడి యున్నది, 
ఈతని వంశమునకు తుళువ వంశమని పేరు, ఏరో వంశమునకు మూలప్పరుమ' 
డగు తిమయ నాయకుడు తుళువరాజ్యమును బరిపాలించుటచే వీరి వంశమునకు 


బంధ కవులు _ చారిత్రకత విషయములు 127 


తుళువ వంశమనుపేరు వచ్చిసట్లు నంది మల్లయ ఘంట సింగయ కవులు 
రచించిన పరాహా పురా రాణావతారికనుబట్టి యూహింపనగును. ఈ పరాహా 
వరాయల తండ్రియగు నరసనాయకున కంకితము చేయ, 


బడినది, ఆ (గంథమున కృతిభ _ర్ఫృ వంశావతారము పర్ణింపుచు నౌ జంట 
కు లిట్లు వచించిరి 
మిన్నులమోచి ఛాగ్యముల మీటీస కోటల రమ్యహర్మ్య నం 
పన్నత సస్యదాట గరిమంబుల( దో(టల వాహ వారణా 
భ్యున్నతి. గేలిదీర్చికల సుగభటావలి వన్నెశకేక్కె_ వా 
ee Nes క 
రాన్నిధి కాంచిపె eX దుళువరాజ్యము సంతతి ఎ భోజ్యమై 


ఆ తుభువరాజ్యమున వి 

ఖ్యాతి పహించిరి దిగంత కరికటతట సం 
భూత మదక్షొళన వి 

ద్యా తత్ప్చరకీర్తి( బెండ్రియాడిన రాజుల్‌. 


వారల క్యగగణ్యుండు నివారితలై రి వరూధినీధప 
శ్రీ రమణీ విలాసు(డు విచిత్ర కళాకుశలుండు తిమ్మ ధా 


వ్‌ 


శ్ర రిమణుండు సంపద వరించె మరాట వరాటలాట గాం. 


ల్‌ 


ధార యుగంధరాధిపసదః (ప్రకటీకృత బాహువీర్యు(డై. 


తుళువ నామము మొదట దేశవాచక మనియు, దధేశపాలకులు గావుస వీరి 
పంశ నామము నదియే య యయ్యెననియు, బె బై వార్యములనుబట్ట స్పష్టమగుచు న్నది. 


కాని అల్లసాని పెద్దనార్యిండు తన మనుచరిత్రయందు వీరి వంశ 
నామమునుగూర్చి యింకొక విధముగా. జెప్పియున్నా(డు. చంద్రపంశమున 
సుపని ద్దుండు యయాతికి యదుతుర్వసులను నిర్వురు పుత్రులు గలరనియు, 
సెందు తుర్వసు వంశమే తుళువా "న్యవాయ మయ్యెనని పెద్దసగా వ కల్పన ; 


అతనికి యదుతుర్వసులను 

సుతు లుదృవమంది రహితసూదనులు కళా 
న్విత మతులు వారిలో వి. 

(శుతకి ర్తి వహించె( దుర్వసు (డు గుణనిధియై. 


వాని వంశంబు తుళువా; న్యవాయ మయ్యె 
నందు( బెక్క_ండ్రు సృపు లుదయంబు నొంది 
నిఖిల భువన (ప్రపూర్ణ నిర్హిదకీర్తి 

నధికుల్లైరి తదీయాన్వయమున. బుట్టి. 


128 ఆంధ్ర ప్రవింథము - అవతరణ వికాసములు 


నంది తిమ్మస కృతమగు పొరిజాతాపహరణమునందు6(6గూడ తుర్వసు 
వంశమునంచే రాయల పితామహు(డగు నీశ్వర నా నాయకు (డు జన్మించినట్లు 
చెప్ప (బడి యున్నది. కానీ యిందు తుర్వసు వంశమే తుసవ వంశమని 
చెప్పబడలేదు. తుర్వసు శద్రిము తళువశ బ్ర మెట్లయ్యెనో పెద్దన చెప్పలేదు. 


ల్‌ 


6 
వరాహ పురాణ కర్తలగు మల్లియ సింగయ కవులుగూడ తమ కృతి నాయకు! 


ట్‌ 


గు నరసనాయకుని చంద్రవంశజునిగా. బేర్దానలేదు. ఆ (గంథమందే సాళువ 
సింహభూపతినిగూర్చి చెప్పుచు * తుహినాంశు వంశ పాథోరాశి మాణిక్య 
మని యాతని వర్షించియున్నారు. ఈతనికడనే నరసనాయక(డు చాలకాలము 
సేనాధిపతిగ నుండెను. ఈ కవులు సాళుడ నరసింహభూపతిని స్పష్టముగ( 
ws చెప్పుటచేతను, క భర్తయగు నరసనాయకుని వంశ 
విషయమున మూకీభావము వహించుటచేతను, వీరి పంశము చంద్రవంశము 
కాదనీయే యూహింపనగును. 


ల 


క్రమము గా. వీరు విద్యానగరాదీశ శ్వరులైన యనంతరము వీరికి చంద్ర 
వంశముతోడి Sa కల్చింపంబడి యుండును. (శ్రీకృష్ణదేవరాయల 
తండ్రియగు నరసభూపతిని, తాతయగు నీశ్వరభూపతిని మల్లియ సింగయ 
కవ్పలు క. బ్రిమును జేర్చియే వ్యవహరించియున్నారు. దీనినిబట్టి గూడ 
వీరు. చం[దవంళజులు గారనియు, నాయకళబ్ద వ్యపహారముచే భూ ద్రులే 
యనియు మనము ని నిర్ట్ణయింపపచ్చును. నరసనాయకుని పుత్తుండగు వీరనరసింహ 
రాయల కాలమున వీరు క్ష(త్రియులుగా( చేర్కొ_ నంబడిరో తరువాత కృష్ణదేవ 
రాయల కాలమున వీరు చం(దవంశజులగు క్ష త్రియులని స్పష్టముగా జెప్ప. 
బడినది. కొప్పన వీరికి చం[దవంశముతోడి సంబంధము కల్పిత మేగాని 
వాస్తవము గ 
తుళువవంశము సాళువ వంశాంతర్భాగమని కొందణి యథి ప్రాయము." 
కౌని యది సరిగాదు. వరాహపురాణ కర్తలు సాణవ తుళువ పంశములను 
రెండింటిని వర్ణించి యున్నారు.! అందు తుళువ సరసరాజును, ఈశ్వర 
భూపతియు, సాజవ నరసింహరాయలకడ దండనాయకులని మాత్రమే చెప్పి 
వారికి. గల బాంధవ్యమె. నిజమగు నెడల దానిని గూర్చి చెప్పు 
కుండుటకు కారణము గానరాదు. సాళువ నరసింగరాయలకు తిమ్మురాజను సనగ 
డు. నామసాదృశ్యమును బ బట్టి ఆతిమ్మరాజే తుళువ వంశ మూల 
ప. మహాయుగము - కొమ్మరాజు లక్ష్మణరావు పంతులుగారు. (841-148 
పుటలు 


1 
5 


2. ఆంధకవుల. చరక - పథమసంపుటము : నంది మల్లియ ఘంట సింగయరకపులు . 
వీరేశలింగంసంతులు. 


) బంధ రవులు - చారి, 


ప్ర క విషయములు {129 


త Rs 

రుమండగు తిమ్మయ నాయకు(డని ఏరీ భ్రాంతికి లోనై యుందురు. పరాహ 
ey రలు సాచవ తిమ్మురాజును బేర్కొబని, యాతండు తుళువ రాజ్యాధిపతి 
యని కలర్‌ చేతను, తద్వంశమందే నరసనాయకౌదులు జన్మించిరని 
చెప్పకపో పుటచేతను, సాళువ తిమ్మరాజే తుళున వంశ మూలపురుషుండని 
చెప్పుటకు వీలులేదు. ఈ రెండు వంశములకును ప్రభుదండనాయక సంబంధము 
తప్ప వేరొక సంబంధము కాసరాదు. తుళువ వంశము సాళువ సంశాంతర్భా 
గముకాదు, వీరు చంద్రపంశి జులగు క్షేతియులును గారు. 


శాసనాద్యనేక సాధన సామి వాపలనసిసంత ప రాయల 
జీవిత చరిత్రకు సంబంధించిన అనేక విషయములు వివాదగ్ర_స్తములుగనే 


యుండుట శోచనీయమగు విషయము, రాయలా రాంధ్రు(డా కర్ణాటు (డా జను 
సమస్య నేటికిని విడదీయరాని చిక్కుగనే నిలిచియున్నది. చారిత్రక పరిశోధకు 
లనేకులు ఈ విషయమున6 దమకు(దోచిన సమాధానముల సిచ్చియున్నారు. 
తర్జాటకులు రాయలు కర్ణాటకుండే యనుచున్నారు. ఆ౦(ధులాత( డాం(ధుండే 
యనుచున్నారు. మహాపురుష లేజాతికి. జెందినను మహోప్పరుషులే. జాతిమత 
కులభేదములు వారి మహోప్పరుషత్వమున కడ్డుగా నిలువ(జాలవు. కాని వారు 
మహాపురుష లగుటచేతనే (ప్రతిశాతియు హరన దనలో( జేర్చుకొసుటకు 
యత్నించుచుండును. రాయలు సర్వసామాన్యుండగు రాజేయైసచో ఆతని జాతి 
నిర్ణయ విషయమున నిందటిన్ని పట్టుదలలు పహించెడివా రు కాలేమో! అది 
యటుండనిండు. పశ్నరానేవచ్చిసది. దానికి యథాశక్తి సమాధాన మిచ్చుట 
వమనవపిథి, 


ఇ 


ఆము క్రమాల్యడా ఏఠికలో రాయలు తన్ను ఆంధ్ర విష్ణువు “కన్నడ 
రాయా అని సంటోధించిసట్లు చెప్పికొనియున్నా(డు. “ఎను దెలుంగు 
రాయ(డన్‌' అని తన్నుగూర్చి ఆంధ్రవి మ్ణపు క Hel రాయలను గన్నుడ 
రాయా యని సంటబోధించుట నిస్సందేహముగ పె క గ్రాసందియములకు : దావిచ్చు 
చున్నది. కాని దీనినే యాధారముగ(గొని రాయలు కర్పాటుం డనుటకు వీలులేదు. 
విజయనగరాధివతులను గర్జాట &తిపతులనుట (కొత్తవిషయము గాదు. 
శ్రీనాథుడు తన కాశీఖండములో(. దనకు గనకాభీ స... గావించిన 
రాయలను గర్హాట &ితినాథుండనియే పేర్కొ నియున్నా(డు." మణియ “తల్లీ 
రన్నడ రాజ్యలజ్యు ' అనియే విజయనగర రాజ; శ్రలత్యీని సంబోధించియున్నా(డు.2 


గా 


జ్‌ 


© భా, టు జ ఇ” ఖు ॥ అట ఇ” ళు లీ ఆరా. x 
1. కర్జాట &ఠినాథ మౌక్తిక సథాగారాంత రాకొల్ఫిత స్వర్ణస్నాన జిగ్యత్సస్‌చద్ద కవిరాట్సం 

సుత్య చారిత్ర - కాళీఖండయు. 

—_ బీ 





2 తల్లీ కన్నడ రాజ్యలక్ష్మీ దయలేదా నేను (శ్రీనాథుండిన్‌ శ్రీనాథుని చాటుధార, 
(9) 


ఇ Wn We ROE WH వ : ఇన 
కావి యింతమాత్రమున మును గు గుస ney స్యగన మి గెలియు? చి. 
జ గ చ అటో న కు ణి జానే ౬ ఇ ఉన 
త త్పరిట్కారమున కన్యమార్గముల నన్వేషింపపలసి యున్నది 


రాయల వంశమునకు మూలపురుమ(డు తిమ్మ 


చేశుస్టు (డని వరాహాపురాణక_ర్తలు హా ఆ 
రాయలును తుళుజాతికి సంబంధించినవి (దే యగును. అన్యు(డు కా (దాల(డు, 
శె 


తారం తం శీ 


కావున నీ ప్రకారముగం జూచినచో రాయలాంధ్రుండును గాండు; కర్టాటుండును 


వ్‌! కవిధముగ(6 జూచినచో రాయలా ౦(ధ్రుండే యని చప్పపచు సు, 
త్‌ ఏరు తుళుదేశీయులే యగుదురుగాకి, కాని వీరి మూలపురుషు(ండయి 
గ కా కాలముననే వీరు తుళుదేశమును సీడి క అనకు పలస 


వచ్చిరి. సొళువరాజు జాల నా(శ్రయించి, చంద్రగిరియందు సి సిరనివాసముల నేర్పరచు 
కోన, ఆంధ్రుల తో సంబంధ hrs — తుళుప పంశ 


ఇ 
శి 


భ్‌ 


ముస జన్మించిన రాజులందటు ఆంధ్ర త్రి సీఅనే వివాహమాతిరి. వారి మాతృభాష 
యగ తుళుఫాష పరిత్యజించి ఆం(ధ్రమునే మాతృభాషగా సీ స్వికరించిరి. ఆంధ్ర 
కప్పుల నాదరించి పోషించిరి. కృతిక ర లెరె; కృొతిభ్నర్తలై 6. 


జంటకవులగు నంది మల్లియ ఘంట సింగయలు శశ్వ్యిరనాయకుని 
పోొషణమున పవృృద్దిగాంచిరి. వారు రచించిన వరాహపురాణమునకు ఈశ్వర 
సరసనాయకు(డు కృతిభర్త. ద్విపద నారసింహ పురాణ, పచస చాలథాళత, 
నాభరి చరిత్రాద్య నేక (గ్రంథ సిర్మాణచణు(డగు చెన్నకవిని వఏరసరసింహరాయ 
అ(గజోరము లిచ్చి సత్కరింబిను. 


జో 


ఇక్‌ కృష్ణరాయల ర ము చెప్పుటనాపశ్యక 


2] 
ర 
Ea 
గా 

ఫ్ర 
ur 
[ఓ 
te 
<< 


కల్చ్పఘాజము. స్వయముగ కవి, బహుకావ్య నిర్యాణ దపండు. ఆం ధవాజ్మయ 
ముస కీతని కాలము స్వర్ణ యుగము. వపెయేల. ఈత (డాం ఛోజు(డు. 
కృష్ణదేవరాయల యనంతర ము విజయనగర సింహాసనము నధిస్టిం చిన 
అచ్యుత త దేవరాయలు (పతి సంవత్సరమును ఒక యుత్తమాం(థ్ర రావ్యమును 
"ఆ ఇ అ ణో లల ఎత 
రచింస(6జసి, తన. రర్చించెడివా(డు. 


టూ 
అట న న A wd బం ల ఆ 
యిషదవమగు (ఇ జంక 
జ్‌ 
ఈ 


ప్రబంధ కవులు = చారిత్రక విషయములు" 131 


చాంధవ్యములను 'గలిగించుకొని, ఆంధ్రత్రీల గర్భమున జనించి, 
ఆం(ధ్రులతో( గూడి మాడి జీవనము నల్పి, ఆంధ్రమున (గ్రంథరచన 
చేసి ఆంధ్రకపుల నాదరించి ర్‌ సర ఆంధ వాజ్యయమును బెంపొం 
దించిన తుళువరాజు లాం(ధులు గాక. యన్యు లెట్లు గాంగలరు. కావున 
కృష్ణరాయ లాంధ్రుండనుటయే సమంజసము. 1 


శ) కొమ మ(రాజు లక్ష్మణరావు పంతులుగారుకూడ రాయలాం[ధుండే గాని 
టు. గాడని తమ మహమ్మదీయ మహాయుగమున సోపప సత్తికముగ 
నిరూపించియున్నా రు. 

మహాపురుమండగు రాయల విషయమున నొక యప (ప్రథగలదు. 
రాయల తండ్రి యగు . సరసనాయకునకు తిప్పాంబయను భార్యయు, నాగాంబ 
యను భోగ కాంతయు( గలరనియు, నందు తిప్పాంబకు. పీరనరసింహ 
రాయలును, నాగలాంబకు కృష్ణరాయలును జన్మించిరనియు ఒక కింవదంతి 
(ప్రచారములో నున్నది. 

శ్రీ గురజాడ శ్రీరామమూర్తి పంతులుగారును, (శ్రీ వీరేశలింగము 
పంతులుగారును ఈ విషయమునుగూర్చి తాము రచించిన కవుల చరిత్రములలో 
(ప్రసంగించి యున్నారు. ఇరువురును నాగలాంబ భోగకాంతయను నిర్ణయము 
నకు వచ్చిరి. 

(శ్రీ గురజాడ శ్రీరామమూర్తి పంతులుగారు తమ విశ్వాసమున కాధా 
రముగా కొన్ని ప్పుక్కిటిపురాణములను వివరించిరి. 

శ) వీరేశోరింగము పంతులుగారు ఈ విషయమున నాంధ్రకవుల చారిత్ర 
ముస నిట్లు (వాసి యునా ఎరు: | 

కృష్ణరాయల తం(డియైన నరసింహరాయలకి నా యనియు, 

నాగాంబయనియు ఇద్దరు భార్యలు గలరు. ఆయిరువురిలో తిప్పాంబ 

పట్టపురాణి యనియు, నాగాంది భోగకాంతయనియు చెప్పుదురు. కొన్ని 
శాసనముల యందు(గూడ నికే గానంబడుచున్నది. 

పెవాత కేవలము నిరాధారమైనది. నాగమాంబ భోగకాంతయని 
నిరూపించు శాసనమొక్క_టియును లేదు. ఉపరి, నాగమాంబ నరసనాయకుని 
భార్యయే యని నిరూపించు శాసనములు గలవు.. ఈ శాసనములు కృష్ణరాయల 
కాలమునాటి వైనచో మనమించుక సందేహింప వచ్చును, కాని వీరనరసింహ 
రాయల కాలమునాటి శాననములండే నాగలాంబ నరసనాయకుని భార్యయని 
స్పష్టముగా చెప్పంబడియున్నది. చూడుండు : 





pe 


1. భారతి, సర౭ధారి, ఫొలుణము, డొకరు వెంకట రమణయ్యగారు. 
శీ ౧ రు 


132 అంధ్ర ప్ర 


జాతౌ ంహేన్గ కృష్ణరాయ మహీపతీ. 

ja న్నరన రాజేన్హా) శ్తిప్పాజీ నాగమామృయోః, 

మా ద్వీర నృసిం హేన్టఏ కృష్ణరాయౌ బభూవతు 8, 

DO సద్గుణౌఘ సముద్రయోః, 
యో ర్వీర నృసిం హేన్ష పిత్ర్యం సింహాసనం (శ్రితః. 


గ్గ 


మీది శాసనముబట్లి నాగలాంబ భోగకాంత కాదనియు, నరననాయకు. 
డగ్నిసాకీగ వివాహమాడిన భార్యయనియు స్పష్టమగుచున్నది. శాస సనస్థమగు 
నాధార మిటుండగ, పుక్కిటి పరాణగాధలను వనితలు వీలులేదు. 


ఈవిషయమున విచిి తమగు నంశ మింకొకటి యున్నది. వీరనరసింహ 

రాయల శాననము లందును, శ్రీకృష్ణదేవరాయల శాసనము లందును నరసనాయ 
కున కిరువురు భార్యలనియే చెప్పబడియున్నది, కాని కృష్ణరాయల యసంతరము 
విజయనగర సింహాసనము నధిష్టీంచిన అచ్యుతరాయల. కాలమున నరసనాయ 
కున కోబమాంబ యను నింకొకభార్య యున్నట్లు చెప్పబడియున్నది. 


తిస్రో నృప స్యేత్యభవన్న ఫీష్టా 
స్తిప్నామికా తాసు చ నాగమామ్బా, 
' పట్టాభిషిక్తాః పతిదేవతానా 

ముత్తంస భూషామణీ రోబమామ్బా. 
తిప్పామ్బికాయా ద్విజసంపచేఒభూ 
ద్విఖ్యాతిమా న్వీర నృసింహరాయః, 
నాగామ్బికా యాం నరసావనీన్హో 
కీరా కరోఒజాయత కృష్ణరాయః. 


అచ్యూతరాయల కంకితమైన అచ్యుతరామాభ్యుదయ మను సంస్కృత 
(గంథమున మిది శ్లోకములు గలవు, ఫర నృసింహరాయల శాసనములలో గాని, 
శ్రీకృష్ణదేవరాయల శాసనములలో గాని ఓబమాంచా (పసన కిలేదు, అచ్యుత 
రాయలు రాజ్యాధికా రమును కర (| ఓబమాంబ నరసనాయకుని మూడవ 
భార్యగ (ప్రత్యక్షమమునది.' దీనిని బట్ట చూడగ సీమె భోగకాంతయేమోయను 
సంశయమున కవకాశము గలుగుచున్నది. కాని యీవిషయము నిదమిళ్థ ముగ 
నిర్ణయించుట కాధారములు లేవు, శ్రీకృష్ణరాయల తల్లి మాతము ఫోగకాంత 
కాదు. ఆమె నరసనాయక్రుని భార్యయే, 


బంధ కవులు - వారిత క విషయములు 133 


కృష్ట దేవరాయల జన్మదిస విషయమున? గూడ వాదోపవాదములు 
గలవు. అందు ముఖ్యమైనవి రెండు చాదములుమాత్రమే, ఈవిషయమున 
శ లక్ష్మణరావు పంతులుగారు తమ మహమ్మదీయ మహాయుగమున నిట్లువాసి 
. యున్నారు: 


(యః | 


కృష్ణరాయలు 1465 లో జన్మించెనని యొకండును, 1487 లో జన్మిం 
చెనని యొకండును (వ్రాసియున్నారు. కాని యీ మహారాజు జన్మదిన 
మిదియేయని నిశ్చయముగా జెప్పుట కాధారమేదియును లేదు. 


| వ్‌ లో ఖో లొ ల వా 3 లో 
(కీ వీరేశలింగం పంతులుగారు కూడ నిపే |వాసియునా? రు. 
( (9 ఏ. 
య శ 


ఈ రెండు వాదములను సమగ్రముగా పరిశీలించిన యెడల శ్రీకృష్ణదేవ 
రాయలు 1487 లో జన్మించెనను వాదమే సమంజసముగా( గన్నట్టు చున్నది. 


నందిమల్లియ ఘంటసింగయకవులు తమ వరాహ పురాణమును 
1485 = 1490 (ప్రాంతమున రచించియున్నారు. సాళువ నరసింహ భూపతి 
రాజ్య కాలముననే పరాహపురాణము రచింప(బడెననుటకు నిదర్శనము లనేక 
ములు గలవు. కృతిభర్తయగు నరసనాయకుని సంబోధింపుచు నీ జంటకవులు 
“సాళ్వ నరసింగ క్షమాధ్యక్ష దకీణ దోర్టండ”” “సాళ్వ నరసింగ ధరాధవ 
దండనాథి' “సాచప నరసింహ నృపాల దండనాయక తిలక” అని పెక్కు 
' సారులు చెప్పియున్నారు. సాళువ నరసింహ భూపతి శాసనములు (కీ. న 
1490 వజికు( గన్పట్టు చున్నవి. కావున వరాహాపురాణము 1480 కి పూర్వమే 
రచింప(బడి యుండవలెను. పూర్వకాల పరిమితి యించుమించుగా 1485 
కావచ్చును. ఆ గ్రంథమున నరసనాయకుని వర్ణనము గలదు. అందు వీరనర 
రొ్క్కా-సంబడి యున్నాడు. కృష్టరాయల పస కి యందు 
దు. కావున నానాటికి కృష్ణరాయలు జన్మిం పలేదనియో, జన్మించినను 
విన్నవయస్సువా(డనియో నిర్ణయింపనగును. వరాహప్పరాణమున నరననాయకుని 
మి విధముగా నున్నది : 


అ. 


గములు గీత (పబంధములు పాడ 
కొల కంకణక్యాణ కర సరోరుహ లైన 
ణులు వింజామరములు వీవ 
వరబలాధిక్కులైన శరణాగతారాతి 
సామంతు లుభయ పార్మ్వ్యములంగొలువ( 


134 .... ఆంధ వపబఐంధము - అవతరణ వికాసములు 


గూర్మితనయుండు నరసయ్య గుణనిథాన 
మంతికంబున సేవింప నల6దికొనిన 
సురభి కాశ్మీర గంధంబు నోడు ముట్ట 


నుండె. చేరోలగము నయనోత్సవముగ. 


పయి యంశములను బట్టి చూడగా రాయలజన్మ కాలము. 1487 ప్రాంత 
మనియే నిర్ణయింప. నగును. ఈ సిద్ధాంతమును పూర్వపక్షము సేయు వాదము 
లనేకములు గలవు, చారిత్రక పరిశోదకులు వాని నింతకు ముందే పరాస్తము 
చేసి యుండుటచే వాని నన్నిటి నిట నుదాహరించుట యనావశ్యకము, 
వీరనరసిం హరాయల యనంతరము శ్రీకృష్ణదేవరాయలు విజయనగర 
ంహాసన మధిష్టించెను. వీరనరసింహరాయల శాసనములు క్రీ.శ. 1500 
అకు నున్నవి. ఆ సంవత్సరముననే అసంగా 1508 వ సంవత్సరముననే 
శ్రీకృష్ణరాయలు పట్టాభిషిక్తు( డయ్యెనని చరిత్రకారు లందటు నేక గ్రీవముగ 
నంగీకరించి యున్నారు. కాని ఆ సంవత్సరమున నే మాసమున నే దిసమున 
నాతండు పట్టాభిషిక్తుం డయ్యెనను విషయమున చరిత్రకారులలో భిన్నాభఖిప్రాయ 
ములు గలవు, కాని యా నిర్వయముతో మనకిట నంతగా సంబంధము లేదు. 
కృష్ణరాయలు (క్రీశ. 1508-1580 వణకు రాజ్య మేళనను మాట మాత్రము 
వాస్తవము. 

.. శ్రీకృష్ణదేవరాయల కెందబు భార్యలను విషయమున గూడ వాదోప 
వాదములు గలవు. సాహితి విమర్శుకును, రాయల భార్యల సంఖ్యకును గల 
సంబంధ ముమి యని కొందలజు (ప్రశ్నింప వచ్చును. కాని యది సరియగు (ప్రశ్న 
కాదు. . మనుచరిత పారిజాతాపహరణము లందును, రాయలే స్వయముగ 
రచించిన ఆముక్తమాల్యద యందును యీ దేవేరుల ప్రనక్తి గలదు. రాయల. 
కాలమున  విజయనగరమున నున్న కొందటు విదేశీయులు రాయల థార్యల 
విషయమున కొన్ని సంగతులు (వ్రాసి యున్నారు. రాయల శాసనములలో 
పట్టపుదేవుల పెర్దదాహృతములయి యున్నవి. కావున నా పట్టపుదేవు లెవ్వరు ? 
ఎందజు ? అను (ప్రశ్నలకు మనము తగిన సమాధాన మీయవలని యున్నది. 

పాయజ్‌ అను పోర్చుగీసు రాయబారి కృష్ణదేవరాయలకు పన్నిద్దరు 
భార్యలు గలరనియు, అందు ముఖ్యులు ముగ్గురనియు, అందొక్క తె ఉత్కళ 
రాజపుత్రిక యనియు, మరొక్క_తె రాజు సామంతులలో నొక్క_ (డగు శ్రీరంగ 
పట్టణ (ప్రభువు కుమారితె యనియు, వేరొక్క.తె వేశ్య యనియు (వాసి 
యున్నా(డు. తక్కిన తొమ్మండ్రు భార్యల విషయమున ఆత (డేమియు( జెప్ప 
లేదు. అంతిపురమునందలి పరిచారికలను గూడ నీత(డు రాయల భార్యలుగా 
(భమించెనేమో. 1. 


0 ఆ 


యనియు, నిద్దు గ్ర oi బటి పు రాజక జ అనియు, a తియొక న 


పతి 
నే షరాయ ఇ వేమి లో ఆ గ్‌ గ రు Mae హె “మ తే అవీ 
వని అలలు చిన్నెతసమున చంపల ఆలస అం i (ఆ అరు చన్నాడివి 
యనియు నుడివి యున్నా(దు, 


h 
క్‌ 
£ 


లా 


పెద్దన మనుచరెత్రములొ చిన్నాబని ౩రుములదెపుల నాముము లుడా 
హృతములయి యున్నవి : 

ఆ విభు ననంతరంద థ 

రావలయము దార్చె6 గృషరాయండు న్నా 

న ర 

చేవియు శుభమతి తిరుమల 

దేదియునుం దనకు గూర్చు దెచెరులు గాన్‌: 


—ామనుచరి(త్ర : అవతారిక, 


అ Yn శ a గాన ద చా వ్‌ | 
పారిశాతాపసహారణసు గండు గూడ నీ యిర్వు౮ అరా? (బడి 
యున్నారు. 

న్‌ SU అమ లన 
8॥ తిరుమల దేవీ ల్లిః ఆంటి 9, ప ౧౦౫. 
క॥ శ్రీ పర్షనీయ : తిరుమల చేవీహృదయేళ వ 
క॥ (రృ స ని 1 తిరుమల ౨ హృదయ ఆ వ, ప ౧. 
క॥ శీ చేంరటగిరి పల్లిభ 

అనె ఖో జ పోటి 

అవా పరతం ఏ హ్య్ఫాదయ | చిన్నమదేవీ 

జీవిత నాయక a --ఆి ౪, ప ౧. 


అ జీ ఆ, నళ గ్గ 


రాయల కాలము సందరి పెక్కు. శాననములలో( గూడ నీ యిరువుర 
పెర్లును గలవు. తిరుపతి యందు( గల రాయల విగహాయున కిరుప్రక్క లను 
చిన్నాదేవీ తిరునుల దేవుల pose ప్రతిష్టితములయి యున్నవి. కావున 
a యిర్వురును రాయల పట్టపు దేవులనుటలో నెట్టి విప్రతి తిపత్తియును లేదు. ఇ(క 

ఎ రవ్వ రనుసది (ప్రశ్న. 

రాయల సమకారికులగు పాయజా, న్యూనిజ్‌ మొదలగు విదేశీయులు 
రాయల భార్యలలో నొరు త్ర వెలయాలనియు, నామె పేరు చిన్నాదేవి యని 
స్పష్టముగ చెప్పుటచే నామె విషయమున చర్చనీయాంశ _ మేదియును లేదు. 
ఇ(క తిరుమలదేవిని గూర్చి కొన్ని యఖిప్రాయభేదములు గలపు. 


ఈమె గజపతి కుమార్తెయని స్యూయెల్‌ పండితుడు (వ్రాసి యనగా న్నాడు, 
కాని యది సరిగాదు. (ప్రప్రథమముగా రాయలు తిరుపతి ఉంకటేశ్వరుని (క్రీ.శ. 
1518 ఫిబవరి 10 వ తేదీని దర్శించి యున్నాడు. అప్పుడు రాయలతో నాతని 


136 బంధ ప్రబంధము - అవతరణ వికొసములు 
(| లో లో 


పట్టమహిషులు తిరుమలదేవి6 తన్నాచివి నుస్నట్లును, సాము కాభలటభాదచుల 
సమర్చించినట్టును శిలాశాసన. మున్నది. [క.శ. 1518 నాటికి రాయలు గజపతిని 


(వాత (ఖాంతి మూలకము, 


ఎజి న లో ఆగ్‌ ఇ క మేలు 
తిరుమల దివి శ్రీరంగపట్టణ (పభుపు తనయ యని సాయజ్‌ (వాసి 
యున్నాండు. . తిరుపతి దేవస్థానమువారు (ప్రకటించిన రిపోర్టులో వీఠళ్యామ 
3 ని [వ్రాసి యున్నారు. 


,. స 
ఒకచొ స్యూనిజ్‌ తిరుమలదవి నరసింగరాజ కుటుంబమునకు జెందిన కన్య 
యని [వ్రాసి యున్నా(యు, 


అన్నా స్యా, 


ల్‌ త FH చ ఇ a స ఖ్‌ 
రాయల కాలమున సవసింగరాజ నామధియము గలవారు పెక్కుమంది 
కలరు. సాభవ వంశము సందును, ఆరవీటి పంశము సందును నా పేరుగల 


వారున్నారు. కౌని ఆరబటి నాళుప పంశములరు( జెందిన రన్యలను రాయలు 


న్యూనిజ్‌ మజియొక తాపున కృష్తదేవరాయల రాయచూరు దండ 


కృషరాయల: గూ6తు నిచ్చిన వాడును, 
నగు కుమార వీరయ్య (కుమార 
కొల్చ్బలమును, నాలుగు పందల గుజములును, 
సైన్యముతో ఆతని వెనుక6 బోపుచుండెసు 


౮ 


అని [వాసి యున్నాండు. 


ఇ 


స్యూయెలి పండితుండు (ప్ర 
1476 మొదలు 1518 వజకు మైసూరు మండలముసు చామరాజను నా 
ఖలీ స్‌ డా శ. అ CR తాన్‌ లో అగ, ఇ గ 
పరివాలించినట్లు తెలియుచున్నది. ఈతం౭డె శ్యామరాయలు కౌనోపును. కాపు 


GG 5 ణే సి 
ఏండల సరిపాలకు(డగు చామరాజని నిరయింప 


తిరుములదేవి తండి మెసూరు వమ ర 

శ అవాా (a7) 
ఆ ఆ ళా. 4 ఇ జ్‌ జ అటో జ క్‌ లజ లీ [| న అల్ల 
వచ్చును. కృష్ణరాయలు మైసూరు రాజ్యమునుగూడ జయిం చినట్లు (ఏ అత్మణరావు 
పంతులుగారు తమ మహమ్మదీయ మహా యుగమున (వాసి యున్నారు : 


కా కృష్ణరాయల కాల పు రాజగు గంగరాజు తిరుగంబడి కప్పమిచ్చాట 
మానెను. అందుచే. గృష్టరాయండు శతఘ్నులతోను (ప్రబల సైన్యము 
తోను దానిని సాధించుటకు వెడలెను. శ్రీరొంగపట్టణపు రాజగు 
చిక్కరాయనికిని గంగరాజునకును వైరమగుటచే వానిని గలుపుకొని 
కృష్ణరాయలు కొండటత్రోవనుబోయి శివసముద్రపు కోటను ముట్టడించి. 
శొర్యముతో( బోరాడి వశళపజుచుకొనెను, గంగరాజు కొవేరిలో( బడి 


ఏట్టణప్పు రాజగు చిక్క_రాయని వశసఅచుకొని యాత(డు తనకు( 
మూరు దెశమంతయయు( 


(om) 

గర్భాటకంబంతయు( గృష్టరాయలకు లోంబడెను. తాను జయించిన 
కర్ణాటదేశముస కంతటికిని న సన రాజధానిగా నేర్పరచి 
కృష్ణరాయ ఢ్యజమను పెర” "నొక నె_త్తించి యచ్చట 
చిక్క_రాజుసు తస (ప్రతినిధిగా నేర్పరచెను, ఆ సమీసమందలి పాశిముల 
జయించి, రందగొద(డు, ఏరప్పగౌడ (డు ఆను ee వశమున 
నుంచెను. 
శ చేకుమళ్ళ అచ్యుతరాపుగారు “విజయనగర సామాజ్యమందలి 

' అను తమ (గంథముస తిరుమలచేవి ఉమ్మత్తూరు 


ఆం(ధ వాజ్మయ చరితము అసు త 
గంగరాజు కుమా _రెయని చెప్పియున్నారు. అందే వేతొకచో ఉమ్మత్తూరి రాజ 
వీరశ్యామలరాయ(డు రాయలతో సంధిచేసికొని తనకుమా _రెయగు తిరుమల 
దేవిని రాయలకిచ్చి పరిజయయు గావించెనని (వాసి యున్నారు. డీనినిబటి 
చతు న్‌ తతా నొ మంటె లా 
ఉమ్మళ్తూరి (ప్రభువు వీరశ్యామ ఏలరాయ (డని వా. రథిప్రాయపడినట్లు తెలియు 


రం 


రి 


2 


రృొష్లేరాయల కాలమున ఉమ్మత్తూరు, శపసము[(ద్రము, (శ్రీరంగపట్టణము 
అను (ప్రధాన దుర్గములు మూడు ఉమ్మలత్తూరు (ప్రభువు క్రిందనే యమందెడివి. 
ఆతని పేరు గంగరాజు ఒడంపరు. ఆ కాలమున శ్రీరం గపట్టణమును జిక 
రాయలనువా(దు పరిపాలించుచుండెను. మైనూరు (ప్రభువు శ్యామలరాయ(డు. 
గంగరాజు శ్యామలరాయలనుటకు (శ్రీ అచ్యుతరావుగారికిగల ఆధారము ములెట్లివో 
మనకు తెలియుటలేదు. అది యటుండనిండు. రాయలచేవేరియగు తిరుమలదేవి 
వీరశ్యామలరాయల కూతురని స్పష్టమైనది. (శ్రీ. శ. 1516 లో సింహాచలముస 
రాయలు వేయించిన శిలా శాసనములో (గూడ చిన్నాచదేవి తిరుమలడేపులే 
యుదాహరింప(బడి యున్నారు. అమరావతి మొదలగు శాసనములలో(గూడ 
సీ యిరుపురి పేరులే గలవు. ఇంతదనుక సర్వమును సవ్యముగనే యున్నది. 


ఇ(ర రాయలు రచించిసి ఆము కృమాల్యదయందరి లః (క్రింది పద్యమును 
జూడు(డు : 


ఆరో 


ఆ విభు నసంతరంబ న 
రావలయము బూని తీపు రహిమై దిరుమ 
యు నన్న పూర్ణా 

దేవి యు గమలాబ్దిముఖియ దేవేరులుగాన్‌. 


దు చిన్నాచది పరులదు. పహ్రార్యశాసనములందుసు, [గ్రంథము 
లందును గానరాని అః మపూర్ణాలవి బరుదాహ్మాథటి ఏ మైయున్నది. మొదచటిను౦ డియు 


నున్న తిరుమలడేవి యిందును గలదు. చిన్నాదేవిపేరు లేకపోవుటరు కారణము 
సులభగాహ్యూ మె. అప*టిశా మె స్వార్షస్టురాలై యుండును. వివాహానంతరము 
| ~~ ౧౨ యా 


చిన్నాదేవి చిరకాలము జీవించినట్లు గానరాదు. [క్రీ శ. 1517 జనవరి రెండవ 
తేదిని తిరుపతి దేవసొనమున (వా యించిన శాననములో నీయె పేరున్నది. 
నా 


క శ. 1517 డిశంబదు ఒకటప తేదీని (శ్రీకృషరాయల మంత్రులలో 
నొకండగు కొండ మరుసయ్య (వ్రాయించిన చోళనముదపు శానసములో నిమె 


FE) 


వలసియున్నది. కౌందణీ మెయే గజపతి పుత్రిమై యుండునని ప్రాసియున్నారు. 
ఓథ్రమునందలి కొన్ని [గ్రంథములలో ప్రతాపరుద్ర గజపతి తనయపేరు 
అన్నపూర్ణయనియే యున్నట్లు తెలియుచున్నది. కావున నీమె గజపతి : 
యని చెప్పవచ్చును. కాని ఇందులకు కొన్ని (పతిబంధములు లేకపోలేదు. 
వానినిగూడ య. బరిశీలించి యీమె గజపతి భూతురగునో కాదో 
నిర్ణ యించుట సనుంజస 


te 


పతాపరు[ద్ర గజపతి తగయను రాయలు వివాప మాడెనను విషయమున 
విదేశీయ చరిత్రకారులలో భేడాభిప్రాయ మావంతయును గానరాదు. 
—_ ధూర్తటికుత కృష్ణరాయల విజయమున నొక యాళ్వాసము సంపూర్ణముగ 
గ 
04 


ఘనతర నిర్భర గండపెండెర మిచ్చి కూ(తు రాయల కొడగూర్చునాడు 

అను పెద్దనార్యుని చాటుధా రయు నీ పరిణయగాథనే దిలపఅచుచున్న ది. నాదెండ్ల 
గోపమంతత్రికృత ప్రబోధ చంద్రోదయము వ్యాఖ్యయందరి యీ [క్రింది శ్లోకము 
గూడ గజపతి పు శత్రీకను రాయలు వివాహమాడెననియే చెప్పుచున్నది : 

(ప్రతాప రుదన్య గజేశ్వరన్య 

పుత్రీం పవి(తీకృత భూతధాత్రీం, 

ప్రత్యాగహీద్యః ప్రకట (ప్రతాపో 

భ[దాం సుభద్రా మివ పాణ్ణవేయః. 

ఇటే మటీకొందజుగూడ వ్రాసియున్నారు. కాని వీరిలో res 
ఒకొక్క. విధముగా గజపతిప్పుత్రి పేరును జెప్పియున్నారు. కృష్ణరా 
విజయమున నామె పేరు 'తుక్టా' అనిగలదు. రాయవాచకమున నామె నా 


ప్రబంధ కవులు - చారిత్రక విషయములు. * 139 


“జగన్మోహిని” యని యున్నది. నరపతి రాజుల చరిత్రనుబట్టి యామె పేరు 
“అని. విజయనగర సామాజ్యమను (గంథములో నామె పేరు “లక్ష్మీ దేవమ” 
యని గలదు." నాదెండ్ల గోపమం(తికృత ప్రబోధ చంద్రోదయ వ్యాఖ్యాను 
సారము ఆమెపేరు “భది. కాని యిట భద్రా. శబ్దము సుభదశే విశేషణమని 
కొందలనుచున్నారు.. శైలరు దొరగారి యఖి భప్రాయమున నా నామె పేరు “రుభీదేవి, 
ఇందణీన్ని "పర్లి చ్చినారు రు. కాని యిం దెవ్వరును గజపతి తనయ పేరు వ 
వారి యని చెప్పలేదు. అన్నపు గ్ర యెవ్వలో తెలిగి కొ నుటకుముం దును 
ల అ" 
గమనింపవలసిన ముఖ్యవిషయ మింకొకటి గలదు. 


3 


మీంద నుదాహృతమైన రాయల పద్యములో “కమలాబ్దముథి' అనునొక 
పదము గలదు. దీనికి “కమలాబ్దముఖులు' అను పాఠాంతర మొకటియున్నది. 
శని యర్థము ముందు నిర్ణయింపనిదే అన్నపు పూర్ణ యెవ్వరను (ప్రశ్నకు తగిన 
సమాధానము మనకు రాదు, 


కొందటు పండితులు “కమలాబ్దముఖి” అను మొదటి పాఠమును _గెకొని 
దానికి కమల యను నద్దిముఖి యను నర్హమును జెప్పిరి. విజయనగర సామ 
జ్యమను . థములో గజపతితనయ శే పేరు లక్షీ దేవమ్మయని యున్నదిగడా? 
ఆ “లక్మియే యీ కమలఅని కొందలి యభిప్రాయము. కాని యిది సరికాదు. 


6 

నామవాచకములకు పర్యాయపదముల నెవ్వరును వాడరు. కొన్నియెడల 
కె న సంస 3-తీరరించుట గలదు. కాని సంస్కృత పదమునకే. 
తత్పరా్యాయ పద దమును వాడు నాచారము వాజ్యయ (ప్రపంచమున. గానరాదు. 
పండితు(డును, కవితా మర్మజ్ఞుండదును అగు రాయలట్లు గావించెననుట సాహ 
సెక మూలము. మటియు గజపతి పు(్రి "పేరు లక్షియని యుండుటయు ససం 
భవమే. గజపతులు దుర్గారాభకులు, (ప్రతాపరుద్ర గజపతికి “ట్రీ దుర్గా వీరపుత్రా' 
అను విరుద నామము గలదు. శ్రా క్రయుండగు గజపతి తన తనయకు కు లక్షియను 


జల్లు అద 


వై పవ నామ మిడుట సంథావ్యమగు విషయము గాదు. కావున కమలయే లక్ష్మి 


జ. ఆ లకత్ష్మియే గజపతి పుతియనియు చెపువాదము సమంజసముగాదు. 

కొందటు “కమలాబ్దముఖులు”" అను పాఠమును స్వీకరించి, కమలయు, 
బ్రిముఖియు సను నిర్వురుభార్యల న నామధేయములుగా నా పదమున కర్ధమును 
నం. అట్టు చెప్పినచో తద్గ)ంథ రచనా కాలమునకు రాయలకు తిరు 
మలడేవియు, అన్నపూర్ణాదేవియు, రమలాదేవియు, అబ్దముధీ దేవియు నను 
నల్వురు భార్యలున్నట్లు “తేలును. ఈ సంఖ్య స్యూనిజ్‌ “వాతతో సరిపోవు 


up 


ల్‌ 


1. ఈ గంథము శాలివాహన శకము 1526 లో వీర వేంకటపతిరాయల యాజ్ఞానుసారము 
(వాయంబడినది. 


140 ఆంధ్రప్రబంధము - ఆవతరణ క నదర 


చున్నది. కాని యది యంగీకార్యము కాదు. స్యూనిజ్‌ చిన్నాడే 
యున్నాండు. ఆమెను జేర్చిన రాయల కైదుగురు భార 


౧ల 
బి 
తష పు ప REY 
నములయందు, (గ్రంథ థధములయందు చిన్నాడే విగాం జె ఎ(దిడిన ఆమె ఎరిస్సుడు 
మారుట కావశ్యకము లేదు. “క హలాబ్దముభి" అను పాఠము స చాటు కమ 
లాబ్ద ముఖులను పాఠము తరత. డాని కర్భమును మీద నుదాహరించిన 


ళం 
లీ 


(పకారము చెప్పుటకు వీలులేదు. 


కావున “కమలాబ్దము ముఖులు” అనుసది తిరుమల దేవ్యన్నపూర్జాదేవులకు 
విశేషణముగా మాత్రమే భావించవలయును. ఒకరు కమలముఖియని, నింకొ 
కరు అబ్బముఖవియనియు రాయ లిందు నూచించి రజన తన్‌ లప, 
ఆటు సూచించుటకు( గల కారణము తరువాత వివరింప(దిడును. 


జం సెక జో 


ఇ(క య విషయమును బరామర్శింతము. 


రాయవాచకమునందరి జగన్మోహిని యను పదము ఆమె సౌందర్యా 
శయము వ్యక్తము సేయునేగాని అది యామె నామధేయము కాంజాలదు. 
నాదెండ్ల గోపమంత్రి యామె పేరెత్తనేలేదని, అందలి భద్రా శబ్దము సుభద్రకు 
విశేషణమే యనుటయు లెస్సగా. దోచుచున్నది. లభి శబ్దము లత్షీశబ్బ భావమే 
కాని యామె పేరు లక్ష్మీయై యుండుట కవరాశము లేదని ముందే వివరించి 
sar ఆ యుపపత్తులే లభి శబ్దమునకు నన్వయించును. ఆమె పెరు 
లక్ష్మీదేవియే యను వాదమును సమర్థింపుచు. నొకరు శాసనాధారము నొర్‌ దానిని 
జూపియున్నారు. ఆ శాసనముసు రారపీత మంత్రులలో నొక(డగు కొండ మరు 
సయ్య యను నాత6డు చౌడేశ్వర్యా శ్రఅయమునకు ధర్మము నొసంగుచు (వాయిం 


చను, అందిట్లు గలదు : 


లి 


hE 


నా 
త్‌ 


3 


కత యుగాం శర (పవర్తక శీ) తిరుమలాంవికా లక్ష్మీ సమో పేత 

శ్రీ కర్ణాటక సింహాసనారూ ఢథ శ్రీకృష్ణరాయ మహారాయర 
శాననకాలము 1517 డిశంబరు ఒకటపలేదీ. ఈ శాసగకాలమున రాయలకును, 
గజపతికిని సంధి జరిగినదనియు, సందువలన నిందున్న లక్షీ శబ్దము గజపతి 
తనయ పేరయి యుండుననియు వారి వాదము. ఆ కాలమున తరత కును గజ 
పతులకును సంధి జరిగినమాట వాస్తవమే కాని యిందలి లక్షీశబ్దము (పతాస 
రుద్ర గజపతి తనయ పేరనుట సరికాదు. 


వ. రాయల దేవేరియు, ఉత్కళాధిపతి తనయయు 
నగు నామెను దేవి మొదలగు గౌరన వాచకము లెవ్వియను జేర్చకుండ నవ్వ 
రును వ్యవహరించుటకు _పయత్నింపరు. రాజమర్యాదల నింగి యున్న 


కో విషయములు 141 


వాును, మం(తిపదవిని నిర్వహించుచున్నవాండుసు నగు కొండ మురుసయ్య 
యతశ్లైున్నటికిని (వాసి యుండ(డు. అందును తిరుమలడేని నా శాననమునందే 
తిరుమలాందియని ప్యవపహ న ఫు, అట్టయడ గజపతి పుశ్రిక నామము 
నుళ్లేఖించునప్పుడు మాత్రే ఎల గొరప వాచక రహి ాతముగ వాసి యవజ్ఞకు( 
బాల్చడును ? (ప్రభు కోపమునకు( వాక్రుండగునా ? కాపున నందలి లక్షీశద్దిము 
గజపతి తనయ పేరటను సమంజసముకాదు. ఇట తిరుమలాంచిక యను లక్కీ 
అను నర్ధమునే (గహింపపలయును. 

మైలరు దొరగారామెపేరు రుచీదేవి యని పేర్కొనినాండులే కాని యది 
సరికాదు. మైలరిచ్చిన కథవంటి కథనే (శ్రీ గురజాడ రా. రి సంతులు 
గారు తమ కవి జీవితములయం దిచ్చియున్నారు. ఈ కథలనుబట్టి రాయల 
కొదియే [పథమ వివాహమని అతేలుచున్నది. కాని రాయలకది (పథమవివాహ 
కాదు. గజపతి పుతికను వినాహమాడుటకు( బూర్యమే రాయలు రెండు వివా 
హము లాడియుండెను. ఆయనకు రుచీదేవి యను భార్య యున్న “స్లేశాసనము 
నందును గాసరాదు. (గంథములందును లేదు. గజపతి తనయ తన వివాహా 
నంతరము రాయలను వీడి యుండెననుటయు సరిగాదు. ఇందుకు విదేశీయ 
స్వదేశీయ (గ్రంథకర్తల వ్రాతలు అడ్డు వచ్చుచున్నవి. న్యూనిజ్‌ మొదలగు 
విదేశీయులు రాయల పట్టమహి షులలో “నొక్కతె కటక పురాభీశ్వురుని తనయ 
యని స్పష్టముగ( జెప్పియున్నారు. వదలిపోయిన భార్యను పట్టమహిషిగా నెవ్వ 
రును జప్పరుగదా। నాదెండ్ల గోప మంత్రి “కటకేందు ప్ప శ్రి “పవి! తీకృత భూత 
ధా(తి' అని చిప్పినాండు. భర్తను తిరస్కరించిన భార్య యి న సత్యా 
రోము లెన్ని యాచరించి యున్నను nue ధర్మాసుసారము సవి|త్రీకృత 
భఛభూతధా (తి కాజాలదు. కాపున గజపతి తనయ పేరు రుచీదేవి కాదు. ఆమె 
తన భర్తను వీడనులేదు, 
ఈ రుచీదేవియే తన పేరు “వరదరాజమ్మి యని మార్చుకొనినట్లును, 

షె వ్వించినట్లును, రాయల మనసు కరగు 

ములను వ. వ. కడకు బంపి 
పంచకమున నీ [క్రింది శ్లో కములున్నవి వ్‌ 
౧. చర న్వనాన్తే నవమజ్ఞరీమ న షట్బదో గన్ట ఫలీమజిమఘ్రత్‌, 

మ్యాసచకింన రన్హా బలీయసీ "కేవల మీశ్వరాజ్ఞా. 


1. The Gajapati King’s daughter named Ruchidevi felt disposed to remain 
near Stambum (Cumbam) and the Ragar directed to do 30, while he 
returned to Vijayanagaram. . That daughter of Gajapati, Ruchidevi 
said that as Krishnadevaraya was the son of a Dasi and she herself 
noble tribe illustrious of her birth, she preferred to abide by Cumbum. 


142 ఆం ధ్ర ప్రబంధము - అవతరణ వికాసములు 


౨. మా తీరక ప్రకటయాత్మ నిమేన మాత్రం 
మనస్త కే విహరతీితి కా. ధు(పైత్‌ కో2ఒ2యమ్‌, 
కిం క్‌ విరహ వేదనయా త్వదియమ్‌ 
దృష్ట్వా ప్రసూన మచిరా దనల[భ్రఇ మేణ. 


(to 


(భ్రమర (భమతా దిగ్నన్తరాశే 


టో 


క్వ చి దాస్వాదిత మీక్షితం (శుతం వా 
వద సత్వ మపాస్య పక్షపాతం 
యది జాతీకుసుమానుకారి పుష్పమ్‌. 


౪. కుసుమాని లిఖన్తు నామ చి(శే 
కతిచిత్కారు విశేషరూఢ శి&ాః, 
సురభిత్వమమూని కిం లభ చ్చే 
కిము చై తేషు రసం పిబన్తి భృణ్గాః. 
౫. కం మాలతీం పాన్యసి మాం విహాయ 
చుచుమ్చు తుమ్బీ కుసుమం షడజ్జి9ః, 
లోకే. చతుర్చి శ్చరజై ః పజుస్సా్యా 
త్స షడ్బి రత్యర్థ సశుర్న కిం స్యాలి. 
--తుక్కా నామగజపతి పుత్రీ Se 


ఈ శ్లోకములు తుక్టా దేవి రచించినవి గావనియు, (వీరి యుద్దేశముస స 
మ. వియే ఏ వరదరాజమ్మ లేకరుచీదేవి) యిందొక్క్ల శ్లోకము (కీ. స 1400లకు 
యె రచింపబడిన వల్లభ దేవుని సుభాషిత రత్నావళి యందు గలదనియు. 
కోటి (క్రీ. శ. 900 లకు బూర్యమే రచింపబడిన “వ ముకుళభట్ట కృతాభిధా 
మాతృకయందు గలదనియు (శ్రీరామకృష్ణకవిగారు చెప్పినట్లు తిరుపతి 
పు వారి రిపోర్టులలో( గలదు. కౌని యంతమాత్రమున నీళ్లోకములకు 


జ్‌ 
క్ఞాదేవితో సంబంధము. లేదని చెప్ప(జాలము, 


Es 


త్త 


So 


ble 
౦కొక 
త్రి” 
ది 


త 
bh 


fp 


ఈ క్లోకము లామె న్వకపోల క లు గావనియు, పూర్యక వికృత 
శ్లోకములనే స య యుదాహరించి యుసన్నదనియు దీనినిబట్టి తేలును. 
విదుషియగు నాతుక్టౌదేవి పూర్వక వి కతల రుల నుదాహరించినదని 
చెప్పుటలో నాళ్చర్యపడవలసిన విషయ మొమియును లేదు. ఇందున్న క్లిష్ట 
సమ మస్య మరొకటియై యున్నది. 

ఈ శ్లోక పంచకము నందలి చివరి శ్లోకమును గమనించినచో భర్తృ 
పునసృమాగమమును గాంక్షించు వనిత యట్టి యర్థమునిచ్చు నాళ్గోకమును భర్త 
యొద్దకు బంపి. యుండునా యను సంశయము జనింవకపోదు. పశువునకు 


322 ఇం 
కం జ 
నమ సాం ల dat 9 
“ 9 3a 3 = న ల క) 0 59 ఏం 
త న 1 సే షస | St 2 క 3 i 2 tee ప్ర 
ఇ 2 y3 cd x¥ see జై 3 33 fa 6 v3 "లి fh 3 |] 3 గడ్‌ గ లి 9 
oe గే oa ఏరా ఛా A nm 6 చ్‌ క న్‌ న 
sya oa § Fs స గ. నే aT Bp sh ago 
wn 2 9 f గ్ర LEO ౪3 6౫|| ఫి y2 i న cE L al స్‌ . 
(0 (3, = వస్తి, a జో LE rr జ b జ 73 స్త్‌ 3 {re 
స్తే ‘fra 7 ఠి fra oO Pa ఖ్‌ 9 జ లే “3 EF అ సె 50 - 3 
౧ 2 Jem 9 విలా 6 ౪ 3 నంచి 38. « 3 LOTTE 
be 3 3 క్‌ ళా ల అని 3 Ye Ja f అ 13 లీ న్‌ా 7 లి టు 
re Gan రి ws PEDO: wg ag ట్టి wan 9% 8 
లీ జ్ర హన 3 hr Eg hwo smh ఉం 3 7 9 Ban 2 
స్‌ ప్ర పటి తం శం nr Hg చి (పం కట్‌ 3 
చ శ్‌ 2 9) a) 43 సం fy 3 శే 46 షం వా : 23 9 gr కం లి 
;3 ఖు రే “3 ళం =) ఇ § > 5 Um: < ie 9 లి స్ట 
క్‌ సలి లో ౪2 త Pa (3 2 రం 4" £ (3 a wm 9 2 ag dd, స్క లి 
a 33g మ... వక ham 3 3 9 గ స్త (లే [| క్‌ 8 [క్ష og a 9 
క్‌ చే, 3 3 Pda 3 oo" 3 [59 క Dd ARE ష్‌ ఇంగ ' 
3) DIU NRBUISFOTEGE 
ళం ఓ ష్‌ iy ట్‌ la a స ఇక్‌ క్‌ ౮౨, y ల 3 + ళ్‌ వ 
స్‌ [సిగ శ 3 33 ఓ 3 3 gd 9 (ఏ vg bp aon 9 ఎంటి ఇల బ్బా 
J | YF 3 f- 3 ౪ క A y3 ఫి a 3 13 న i 2 bh లన లే ws ఓ టే క్‌ 3 ణి] గి ° 
35 $b CH పంచె త తి 8 స ౫ 19 
pg dg. aE 9 esa dad I dd “2 ows a) 
(5) q గ ఏ "కా కక ee On a ya ల్ని లే = ND HI 8 
స (| dG WIT mst 9 A 9 fT qo eG తే గ ౫ గ © 
అ 3 y3 లి ఖ్‌ ఇ fe 2 3 గ p33 3 శ్రి ర్చి (5 ల లే 8 సి స్‌ NM] 1% ణి] f3 
జ aC గ గీ స 3 (28 9 తిం 8 9 bh «2 "ww ల ల 3p 
గ న్‌ స y3 వ్‌ 3 tt 3 సో 00 3 a b యన్‌ ఇస్ర టి ‘2 ర Fel గ! గ్‌ 3 wm! ఖ్‌ కా గ్‌ 
సళళ శర కడి ఉంతే లంగ్‌ న bau. aaa 
2 g 3 న్‌ | శతి గ్ర స్‌ y2 ve 2 re 0 3 ఫ్‌ 63 గ ‘fy g © Gg నె 3 5 1 
Hae ° 5 be SGP ema ch yg స... 3 2 
3 2 3 న్‌ D483 గ [3 8 2 2 hp fe 4a fd క త స్త 
Ene, FEEL ras ON 
2a 4 కర 3 9 a 3 శ! ౮ bb Edn త ఇగ లస YY hs 
21 ot rae క PBR భి 807809 “9 3 cA 
YY 9 9 a) 
ERROR: 


144 ఆంధ్ర ప్రజంధము _ అవతరణ వికాసములు 


గజపతి పత్రి బరిస్నాపూర్ణయను విషయమున. జసశఖుతియు సునకు సహక 
వస వసన ల్‌ ష ని గండు యు ఢీ రన | అం = 

రించుచున్నది. ఓఢ్రభాష యందలి (గ్రంథముల యంది యున్నది, కావున 
జో _ ాధి ల నప తో త 

ఆస్నపూన్షయు గజపతి పుతిక, 


తిరుమల దేవియు, నన్నపూర్ణా దేవియు, వీరిద్దజును గమలాబ్దముఖు 
లుగా6 గవిచే వర్థింప(బడిరి కాని (ప్రత్యేక స్రీ నామములుగ వీనిని గవి 


జి 
వర్ణించుట యందలి స్వారస్యమేమి యనిన నీమాటలచే వారిద్దతి 
సౌందర్య మహిమను వర్చించుటయెగాక చారి సాపత్న్య ధర్మమును 
గూడ నిగూఢముగ(6 గవి సూచించెనని నాకు. దోంచుచున్నది 
"కమలము అన.( దామరపుప్వు-అద్దిముఖి యన( జం[ద్రముఖి. కావున 
గమలమునకు( జంద్రునకునుగల యన్యోన్య ధర్మమే వీరిద్దతి యందును 
గాన్చించుచున్నదని శ్లేషరూసమయున నర్మగర్పముగ సూచించినాండు. 
ఈ యర్ధమే సమంజసమని నా యూహ, ఇందువలన శ్రీకృష్ణరాయల దషీణ 
నాయకత్వమున కెట్టిభంగమునులేదు. దక్షిణ నాయకుండన భార్యల నందటి 
నొకేరీతిని జూచువాండనిగదా ? సపళ్ళ్నులలో నీర్ష్యాసూయలున్నచో వాని రాత 


జ్‌ 
డెన్నడును బాఘమ్య(6డుకాండు. తనకు నందిందించినంతపజకు తన పత్ను. 


అంటి 
ల 


౮ 
0 
ల్‌ 
(హ్‌ 
[| 
ల 
G 
ల 
Gg} 
ల 
ఆ 
గ్గ 
Po) 
ef 
lcs 
o 
క 
న 
క్‌ 
tx 
foe 
§ 
హ్‌ 
ర 
tn 
శో 
ర్‌ 
Ca 
క్రో 
ఎ 
"క 
రే 


అచ్యుతరావుగా రిచ్చిన యర్థము రాయల దక్షిణ నాయకతషముసకు భంజకము 


పై వీషయములనుబట్టి తేలిన సారాంశమిది : రాయలకు. ముప్వురు 
థార్యలు గలరు. తిరుమలదేవి, 2. చిన్నాదేవి, ల. అస్నపూర్ణాదేవి, 
ఇందన్నపూర్ణయె (ప్రతాపరుద్ర గజపతి పృత్రిక. 


రాయల దిగి జయములు 


కీ. శ. 1500వ సంవత్సరమున జూలె 2౨6వ తేదీని రాయలు రాజా! 
10 ద 


కారమును స్వీకరించెను. (క్రీ. శ. 1510 వ సంవత్సరము జనవరి 28 వ తేదీని 
పటాఖిషి కుుడాయెను, రాజ్య స్వికారానంతరము ంచుమించుగ నాబుమాస 


గించి కెలిసికొనెను. పరదేశములకుగూడ గూఢచాటలను నియోగించి యాయా 


రాజుల మన_స్టత్త్యమును, బలపరాక్రమములను తెలిసికొనుచుందెను. తన 


రాజ్యము శతు నిల్బదముగ నుండుటకై తన సైన్యమును పెంపొందించుట 
యందుగూడ నిమగ్నుడై యుండెను. రాబడులను సరిగం జూచుకొని, కోళా 

మును వచిచన ఉండక She తా 
గారమును వృద్దిచ సను, ఇట్లు సర్వస్తన్నద్దు(డై స తర్వాతనే జైత్రయాత్రను 
సాగించ రాయలు నిశ్చయించెను. 


రాజ్య న్వకారమునకును, బట్టాభిషేకమునకును మధ్యకాలమున రాయ 
త్రము చేసినటు కస్పట్టుచున్నది. ఆ దండయాత్ర 

ne టు వుం | 
యందు రాయచూరు, ముద్దకల్లు నన. రాయల పశమయ్యెను. అంతకు 
జె ఏ సవాబిగు యాసప్‌ ఆదిల్‌ ఖాను వళమందుండినవి. 
ఆదిల్‌ భాను డేమరి యున్నష్పుడు రాయలాకస్మికముగ వానిపై(బడీ యాదుగ్గ 


ఇదిరప మొదటి రాయచూరు యుద్ధమసపచ్చును. ఉమ్మత్తూరు దండ 
యాత్రకు( బూర్వ మే యీ యుద్ధము జంగెను. రాయల పట్టాభి“ క కాలముసనే 
'వేయ(బడినే (28-1-1510) హంపీ శాసనముసందలి “పరిభూత సురత్రాణేన' 
అను బిరుద ఘీ దండయా[త్రనే తెల్పుచున్నదని చర్మితకారుల యభిపాయము, 
ఈ దాడి హఠాత్సంభవ మగుటచే ఆదిల్‌ ఖాను(డు పలాయితు(డైనాండుకాని, 
మరణింసలేదు. కాపుననే హంసీశాససమున “సరిభాతి శబ్ద ముపయోగింప 
బడినది, ఈయుద్దయాత్రలను కృష్ణరాయ విజయ మిట్లు వర్షించుచున్నది : 
రోటిత డిక్కట నట తెట పెటార్భాటులతో 
ఘారమైస తుపాకిగుండ్రచేత 
దవ్వుదప్వున హెచ్చి రి రివ్వురిప్వునవచ్చి 
(ప్రసరించు రాచూరి చాణములను 


(10) 


146 ఆం 


శః యుద్దమును రాయలు గావించుటలో నొక రాజసీతిరహ స్య మిమిడి 
యున్నది. ఆదిల్‌ఖాను(డును, ఉమ్మతూరు (ప్రభువగు గంగరాజును మిత్రులు. 
వీరికి విజయనగరాధిపతులతో(గల సమాస శత్రుత్వమే వీరిమైత్రికి ముఖ్య 
కారణము. Mes కాలమున నుమ్మత్తూరు (ప్రభువు వు స్వాతంత్ర, క్ట 
ఘును (బ్రకటింపగా, న రసింహరాయ లాతనిమె దాడిచేసెను. అంపిట గంగ 
జునకుసాప కయ్యము న. ఆదిల్‌ ఖాను విజయసగరముపె దండి 
షు నగర mee ముఖ్యముగా పున పీఠసరసించారాయలు sone జుతోడి 
యుద్ధమును మాని తిరిగి రావలసినవా(డాయెను. 


కృష్ణరాయ లిద్దానిని ఒక గుణపాఠముగా (గహించినా(డు. ఉమ్మత్తూ 
రుపై దండువెడలుటకు పూర్ణమే రాయచూరు ముద్దగల్లు దుర్గములు స్వాధీన 
ములు కావలయును. అవి ఆదిల్‌ఖానుని చేతిలో నుండగా దక్షిణమునకు. 
బోయిన వీరనరసింహరాయల కాలము వలెనే, ఆదిల్‌ ఖాను కరా 
దాడిచేయవచ్చును. కావుననే రాయలు మొదటనే మేల్కొని ఆదిల్‌ కొనుపై( 
బిడి రాయచూరు ముడ్డగల్లు దుర్గములసు స్వాధీనముచే సికోనెసు. 

పట్టాభిషిక్తుండయిస యనంతరము, రాయ లుమ్మత్తూర్ముప మొట్టమొదట 
దండయాత్ర సాగించెను.. ఈ లః యుద్దము (క్రీ. శ. 15610 — 11 లో జరిగెనను 
విషయముస జరిత్రకా లలో య. లేదు. ఇందుగూడ రాయలు 
తన రాజనీతి కౌశలమును విశదీకరించి యున్నాడు. ఉమ్మత్తూరు గంగరాజు 
నకును, ఆతని దాయాది యగు వ చిక్కరాజునకును వైరము, రాయలు 
భేదోపాయమును దయోగించి, చిక్కరాజునకు( గొంతరాజ్య. మాసగొల్చి, 
యాతనిని దనవంకకు( (డ్రిప్పికొనినాయడు. స్నసైెన్యముగ చిక్కరాజు దసవెంట 
య ఉమ్మత్తూరు,' శివసము[ దము, శ్రీరంగవట్టణము అను మూడు 
రములను రాయలు జయించినా(డు, కావేరీలోంబడి గంగరాశాత్మహాత్య 
సు నెను. తన వాగ్దానము ప్రకారము రాయ లుమ్మత్తూరును చిక్కరాయల 
కిచ్చివేసెను. 


రాయల దిగ్వితశయములు fa 147 


కోయంబత్తూరు మండల మందలి కుంతూరు (గామమందు చిక్కరాయల 
శాసనమొకటి గలదు. అందు చిక os లుమ్మత్తూరు (పభువుగా€ జెప్ప (బడి 
యున్నాడు. శాసనకాలము కీ. . 80-5-1512. కావున నానాటికి, ఉమ్ము 
తూరు యుద్ధము ముగిసినదనియు, రాయలు, చిక్కరాయలను. ఉమ్మత్తూరు 
(ప్రభుపుగా చే సెననీయు నిర్ణయింపవచ్చును. రాయల దక్షిణదేశ విజయమును 
గూర్చి శీ లక్ష్మణరావు పంతులుగారు తమ మహ్మదీయ మహాయుగమున 
నిట్లు | చాసియున్నారు.: న్య ల తే 
ఇట్లు కర్ణాటకము జయించిన పిదప కొడగు (000౧) మళయాళము 
స్తన దేశము ంల(గెలచి యచ్చటిరాజులిచ్చు కప్పము: నిర్ణయించుకొని 
పాండ్యాది దడీణ దేశములను జయించుటకై లక్షసె క ననిచ్చి విజయప్ప 
నాయకు(డు, వెంకటప్ప నాయకు (డు అను వారిని బంపెను. విజయప్ప 
నాయకు(డు చేలూరుప్రాంతమును జయించి వేలూరు. మధ్యస్థానము 
చసికొన్త యచ్చటనుండి పన్నులు వసూలు చేయుచుండెను. చిత్తూరు 
పాలెగాం[డను తొండమండలములోని పాలెగాండ్రను, జిం జిదుర్లమును, 
చోళమండలములోని SEs వశపజచుకొని, వారీయ 'సన్నుల 


 నిరారణంజేసి, జింజిలో( . గాపురముండి, కృషరాయలశై పన్నులు 
థి అ యా య 
రాబట్టుకొనుచుండెను. తంజావూరు, క 1 పన్నీ, మధుర, తిరునగరు 
రాజులు విజయప్ప నాయకునకు వశులే కప్పము లొప్పుకొనిరి. ఇట్లు 


పూర్వ కర్ణాట ద్రవిడ దేశమంతయు. । స వశమై, మూండు 
కోట్ల రూకలిచ్చుచుండెను. కృష్ణరాయ ల్రీదోక్ష్‌ఐ దేశమంతను మూ(డు 
Bre విభజించి, వాని ముగ్గురు నాయకుల నేర్చజచెను. 
జింజిలోనుండు కృష్ణప్పనాయకుండు నె నెల్లూరు 'ముదలు కొల్లడము నది 
వజకును, విజయరాఘవనాయకు(డు 'తంజాపూరిలోనుండి కా వేరీనది 
(ప్రవహించు ఫలవంత 'దేశములకును, వెంకస్స నాయకు6డు దషిణ 
మందలి తిరునల్వేలి వ. నకును పాలకులుగానుండిరి. ఇట్లు 
కర్ణాట (ద్రావిడ మళయాళడే శమము లాం ధ్రుల స్వాదీనమయ్యెను. (ప్రస్తుత 
మౌచే శములలో( గాసవ చ్చు తెలు(గు టాక్‌ రెడ్లు మొ దలై న 
వారాకాలమందు( చెలు6గు దేశమునుండి వెళ్ళినవారే. 
ఉమ్మత్తూరు విజయమును దక్షీణదేశ విజయ వృత్తాంతమును చారిజాతా 
పహరణ మించుక6 జెప్పుచున్నది. దక్షీణ దేఖ్‌ విజయమును గూర్చి 
మొదటి రాయచూరు యుద్ధమును గూర్చి గా గాని శాసన వాజ్యుయము లందంతగా 
గానరాదు. దీనికి కారణమిది గావచ్చును. అవి పూర్వము విజయసగర 


రాజ్యములో నివ, అవి మరల నె స్వాధీనము వేసికొనంబడీనవి. స్టీతస్థాపనమగు 
నీవిషయమునుగూర్చి పెద్దగా జెప్పికొనుట కానా(టివారు ముచ్చటపడలేదేమో : 


1480 లంధ పజంధము - అవతరణ వికాసములు 
we 


లో 


దకిణదేశ విజయానంతరము రాయలు రెండవ రాయచూరు యుద్ద 
మును గావించెను. అప్పుడాతకండు గజపతిపై దండయాత్ర సలుప సర్వసస్నద్ధు( 
ప (1 అట్టియెడ విజాపురపు నవాబు, గోల్కాండ, ఆహమ్మదునగర 
సుల్తానులు కోడురాగా రాయచూరుపై దాడి వెడలుచున్నా (డనీ రాయలకు 
తెలిసెను. వెంటనే యాతండు (ప్రచండ సైన్యముతో రాయచూరుకేగి, కృష్ణా 
నదిని దాటి, మహమ్మదీయ (పభువులు మువ వ్వురను జయించెను, దీనిని రెండవ 
రాయచూరు యుద్ధమని చెప్పవచ్చును. ఈ యుద్ధమునందే ఆదిల్‌ ఖాను 
కృష్ణరాయలచే సంహరింప(ఐడినా(డు. ఆము కృమాల్యదాకృత్యాదియందలి యీ 
(క్రింది పద్యము యీ విషయమునే చెప్పుచున్నది : 


అలుక కన్హా టక దట్టికా ఖురవుటీహల్య న్గురాసాని పు, 
చ్చులు వోదున్ని 'చలచ్చమూ గజ దుడాసారప్లతిస్లీ రిప 
షల సస్యంబిడి యేకధాటి బళిరా రట్టిం చిత దృష్టి శే 


దులభానో (గకపాల మర్గపహా హరిచ్భూజాం గల (శేణికిన్‌. 


ఆలి ప తాడి టో ( wr” జ క. 
తౌబూలునమ పూర్వ్వాత్తరమున నున్నదిశము ఖురానానుదెశము. ఆ 
దశపుధటులు ఆదిలుఖానుని సేనకోనుండి. యుందురు. వారి తలలే యిందు 
ఖరాసాను పృచ్చలుగా స 


న్‌ యుద్ధము జరిగిన త రాయలా5 ఘునకార$ము గావించినాండు. 
అదియు నాతని రాజనితి య. తార్కాణగ సున్నది, బహమనీ 
సుల్తానగు రెండవ మహమ్మదు షాహో గుల్‌ బర్గ దుర్గమున జెఅయంచుండెను, 
ఆత నినట్టు బంధించిగవా(డు ఏదులవొననియే పలుప్పళ చరిత్రకారుల యి 
(బాయదు. రాయలు మహమ్మదు షాహాను జెజనుండి విడిపించి మటిల వీదరు 
సింహాససమున సుప్రతిష్టితుని గావించెను, “యవసరాజ్య స్థాపనాచార్య' ఆను 
రాయల బిరుద మీ విషయమునే వ్యక్త ము సేయుచుస్నది. గజపతిపై దాను 
దండయా[ఈ సా నాగించుసపుడు MT యొ_త్తిడి తనకు6 గలుగ 
కుండుటకయి రాజనీతి విశారదు(డగు రాయలట్లు గావించెను, 


దక్షీణ ది గ్విజయాసంతరము' రాయలు హ్‌ దిగ్విజయమును , గావింవ 
సర్వసన్నాహములను జేసికొనెను. ఈ కె జొతయా(త (కీ. శ, 1514వ సంవత్స 
రము [వారంభమాయెను, క్‌. క, 1017వ సంవత్సరాంతమున ముగిసెను. 
అస(గా నాల్గు సంవత్సరము లీదండయాత్ర నడచిన దనుట. మణియు 
సీ జి కైె(తయాకత్రలు నాలుగుసార్లు జరిగినవి. (పభుభ కి పరాయణు(డును, రాజనీతి 
విశారదుండును నగు తిమ్మలును. మంత్రిత్వము రాయల కీదండయ్యాతలలో 


తి 
శ్రీరామరక్షయై నిలికనక, 


2 
౨ 


క్‌ 


రాయల దిగ్విజయములు 149 


కృష్ణరాయల కాలమున (ప్రతాపరుద్ర గజపతియను నాత( డుత్క-ళమును 
బరిపాలించుచుండను, నెల్లూరు మొదలు గంజాము మండలము వజకుంగల 
భాగమును పతాక రంల కొంతభాగమును గజపతి యదీనమందుండెను. 
ఆ కాలమున6గల రాజులలో గజపతి మహాబలళాలి. అమేయమగు గజబలము 
గలవాండు. (ప్రచండ సేనాసముపేతు(డు. లెక్కకు మిక్కిలియగు ధనసంపద 
గలవా6డు. వేయేల. అనాండు (పతాపరు[ద గజపతి నెదిరింప6గల రాజా 
లేండనియ చెప్పవచ్చును. రాయల పూర్వ దిగ్విజయ యాత్రలను చెలుప్పు 
శాసనము లనేకములు గలవు. వానినిబట్టి యీ [కింది విషయములు దెలియు 
చున్నవి : 

(ప్ర రాయలు (క్రీ. శ. 1510 సెప్టెంబరు నెలలో( (బ(పథమముగా 
పూర్వా దిగిజయమునకయి బయలుదేరెను. (కీ. శ. 1514 జూన్‌ నెలలో 
ఉదయగిరి ద దుర్గమును నె సాధించెను. ఈ యుద్ధమున గజపతి పిన్నతం(డి తిరుమల 
రంతకాయటు రాయలకు పట్టువడినా(డు, 


(1 (క్ర. శ. 1514వ సంవత్సరమున weds విజయ 
నగరమునందే రాయలు గడపెను. శరదాగమము కాగానే మజ వైత్రయాత 


సాగించెను. ఈసారి దుర్గమమగు కొండవీటి చన బహు Cates 

కోర్చి సాధించెను. డీ. స్‌ 1515 జూన్‌ 28 వ తేదీని కొండవీడు దుర్గము 
రాయల వశమైనట్లు, కొండవీడు దుర్గముననే తిమ్మరుసు వేయించిన యొక 
శాసనమునుబట్టి తెలియుచున్నది (శా. శ 1487 యువ సంవత్సర ఆషాఢ 
Waa శనివారము). ఈ శాసనమున తిమ్మరుసే దుర్గమును జయించినట్లు 


గలదు. ఈ విజయమునకు తిమ్మరుసు రాజనీతిజ్ఞతయే ముఖ్యకారణ మై 
యుండును. అందులకే తిమ్మరుసు జయించినట్రిందున్నది. ఏ మైననేమి 2 ఈ 
శాసన కాలమునాటికి కొండవీటి దుర్గము రాయలవశమగుటమా।త్రము తథ్యము, 


ఇందు (ప్రతాపరుద్ర గజపతి పుతు(డు వీరభద్ర గజపతి రాయలకు! 
బట్టువడినా(డు. దుర్గమందున్న సరదారు లనేకులు బంధింపంబడిరి. కుమార 
హంవీరపా(తుని కొడుకు నరహరదేవుండు, రాచూరి మల్లీకాను(డు, ఉద్దండ 
భానుడు జన్యావుల కసవప్యాతుండు, పూసపాటి రాచిరాజు = (శ్రీనాథ రామరాజు, 
లక్షీీపతిరాజు, పశ్చిమ బాలచంద్ర మహాపాత్రుండు 0! పట్టువడిరి, 


(111) కొండవీటి. విజయానంతరము రాయ లమరావతి కేగి తులాపురుష 
దానము గావించెను. తరువాత శ్రీశైలమున కేగెను. [క్రీ శ. 1515 జూలై 
ఎనిమిదవ తేదీ అమరావతి యందును, జూలై ఇరువదిఐదవ తేదీని శ్రీశ లము 
నందును రాయలు శాసనములు వేయించెను. క్రీ శ. 1515 లో వర్జాకా లమంతయు 
విజయనగరమునం౦ దే. గడపెను. 


150 ఆం ద్ర ప్రబంధము - అవతరణ వికాసములు 


తరువాత బెజవాడకువచ్చి, అటనుండి కొండపల్లి కేగి, ఆ దుర్గమును 
సాధించెను. తరువాత వరుసగా ననేక దుర్గములు రాయల వశ మైనవి, అనంత 
గిరి ఉం(డ్రకొండి, ఉల్లకొండ, ఆరువపల్లి, జల్లి పల్లి, కందికొండ, కప్పలు 
వాయి. నల్లగొండ, కంభం మెట్టు, కనకగిరి మొదలైన తెలంగాణా దుర్గములు 
రాయల వశమైనవి. తరువాత నాత(డు రాజమహే హేం(దవరమును జయించి, 
అటనుండి సింహాద్రి కేగి, పొట్నూరికడ జయ _ స్తంభమును స్థాపి ుంచెను. 


(1౪) ఇంతదనుక రాయల దండయా(త్రలనుగూర్చి స్పష్టముగా తెలియు 
చున్నది. ఇటుపై దండయాత్రల విషయము మాత్రము ఆనాటి శాసనముల( 
బిట్టిగాని, వాజ్మయమును బట్టిగాని స్పష్టముగా దెలియుటలేదు. కటకముసె 
రాయ లెప్పుడు దండయా[తచేసెను ? గజపతితో సంధి యెప్పుడు జరిగెను ? 
గజపతి తనయ నాయన యెప్పుడు వివాహమాడిను ? అను (పశ్నలకు తగిన 
సమాధాన మిచ్చుటకు సరియగు నాధారములు గానరాకున్నవి, 


ఈ యాధారరాహిత్యమునుబట్టి కొందజు పొట్నూరున విజయస్థంభమును 
సొపించినతరునాత రాయలు మజి కటకముపయి దండయా(త సా గింపలేదనియు, 
ame నుండగనే సంధి ప్రయత్నములు జరిగినవనియు, రాజఢాని 
యంచే (ప్రతాపరుద్ర గజపతి తన తనయను రాయలకిచ్చి, వివాహము గావించి, 
యాతనితో సంధి గావించుకొనెననియు తలంచుచున్నారు. వీరభద్ర గజపతితో ( 
బాటు (ప్రతాపరుద్ర గజపతి భార్యనుగూడ రాయలు బందీగా దీసికొనిపోయె 
ననియు, నందులకే గజపతి భయమంది, యాతనితో సంధిచేసికొని, తన భార్యను 
విడిపించుకొ నెననియు కొందజు దలంచుచున్నారు. రాయలు గజపతి భార్యను 
గూడ బంధించి గొనిపోయె ననుటకు మనుచరిత్రయందలి “కళింగాంగనా 
బంద్నీగాహి అను స. స్యూయెల్‌ [వాతయు నాధారములుగా 
నున్నవి. 
మనుచరిత్ర Sass గజపతి భార్యను రాయలు బందీగా 
గొనిపోయెనని చెప్పుట కవకాశము చాలదు. గజపతి భార్య కళింగాంగన కాదు. 
ఆమె యుత్క_ళ దేశపు మ (ప్రతాపరుద్ర గజపతి కాళింగుండును గాడు. ఆ 
కాలమున నాతండు కళింగాధీశు(డు మాత్రమే. పెద్దన యిందు గజపతి భార్యను 
గూర్చియే చెప్పందలంచినచో “కళింగాధీశాంగనా” యని చెప్పవలసి యుండును, 
కళింగాంగన యన(గా కళింగదేశపు స్త్రీ యని మాత్రమే యర్థము వచ్చును. 
కావున మనుచరిత్ర నిట నాధారముగా గొనుటకు వీలులేదు. 


ఇక నిచ్చట “కళింగాంగనా బందీగాహి అను పదమున కర్ణ మిట్లు 
చెప్పుకొనవచ్చును. కొండపల్లి, కొండవీటి, దుర్గములు రాయలు వళమగు 
నపుడు, అందలి సరదారులును, వారి భార్యలును రాయలకు .బందీలయిరి. 


రాయం దిగ్విజయములు 151 


ఆ సరదారుల భార్యలు కళింగాంగనలయి యుందురు. వారినిగూర్చియే పెద్దన 
స్ట ణ్‌ ది 
యిందు జెబృ్బయుండవచ్చును. 


ఇక స్యూయెల్‌ విదేశీయుడు. ఆతడు (భాంతికి లోనగుట కవకాశము 
గలదు. అందును అంతఃపురస్త్రీలతో 'నెవ్వరెవ్యరో నిర్ణయించుట . కాతని 
కవకాశము నుండియుండదు. మతియు రాయలు (ప్రచండ సైన్యముతో దండ 
యాత్ర సాగించుచుండ, సట్ట యుద్ధసమయమందు గజపతి  తనభార్య నొక 
దుర్గముస నుంపవలసిన యావశ్యకము గానరాదు. రాజధానియగు కటకమును 
నీకి యీ దుగ్గమునకు రావలసిన యవసరము నాచెకు లేదు. 


పె యంశములనుబ ట్టి చూడగా, (ప్రతాపరుద్ర గజపతి భార ఇను రాయ 
బందీగా గొనిపోయె ననుమాట వాస్తవము కాదని త తోచుచున్నది. అట్రయె 
భార్యను విడిపించుకొనుటకై గజపతి రాయలుతో సంధిచేసికొనెనను వాదమును 
పరాస్తనమగుచున్నది. ప్రొట్నూరున విజయస్థంభమును వేసిన తరువాత రాయలు 
కటకముపై దండయాత్రయ సేయలేదను వాదమును నిరాకృత మగుచున్నది. 


iE 


ల్‌ 


(౪) “కటకపురిగాల్ళై గజరాజు గలంగి పవి అను మనుచరిత్ర 

పద్యప్రాదమసుదద్ద రాయలు కటకముపై దండయాత్ర సాగించె ననుమాట 
మాత్రము వా _స్తపము. కాల్చె సనుమాట యత్యుక్తి గ గావచ్చును ; గాని కటకముషపె 

దాడియే చేయలేదనుట వాస్తవము కాదు. రాయలు జగన్నాథమువబకు వెడలి 
నట్లును, ఆతని రాకనుగూర్చి విని గజపతి పారిపోయినట్లును ఆముక్తమాల్యద 
యందలి స ప్పమాశ్వాసాంత పద్యమునుబట్టి తెలియుచున్నది : 

ఇది నీలాచల నీలచేలక సుభ(దేందీవరా భ్దాక్షీ క్రో 

ల దృగంచద్భుజ వీర్యభుర్య జయ సన్నాహార్భటీ వాద్య భీ 

త్యుదితేభేశ్వర కృష్ణరాయ మహిజాన్యుత్సాదితా ముకృమా 

ల్యద నాశ్వానము న ప్తమం బలరు హృద్యంబై న పద్యంబులన్‌. 


పారిజాతాపహరణమున నవతారికతో 


అట్టులనె యడంచు( గటకము నింకననుచు నుత్కళమహీళు. డను 
దినమ్ము వెజచు నెవ్వనికి నతడు, రాజమ్మాత్రుండె (శ్రీ కృష్ణరాయ 
విభు(డు 
అని గలదు. 
 చతుర్ధాశ్వాసాంత పద్యములలో 'కటకేశ సింధు మందర కుధరా 
అనియు, “కరణాధిక సూత్కృతి మద్విరదాకర దారణ వీరబలా' అనియు. 
గలదు. వీనిని బట్టి కట కేశ్వరుని రాయలు. సంపూర్ణముగ. జయించెనని చెప్పం 


152 ఆం 


జాలము. కాని యాతని యపావ సనావాహిని ఎతయ గల౦చెసని మాత్రము 


చెప్పగలము. 


ము న రచనాకాలము నాటికి కటక విజయ ర్తి 
లేదు. అందులకే oe నా విషయము స్పష్టముగాలేదు. మనుచరిత్ర 
hayes నాటి కది పూర్తిభయైనది. కావుననే తద్గగింథముస “'కటకపురి 
లృ యని స్ప 


గ్ర 


౮ 


J 
గ 


అ, 
అ 


షముగా ( జప్పంబడి యున్నది. 


లు 

ఏది యెట్లున్నను కటక విజయము (క్రీ.శ. 1517 వ సంవత్సరాంతము 
నకు సంపూర్తి యారు ననియు, గజపతికిని రాయలకును సంధి ఆరిగననియు( 
జెప్పవచ్చును, 


ఇందులకు కొమ్మూరు (గా మమున రాయల సెపకుడగు లక్షీరాంతరును 
(క్రీశ. 1517 మార్చి, 12వ తేదీని వేయించిన శాననమును,” రాయల మం(త్రు 
లలో నొకండగు కొండమరుసయ్య (క్రీ.శ. 1517 చ. 
వేయించిన చోళ సము[దపు శాసనమును* ఆధారములు, 


త యందలి _యాశ్వాసాంత పద్యములు రాయల దిగ్వి 
యులనే చెప్పుచున్నవి. వాని నీ (క్రింద నుడాహరించుచున్నాను 


1. ఇది గర్జాట ధరాధృతి స్థిర భుజా హేవాక లబ్లేభరా 
డుదయోర్వీధర తత్పితృవ్యకృత నో పాయ నోష్టిషర 
త్నదృగంచత్సద కృష్ణరాయ వసుధాధ్యక్షోది తాముక్తృమా 
ల్యద నాశ్వాసము హృద్య పద్యముల నాద్యంబై మహాం బౌల్బగున్‌. 


లక 


ఇందు ఉదయగిరి విజయము 5 వర్ణింప(బ డి యున్నది. ఈ విజయ వృత్తాంతము 
ముందే చెప్పబడినది. 


[చ 


ఇది భూమండన కొండవీడు ధరణీ భృద్దుర్ష పూర్వాద్రి థో 

స్వ దిభేశాత్యజ వీరభద్రజన జీవగాహ రాహూయమా 

ణ దృఢాంచద్భుజ కృష్ణరాయ మహిభృన్నామ మస్మ దాముక్కమా 
ల్యద నాళ్వాసము హృద్య పద్యము ద్వితీయంబై మహింబొల్చగున్‌. 


1. A.R. 824 of 1922 
2. ద. హిం. శా, సం. 9 సంఖ్య 507. 


రాయల దిగ్యిజయములు 153 


డవీటి విజయమును పర్రించుచున్నది. దీని వృతాంతము ' గూడ 


వ 


ఇది కొం 
టే ఇప్పంబడి యున్నది. 


రీ, ఇది పాత్ర (ప్రహాచేశ్వర (పఖ్ళితి బంహిష్టోత్క లానీక గు 
పది దన్‌ న లలల కొండపలి హృద్బాహ సి క[దూజ గ్ర 


ప్య దుదారా *ద్యమ కృష్ణరాయనృప సంజ్ఞా సత్య తాముక్కమా 


ల్యద. నాశ్వాసము సహృద్యపద్యము తృలీయంబైె. మహిం బొల్పగున్‌, 
ఇందు కొం డపలి దుర్గమును, తక్కుంగల తెలంగాణా దుర్గముల ను రాయలు 


వళశపజచుకొనిన | విషయము వ్రింపంబడి యున్నది, 


“<< 5 మ అన 
పదాధీష్టార్చనా పుణ్య ల 
విజయ న సృంధోపలోట్టంకితాం 
గ్ర దృ ధేష్టాక్షర కృష్ణరాయ: సప సంజ్ఞా స్కక్ళ తాముక్పృమా 
స నాలవది ప కాద్యంబె. మహిం చొల*గుచ్‌., 

oy) 
ఇందు పొట్నూరు పజకును రాయల దిగ్విజయము పర్టింప(బడి యున్నది. 
పొట్నూరు కడ రాయలు తన డిగ్విజయ సూచకముగ విజయ సృంభమును 
నాటించెను. 


ర్‌. ఇది యం(ధ్రోక్తి స. బు యవనాస్పృళక్చ్చూర్త కెంబావి వా 


రిద పద్దత్యవరోధివ(ప్రవలయ (శేణీ విఘాత (క్రియా 
స్పద సేన్నా గ్రగ కృష్ణరా న భృత్సం జ్జాస్మ దాముక్తమౌా 
ల్యద నాశ్వాసము ము పంచమం బమరు హృద్యంబై సే పద్యంబులచ్‌ 


ఈ పద్యమున రాయలకు మహమ్మదీయులతో జరిగిన యుద్ధములు వర్ణింప(బ 


యున్నవి. 

ఇందు “క3ెందావిని ప పలుపురు పలువిధముల వ్యాఖ్యానించి 
యున్నారు.' కెంచావి యనంగా కెంబా” అను పట్టణమని టీకారారులు |వాసిరి. 
కాని (శ్రీ లక్ష్కణరాపు పంతులుగారు కెంజావిని గూర్చిన విషయము నిశ్చితముగా 

నిట్లు చెప్పియున్నారు: 
“హైదరాబాదు రాజ్య పటమును జూడగా కెంచావి యను (గాదుము 
గుల్బర్గా జిల్లాలో గానవచ్చినది. ఇది గుల్బర్గాకు వముతి మూలను 
యాబది మైళ్ల మీద నున్నది. షారాపురము, సాగర్‌ అనునవి దీనికి 
'సమీపమునంచే యుస్న వి. పైన సురపురమని చెప్పంబడిన షారాపురము 
నకు కెందావి వాయప్యమున పధ్నాలుగు-పదిహేను మైళ్ల దూరమున. 
నున్నది. సగరపురమని చెప్పంబడిన సాగర్‌, కెంబావికి దూర్చున 


154 ఆంధ వ జంధము-_ అపతరణ వికాసములు 
wy 


పదహారు-పదిహేడు మైళ్లమీద నున్నది. కెందావి, షారాపూర్‌, సాగర్‌ 
యీ మూడును గుల్బర్గా జిల్లాలోనివి. ఈ మూడును కృష్ణా భీమానదుల 
యంతర్వేదిలో కృష్ణకు నుత్తరమునను, భీమకు దక్షీణమునను నున్నవి. 
రాయచూరునకు. గెంజావి వాయవ్యమూలగా అరవై =డెబ్బెయి మైళ్లమీద 
నున్నది. రాయచూరు కృష్ణా తుంగభద్రల యంతర్వేదిలో సున్నదని 
సదువరు లెజింగియే యున్నారు. ఈ ౩ంవావి విజయనగరమునకు 
సూటిగ గుతృరయున తొంబదిమెళ్ల దూరమున నున్నది. 
ల య 
కావున నాముక్కమాల్యదలోని కెందావి యిదియే యని తలంచుట న్యాయము. 
ఈ కెంచావి పూర్వ మొకప్పుడు చాబక్వ్యులకు ముఖ్య రాజధానిగా నున్నట్లు 
తెలియుచున్నది. 


6. ఇది వైరాబున యావనావనీధవా హీనా భ చుందిస్ఫుర 

ద్విదితాథీల మణీగృహోళి దళనో ద్వేలోగ హస్తి (వజో 

ద్య దనీకా(గగ కృష్ణరాయ మహిభృత్సంజ్ఞాస్మ దాముక్కమా 

ల్యద నాశ్వాసవరేణ్య మౌాఅవది హృద్యంబై న పద్యంబులన్‌ . 
ఇందు 'నైరానుని అను [గామముకడ జరిగిన యుద్దము వర్ణింప(బడినది, 
ఈః నైరామన యను గ్రామము రాయచూరు జిల్లాలోని మారీపురమునకు 
యీశాన్యమూలగానున్న [గామ మనియు, యిప్పటి దీని పేరు నిరుమా 
నూరనియు (క్రీ కుంచూరి ఈశ్వరదత్తుగారు వ్రాసి యున్నారు." 


ఈ నై.రాదునకడ యుద్దము 1509 లో రాయలు చేసిన దండయాత్రల 
సందర్భమున జరిగెననియు, కెంబావికడ యుద్ధము 1512 లోని దండయాత్రల 
సందర్భమున జరిగొిననియు కొందటజీ యభిిపాయము. మలికొందలణీ యభి(పా 
యమున సీ రెండు యుద్దములు 1521 వ సంవత్సరమున జరిగిన రాయచూరు 
యుద్ధమునకు సంబంధించినవి, 


క్‌ సప్త్పమాశ్వాసాంతమునందలి పద్య మీింతకుముం దే* ఉదాహృత మై 
యున్నది. ఈ పద్యమున రాయలు జగన్నాధము వనజకు దండయాత్ర చేసె 
ననియు, అంతట (ప్రతాపరుద గజపతి భయమంది పారిపోయెననియు( 
జెప్ప(బడినది. 


. ఈ యేడు వద్యములందును సర్షింప(బడిన దండయాత్రలు వరుసగా 
జరిగినవికావు. కాల్యక్రమమునుబట్టి రాయలు వీనిని వర్షించినట్లు గానరాదు, 





1. అంధ సాహిత్య ప షత్ప త్రిక సం. ౧౪. సంచిక ౪ పుట ౧౨.౨. 
2. చూడు పుట 151. 


రాయల చిగ్విజయములు 155 


గ, 6 పద్యములలో నుదాహృతములయిన దండయాత్రలు మహమ్మదీయులపై 
నడచినవి. తక్కినవి రాయల కళింగ విజయమునకు సంబంధించినవి, 


en శ॥ 1520 వ సంవత్సరము, మే నెల 19 వ తేదీని రాయలు మతి 
యొకమారు రాయచూరు దుర్గమును స్వాధీనము చేసికొనుటకయి యుద్ధము 
గావించెనని టు. చెప్పుచున్నారు. ఆ కాలమున ఇస్మాయిల్‌ 
ఆదిల్‌ షాహ రాయచూరు దుర్గమును తన వశము చేసికొనుటచే, రాయలీ యుద్ద 
మును గావించెనని కొందటి యభిపాయము. ఆదిల్‌షాహ రాయచూరును పట్టు 
కొనుటకయి, యుద్ద సన్నాహములు చేయుచుండగనే రాయలాతని నోడించె 
ననియు, ఆ మహమ్మదీయ (ప్రభువునకు రాయచూరు దుగ్గమప్పటికి స్వాధీనము 
కాలేదనియు గొంది యఖ్మిపాయము. ఈః యుద్ధమున ఆదిల్‌ షాహ ప పలాయితు( 
డయ్యెను. ఈ యుద్ధమును గూర్చి చెప్పినవాడు న్యూనిజ్‌ అను విదేశీయుండు. 


ఆదిల్‌షాను జయించిన పిమ్మట రాయలు వీదరుపయి దండివెడలెను. 
బరీదు అనునాత(డు మహమ్మదు షాహా కుమారులను చెజయందుంచెననీయు, 
బరీదును జయించి రాయలు మహమ్మదు షాహి కుమారులను జెజనుండి విడి 
పించెననియు న్యూనిజ్‌ [వాసియున్నాండు. బీదరు నా కాలమున బెడంద కోట 
యని పిలుచుచుండిరి. ఈ బెడందకోట విజ యమునుగూర్చి పెద్దనగారి చాటు 
బెకటి గలదు: 

సమర క్లోణిని గృష్టరాయల భుజాళా తాసిచే(బడ్డ దు 

రమ దోర్టండ చెడందకోట యవనవ్రాతంబు సప్తాశ్వ మా 

ర్లమునం “గాంచి నివాస హరి హరంగాఖోబు ఘోడాకి తే 

తుముకీ బాయిల బాయిదే ములకి యందు ర్మింటికిం దోవుచున్‌. 


ఆముక్షమాల్య దాకర్త కేఏ రల 


సాహితీ సమరాంగణ సార్వభొము(డగు (శ్రీకృష్ణదేవరాయలు విష్ణు 
చి త్రీయమను నామాంతరముగల ఆముక్తమాల్యద యను మహో (ప్రబంధమును 
భక్తిభావ నిర్భర ముగా రచించియున్నా6డు. ఇమ్మహా[గ్రంథము (శ్రీకృష్ణదేవ 
రాయల కృతమే యని పండిత విమర్శకు లనేకు లంగీకరించి యున్నారు. 


కాని కొందటు కొన్ని పే త్వాభా సములను జూపి ఆము క్రమాల్యద పెద్దనార్య 
కృతమ ee వానిని aha ప్రస్తుత కర్తవ్యము, 


1. ఆముక్షమాల్యద యందలి యవతారికలో మనుచరిత్ర యందలి 
పద్యములు కొన్ని గానవచ్చుచున్నవి. కావున నీ (గంథమును పెద్దనయే (వాసి, 
రాయల పేర వెలయించెనని కొందటి యభిపాయము. 


2. లక్షణ (గంథకర్తలు కొందజు ఆముక్రమాల్యదను పెద్దన కృత 

ముగా జెప్పియున్నారు. ఆం(ధకవితా పితామహుడు “నొనియె*” ననుటకు 

కొనెనని చెప్పెననుచు, అప్పకవి విషుచిత్తీయమునుండి యుడాహరణ నిచ్చి 
ళం అవనే 

యున్నాండు. “యథా అల్లసాని "పెద్ద నార్వేణ ఆము క్త్రమాల్యదాయాయ్‌' అని 

అహోబలు(డు చెప్పియున్నా (డు. ఇళ్లు మజఆజీకొందజుగూడ నాము క్రమాల్య 

దను పెద్దన ప్రాసెననియే చెప్పినారు. 


ఉరువగు విష్ణుచిత్త త్త తనయోద్వహనంబును నంస్పృతాంధ్ర వా 

గరిమ : మ. సఖందగునట్టుగ (6 బెడ్డనార్యు( డు. 

దుర ఫజితిన్‌ రచి మ్ల _ శ్రీనివాస వ్యాఖ్య. 
పేక్మి నల్లసాని పెద్దన్న యాముక్త 

మాల్యదాఖ్య కృతి సమంచితముగ 

జేసెసీవు టీకసేయుము చెజకున 

బండు పండిన యుండుగాక,.. ---గుడిపాటి వెంకటాద్రి. 


8. ఒక అజ్ఞాతకవి చెప్పిన చాటువులో విష్ణుచిత్తీయము పెద్దనార్య 
కృత మని చెప్పంబడి యున్నది : 

కృష్ణరాయల "'పేరునిడి నీవు రచియించి తివి తొల్లి 

విష్ణుచి త్తీయ మనంగ 

గాఠిన్య మర్గంబు (గాహ్యంబుగాదు సా 

ధారణులకని భాూాధవు(డు బలుక 


ఆముకమాల దాక ర్హృత్వము 157 


దరువాత మనుచరిత్రము నొసరించి తు 
త్తమ కావ్యము దుహాద్భుతముగ( విదప( 
బెకుశి కావ్యములను బెం పెక్కు విరచించి 
నుంటివి రాజ సన్మాసమునను 
ఖభంగమొందిన యల రామలింగ ముఖులు 
సొటి రాం/గలవాశె నీతోటి నార 

యాంధ్ర. కవితా పతామహ యల్లసాని 
పెద్దనార్య విశేష వివేకధుర్య. 


4. అంతఃపురములలోను, దర్చారులందును నిరంతరము. గాలము 
గడుపు రాజులెన్నడు నెజుంగరాని సర్వసామాస్య జీవితమిందు వర్షింపంబడి 
యున్నది. 


జో 


5. ఇందు. (ఐతీపాదింస(బడిన వివిధ శాశ్రవిషయములు నిరంతర 
స్తాధ్యయన సంపన్నులగు పండితులకే తెలియందగినవి. అవిరళ రాజ కార్య 
నిమ య. టా సెట్టి విషయములను కూలంకషముగ నెణుంగుట 


ఇ రా 


6, కృష్ణరాయల కంకితము సయంబడిన మనుచర్మితము, పారిజాతా 
పహరణము అను రండు — గూడ కృష్ణరాయలు శవితా 
రర గాన్‌ కవియని యెచ్చటను జెప్పంబడలేదు. తత్కృత (గ్రంథ 
ములును చేర రొ్క(నంబడలేదు. 


"ల 


మీది యంశములను పరుసగా6 బరిశీలింతము. 


/ 


1, అల్ల సాని పెద్దన మసుచరిత్రములొని పద 
మౌల్యదలో సుండుట వా నన మ. క 


క్రిములు కొన్ని ఆము 


Le 


తో 


షరాయల వంళావళిని గూర్చియు, ఆతని 
శౌర్యదైర్య పరాక్రమాదుల గూర్చియు వ టం పెద్దన కో, 
పద్యములను (వ్రాసయున్నాండు. కొన్ని స్వల్ప భేదములకో నో పద్యము ములే 


స్ట 


ర్‌ 


ఆముక్రమాల్యదయందును గాన్పించును, ఫీనిని బటియే కొంద తాముక 
అబీ ౮ ద 
మనుచున్నారు. 


[x : 


శో 


మాల్యద పెద్దన కత 


కాని పండిత విమర్శకు లనేకులి వాదము సంగీకరింపలేదు. వారి యుద్దే 


శ్వో 


శముస( బెద్దన పద్యము లాము ర్రిమాల్యవయం దుండుటకు( గల కారణములు 


రెండు వసుత నున్నవి : : 


1. కృష్ణరాయల యవికత్సనత్వము, 


ee పెద్దన గయెడ రాయలకుగల. గౌరవము. 


158 ఆంధ పబంధము _ అవతరణ వికాసములు 
| RE 


ర్‌ 
ని యిక్కారణము గొందజికి రుచింపలేదు. అవతారికయం దాత్మ 
స్తుతికి వెఅచినకవి, ఆర్వానాంత పద్యములం దెట్లాత్మస్తుతికి ( దాల్పడెను ? 
ఆము క్షమాల్యదయందలి యాశ్వాసాంత పద్యములు (ముందే యుదాహరింప. 
బడినవి) కేవల మాత్మస్తుతి పరాయణములే యనుట శెట్టి నిదర్శనములు 
నక్కఅలేదు. కాపున, పెద్దన పద్యములిందుండుట కవిక త్రనత్వము కారణమస( 
గాదు. | 


J 4 


కృష్ణరాయలకు పెద్దనయెడగల గారవము జగత్పిసిద్దము. ఆ గారవమే 
యాతనీ పద్యము లాముక్తమాల్యద యందుండుటకు ముఖ్యకారణము. ఈ గార 
వమును విశదీకరించుచు, (శ్రీ చేకుమళ్ళ ఆచ్యుతరావుగారిట్లు చెప్పియున్నారు : 


ఈయూహకు( దోడుగ నేను మజియొక యూహనిచట సహృదయులకు 
విన్నవించుచున్నాను. కృష్ణదేవరాయలకు నల్లసాని పెద్దన్న గారియెడల 
నత్యంత భక్తివికాషాసము లుండినట్లనేక నిదర్శనములున్నవికదా ! 


” న్నా 


ఎదు ౮ 
యా 


నచో6 దన మదకరీం[ద్రము నిల్చి 
కేలూ(త యొనంగి యెక్కించుకొనియె 
మనుచర్మ్శితం బందుకొనువేళ6 బురమేగ6 
దిల్లకి. దన కేల( బట్టియె_త్తె 
వీరుదైన కవిగండపెండేరమున కీవె 
తగుదని నాదు పాదమున దొడిగ 
గోకట[గ్రామాద్య నేకాగ్రహారంబు . 
అడిగిన సీమలయందు నిచ్చె 
ఆంధ్ర కవితాపితామహో : అల్లసాని 
పెద్దన కవీంద్ర! యని నన్ను విలుచునట్లి 
కృష్ణరాయలతో దివికేగలేక 
(బతికియున్నా (డ జీవచ్చవంబనగుచు. 


[8 


ఇత్యాది పద్యముల మూలమున (బభువాత్సల్యము విశదమేకడా ! రాజ్య 
విషయములలో మంత్రి తిమ్మరసీరాయనికి నప్పాజీయయ్యెను. కవిత్వ 
విషయములో( దన యాస్టాన కవీశ్వరు(డైన యల్లనొని పెద్దస్న యీ 
రాజకవికి నప్పాజీ తుల్యుండయ్యెనని చెప్పవచ్చును. ఇట్లుభయులును 


విత్ససమానులే. వారియెడల సత్యంత (ప్రేమాతిశయము రాయలు 


చూపుచువచ్చెనుగదా | మజశీయు సల్లనా నివాని (గంథమందు( దన 
యిలికయగు కృష్ణరాయలప్రళంన కృతిపతి కారణముని నున్నది. 
వాని శతి బు అబ అం న! శవ హు తలా జి త 

కా(టిట్ట వరం జదివిసపుడెల్ల 6 గృష్షదిపరాయలు జ్ఞప్తికి 
వచ్చును. అద్ది కృష్ణరాయల (గ్రంథము జదివిసప్పడల్ల సెల్లినాని 


ల 
ఆ క దన్న గూర్చి(ా! స్‌ షు దానుపయోగించు 
కొనినయెడల( దనకుంగల గౌర తభ 
రాగము నివియన్నియు న 
(పేమైకబ 0౦ధ స్ఫ్పోరకముగ శే పద్యములసు క. కాగ 
నే(జెప్ప సాహసించుచున్నాను. 

ఈ వాదముసు స్టాపించుటలో.. శ్రీ అచ్యుతరాపుగారు వింతపుంతలC 
దొకిరని చెప్పకతప్పదు, ఇది వాదముగాదు. అతివాదము -- - ఏచ్చితవాదము. 
రాయలకు( బెద్దసమైగల గౌరవము సుప్రసిద్ధమే. కాని యది ప్య_క్తీకరించుట 
కిదియా మార్గము 4 ఇట్టి మార్గము మును బూర్వులప్వురు సెపలంవింపలేదు. ఇక 
నెవ్వరు నవరిందింకురస్‌ నాశయునులేదు. ఇది నిశ్చయము ఎగా విపరీతమార్షము. 


J 


ఇ, నో 


ఒక్‌ గ్రంథము మను బఠించుసపుడు మనకు నారారణముగ స్మ్క్యతిపథమున 
బడుగవి ఆందలి పాత్రలు, వారిచర్యలు, వారిసంభాషణములు. ఆచ్చటచ్చట 
(గంధక రయు జ పికిరావచ్చును. కాని (గంథక రను దలంచువారు కేవల విమ 
ర్భకులు మాత్రమే. సాధారణులు, కథాపురుషులనే స్మరింతురు. వారి కష్టసుఖ 
వరు దమవిగా భావించి, విషాదాసందములకు లోసిగుచుందురు. అట్టి 


స్మృయత్వమే లేనిచో రసానందమే మృగ్యమ మగును. 


విషయముట్లుండగా నాము క్రమాల్యడా పఠనాపసరమున( బెద్దన స్మ తికి 
పచ్చుట యెట్లు 7 

మళీయొక విషయము. రాయలు స్మరణకు పచ్చునెప్పుడిల్ల త్ర 
'పెద్దసయు స్మరణకురాకతప్పదు. - వారి మైత్రి యట్టిది. వారిర్వురకు(గల గాధాను 


బంధమట్టి కది. ఇది రాయలకు. చెలియనిదికాచు, ఆట్టయె మెట్‌ € క 
జదుపునపుడెల్లి పెద్దన డై ప్రకివ వచ్చుటక్రై రాయలాతని పద్యములను దన (గంధ 


మున 5 నుపయోగించుకొనెనను వాద మంగీకా ర్యముకాదు. 


(్గ్‌ 


అయిన రాయలు ఇ పెద్దస పద్యముల నేల వాడుకొ నను? 


కర్యత్వము 159 


లు 


మి 


CI 


అరు 
పద్యముల ( దన(గంథవ ఎన 


దన 
ది 


3 
లె 


సనో. 
సు 


రాయలు 
ప 


క 


(a) 
అచ 


ల 


ఆంధ ప జంధము - అవతరణ వికాన 
WAIN 
హాణారము 


నో 


ర్వ 


తాంతమును బెదల 


an.) 


వ 
రాజన్యుని పంశగెచవ 


నో 


చితీని 


ఇ 


Cu 


ళా 
జల్ల 
ల 


ష్‌ 


సము, 


రం 
ణ్‌ 
చా 


ల 
జా 


160 


సపెటున 
రు 
యరము కాదు 
వ 


ఏ వారందలు నొక్కు 


క్రై! 
HD) 
=U wa 
షే 

(గ్‌ qf 

a5 

అ. గ్‌ జ 

న్‌ ॥] i 

4} © 

తం 7౭ 
చం 

fe ఈ 
గ] 

je 3 

J (మ్‌: 

నా ల గ్‌ 3 

3 

5 11. ha, 
లభ 

క నో 

i fa 

3, hb 
౧ 

3 Ca 

అబ 

2 ఆ 86 

2 63 
గ్‌ 
gt గ్ర 
tc 


సి 


4 


(య 


జో 


ఏఎండుట 


గ్ర 


a 


“ 


kb 


(చెలియదు, 


యింపరాదు. 


ఎం 


(ప్రధాన ముగ్గాని 


జ 
| 
అనరు 


cn 
A 


శాజాడక 


యట 


ఖీ 


అలు 


ణో 
జ్‌ 


ర 
ణు 


శా 
ము మొదటికృతియనిం 


(ye) 


కమాల?ద 


న! 


సే 
ఇదిత 


0 


కట్లు 
షా 
పె 


లీ 


భీపాయమును గాద 


ముస 
బెధనకరాడ 
సమన్వ 


ఎ 

(a) 
ఇం 
~~ 


లా nn 
Ca 
వ్‌ 


జ 
ఎది. 


& తం 


స్ట 
ఫ్రత్విమును ని 


వ్‌ ఇ” 
we 
ఇ 

ఇ” 

శ 


mC 
గిమెప 


గ: 


Cd 
ఆకు 
బాఖానో 


త్సం 
ఫ్రీ 


ద 


యము 


జో 


త 
అందుల 
౯ 


oe 
రం లత్యలఇణ 
ద 


జో 


ఈశప 


జో 


వో 


లనే 


౧ 


CN 


bra] అమా 
జెప్ప(బడి యు 


tS 


పము 
డో 


పద 
పం 


౦దు విమచి తీయ 


హై 
జా 
Cw 


నాతని 
'వించియుండును, 


అరుం 
యు 


తరువాతి శృతియని మ ( 


ల! 


భారి 


పే 


గ్‌ 


పావిజాకాసహరణములు రెండును విమచి తీయమునకు( 


బడిన [గ్రంథవ 


| హి ఓ 


అల ని గక 
a fh a 
Ap 

ay 
ny య! 
392 2 
gg 
జ్ర 
టి 

లం 

3 2 
72 
fi, 1 a 
53 § క 
Fe 
fh VO 
పో (2 గ. 
రజని 
ర్‌ 2 
Ya 6 
సై లో నో 
3 ల ననీ. 
wa | 
Beg 
Aa # 
Aa fa 
70 3] 
గ్‌ నే 


య 


ల 
శం 


త్తీయావతారికా రచనమునాటిః 


జ 


ఆముక్త మాల్యదాళరృత్వము 161 


ఇ క జీ క్‌ జబ్‌ అ న్‌ ఆయ కో కాణాన్నా 
శామైసై మనుచరి [శై య మొదటి(గంథి మ్‌ (EPevy తిమాల?వ తరువ తి 
కో అ 


ర లో ల్‌ జ్‌ 
కృతి. ఎని నస్తవ్యస్తముగా( జెప్పిన యా పవ విశ్వసనీయముగాదు. 


4. మదొన్మత్తులె, నిరంతర భోగపరాయణులై యంతిప్పురమును వీడని 
రాజుల విషయమున నిట్లు చెప్పవచ్చును గాని, రాయులసంటి రాజుల విషయ 
మున నిట్లు చెప్పుటకు పలనుగాయ, 


క న 
బతనమంతయు( దిరుగుబాడనియు, నహార్నిశము (పకాషమమును గూర్చి 
ఇూ' జీ ఛే వాష్‌ చ ఉన్‌ ఖ్‌ జో Ue గ 
విదారించుడా(డనియు( జెప్పుకథల నకములు లోరపమున వ్యా_ప్పములై యున్నవి. 
ఈ కథలన్నియు సత్యములు కాకపోవచ్చును. కాని, అన్నియు నబద్ధములన ( 
గాదు. ఆందు6 గొంత సత్నముండఠపోదు. 


ఏ 
అదట్దయెడ రాయలకు నె మాన్యజస స జీవితవిధానము దెలియుట శవకాశము 


సను. మతళీయి(6 గవులకు దుర్గాహములగు విషయములేమయుండును ? 
“రవిగాంచనిచో.6 గది గాంచునేకదా!” 


న, ఈ మాటయు రా నర్తింపదు. రాజులందలు సపండిత్నులె 
యుందురనుసది కేవలము (భ్రాంతి మూలకమగువాదము. అపండితులగు రాజులు 
లేకపోకేదు. కాని యంతమాత్రమున రాజుందటు నపంచెతులనుట సమంజ 
సముగాదు, 

కృష్ణరాయల నాల్యమును సర్ది ంచుచు సంగీత కళానిరియగు లకీ 
నారాయణకవి 


రులను టు 
వం కూల డర? (€ రిల రి లావి లాపయిుి 


[ a 


(es 


అని చెప్పియన్నా(డు. ఈతని పాండితీ పకర్షను బలపఅచు కథలనకములు 
జ ఓ, 
గలవు. 


కాపుస( గృష్టరాయల పొండిత్యమును ₹ంకింప సః 


నిరంతర విద్వద్గోష్టియు నించులకు( గొంత దోహదము డపచ్చును. 
1. కృష్టరాయక్ళత (గంఖభములను మనుచరిత్ర పారిజాతాపహరణములు 


వావ్‌ న ఆలో 


ఎరొ ,-ననంతో మాాతమున రాయలు కవియ కాడని చెస్ప(శాలము 
ఇట్టి విషయములందు ( బూర్వులు సర్వసాధారణముగ ముపేక్షవహంచెడి 


వారు. ఇందులకదడావారణము లెన్నియేనిగలవు. . 
"కేతన దశకుమార చరిత్రమున( దిక్కున కృత నిర్వచనోత్తర రామా 
శాప్‌ ల్‌ వటి ఖేలో ఖగ ఖో ఇ a ఛ్‌ జ 
యణము పేర్కొనంబడలేదు. తిక్కానయే తస భారతమున నిర్వచనొ త్తిర 


ల 


రామాయణమును గూర్చి చై ప్పలే అదు. 


(11) 


3 Pp న అల పనో 2 నీ జ! 
అకగొాంతాలదు. ఇ6(6త(6 చాతిణజాతాపపహానవణమున 


- తో 


స్టో 

రాయల కవితా ప్రావీణ్యముగ్గడింప( బడరుయున్నది, తిమ్మస ౮ రాయలసు గవితా 
క్‌ 0 
pun. | 


శ్‌ 


చియున్నాందుు కాఖన రాయల కవితాశ్తిని 
మీది కారణములనుబట్టి యాము క్రమాల్యద పెద్దనకృతమను వాదము 


నుచరి|తకు నాము కవ చేద చే నఇటుసు. ఈ 
మనుచరిత్రకు ‘ ఘు రక్రమాల్యదకు ఏను సర్వత్ర శనేదచమె గ SAEs mw. ౪ 
దము కెవలము శ లికి మాత్రమే సంబందించి యుండలేదు. ఆలంక్ఫోతి 
శిషములందుగాని, ఎనన ంయాం న యందుగాని, థభావనయందుగాని, వాత్ర 


f 


ee యీ రెండు (గంథములకు 
నెందును సాదృశ్యము త విష్ణుచి శ్తి తీయక ర్రకు పాత్ర నిర్మాణ చాతురి 
లేదు. మనుచరితకారుండు పాత నిర్మాణ కొళలముస( చేరెన్నికంగన్న వాడు. 


'ఈ 
(ప్రకృతి పరిశీలనమున నాము క్తమాల్యడాకృర్త వ సూ మాతిసూష్మిము న 


లగు (ప్రకృతి మర్మములను (గ్రహించుటలో నాత(డు మేటి. మ మసుచరిత్రకారునకు ( 


(బకృతి పరిశీలనమున నంతటి నిశతదృష్టి యున్నట్లు గానరాదు. ఆముక్ష 
nn, 
మాల్యదాకర్త కాంధ్రమున6 గవితసెస్సుట కడియే తొలియత్నముగా గస్పట్టును. 


58 


అ 


జా డాం(ధ కవిత్వమునసి సిద్ధహ స్తు(డు. 

ముక్తమాల్యడాకర్తకు శాంతరస పోషణమునందును, భక్తిభాప విపులీ 
త (్రీఠిమెండు. ఆకినికి శృంగారరస పోషణమున సంతగా 
శ క్రియున్నట్లు గానరాదు. ఆతని యాంతర[పక్ళతి శాంతి రాముకము ; ఛి 
లా పరిపూర్ణము. శాంతోన్ముః ఖమయ్యు, మనుచరితకారుని ప్రకృతి విషయ 
వాంఛాసంవాసితము. ఆతనికి కాంతమనెడి దృషికలదు కాని దానినెన్నడు 
నాత( డందుకొనలేదు. ఆత (దు శృంగార వరిణత మనను (డు. మనుచరిత్ర 
కర్త విష్ణుభకు (డయ్యు శివద్వేష షము లేనివా6ండు. విషుచి త్రీయక ర్త డెవతాంతర 
న్మరణమునే ( యం గికరింప ని 'విష్ణుభ నుండ. విమచి తీయ 
పదములు వాడుటయం దాస ర్త 


డ్రి 

చ 
pr.) 
ad 


జ జ్‌ చ జ 
సుప్రసిద్ద పదములన వాడును. 


ఇట్లే _గంథములం దిసుమంతయును. సాదృశ్యము గాసరామ. ఈ 
రెండు (గంథదులు నేక క్నర్హృకములగుట యసంభవము, 


స్వారోచిష, సును VOM అల్లనాని పెద్దన 


మ ది 


నాలొ ఫా స్రీ సమరాంగణ నె నార భి రాము(డగు డ్రీకృష్ణదే 
ంకరించిన కవి దిగజములలో న్యగగణ్యు( డలసా। 
అ 


ch 


ne) 
ఇ య్‌ 


చొక్కునామౌత్య పురుడు మ... ఆశ్వలాయన 
(తుండు, పసిష్టస గోత్రుడు. ఈత (డు తొలుత న సం ప్న. తరువాత 


SS 
6 GC 
క 
గ 
ts గ్ర 
faa 
3 


వ 


శఠగోపయతి యను వైష్టవస్వామి శిమ్య(డై, వైైష్టవమును స్వీకరించినట్లు 
మనుచరితములొని యా క్రింది పద్యము మునుబట్టి తెలియుచున్నది : 

కొలుతున్‌ దురు విద్యా 

నిలయున్‌ గరుణాకటాత నివిడ జ శతు 

దళీతా(శిత జన దురిత 


PY 


లు కడప, కర్నూలు, అసంత పురము జిల్లాలల్‌" ( 
జాలవజకు 6 గన్నట్టుచున్నారు. నం దవరీకులు సామాన్యముగా నియోగులనిమే 
యందురు. అల్ల నాని పెద్దన జస స్యస్థ సలమును గూర్చి థిన్నాభిపాయములు గలము. 
బిక్షారి జిల్లాలొ “దూపాడు” సరగణాయందలి “దెరాలయ' !గామము ఈతని 


జస్మెస్తలమని (శ్రీ లక్మణరావుగా రి యభ్యిపాయము. శ్రీ) ఖుకుమ అచ్యుత 


3 


ir 


చు య 
రావుగారు లక్ష్మణరావుగారి అభిప్రాయముతో నేకీభవింపక తమ యభ్మిపాయము 
సీ కింది వాక్యములలో' చెప్పియున్నారు : 


కొన్ని విషయములు జూచిన స. కడప మ. నేదోయొక 
"ay జు 


(1) సాపవ సృసింహారాయలు చంద్రగిరిలో రాజ్యము చేయుచుండి 
నటును, నాతనియుద న పు తుళుప సర 
రాయలు దండాధివతిగా నుండినట్లును చరిత్ర విషయము, సాళువ 
సృసింహరాయలు చాలకొలమువజకు చం[దగిరిలోనే 


వి 
చక్రవర్తుల సామంత రాజుగం బరిపాలనము చేయుటచేత నాతని దండ 


నాయకు(డగు' నరసరాయలును సర. గాని, లేక తన స్వకీయ 


ఖే 


రాజ్యస్థానమగు చిత్తూరు జి జిల్లాలో నున్న దే పకీపట్టణమునగా శ కా ఏర 
యుండవలె. కాబట్టి కష్ట స్ప్టచేవరాయలును. అన్నయగు వీఠనృసింహ 
రాయండును, రముశ్షైండ నచ ఇత దేవరా యలును,. నరసరాయలకు 


చం[దగిరిలోనో లేక చే దిలు స. పట్టణములోనో బుట్టి యుండవలెను. గై 


ఫ్‌ 


లె 


164 


ఆంధ్ర ప్‌ ప్రబంధము - అవతరణ వికాసములు 


 గిజయనగరములోనుసన్న కొల(ది కాలములో 


a 
cA 
q 
fx 
( 
(| 
wi 
OX 
ల 
cy 


ల 


ందజును జన్మించి యుండుట యసంభవము, అనహజము. కావ్లుస 
దేవరాయల జాల్యము చంద్రగిరి (ప్రాంతములో గడచి యుండును. 
ఆ కారణమున కృష్ణరా రాయని జాల్యగురువగు 'పెద్దనార్యుండును దత్సా9ంత 
నివాసియై యుండవలెను. చంద్రగిరికి కడప జిల్లా చగ్గర గాని బళ్ళారి 


CA EP 2K 


డు 
శి అస 


ప్లచేవరాయలకు సవతి యన్నగారగు పీరస్ళసింహ దేవరాయలు 


కృ 
ర్లుడై యుండుటచేత నతని తలియగు న తస తనయుని 
క్‌ 


కువ సామ మర్థ్యముగల సవతికొడుకై న కృష్ట దేవరాయల ఎటుల 
న బరిమార్చ నుచ్రేశించి యందుకు (బయతకి ములు చేయుటచే 
ధానమంత్రియగు “ తిమ్మరుసు కృష్ణదేవరాయల ఎను బదిల నా 
చంద్రగిరి కోటలోనుంచినట్లు( దెలియవచ్చుచున్నది.. అట్లయినయెడల 
జిన్నతనముననే కవితా గురువైన అల్లసాని పెద్దనామాత్యు(డు కడప 
(పాంతములలో సుండి యుండవలెను, 


న్‌! 

a) 

భా 
ఇల్ల 
లు 


(8) అల్లసాని పెద్దనార్యు(డు గ్రీకృష్ణదేవరాయలవ ల్ల పొందిన బిహు 
మతులలో 5 కొకటగామము క వ శం (గ్రామమును తాను తిరిగి 


న! 


చేవబ్రాహ్మణు ణుల కిచ్చి వేసినట్లు దానశాసనము ము లున్నవి. సామాన్యముగ 
నే మానవు(6డె నను తాను వ భూవసచులు తాను పుట్టిన 


SS 
స్థలములలో సంపాదించుట లోకస్వభావము. అల్లసాని పెద్దన కడప 
జిల్లా గండికోట సమలోనున్న యీ కోకట (గామము( గోరుట తన 


Pa 


కౌ ప్రాంతముల యందున్న జన్మస్థలాభిమానమును దెలియ, జేయు 
చున్నదని నా యభిపాయము, 


o ఈ కొకట (గ్రామమునకు సమీపమున “పెద్దనపాడు” అను (గామ 
ముస్పది. ఆగ్రా మమున నిప్పటికిని పెద్దనగా రిపేరుస ఆ(గతాంబూలము ( 


క ఆ పెద్దసగారు మన అల్లసాని పెద్దనగారనియే యచ్చట్‌ 
జనుల యభి[వప్రాయము. 


ఈ కారణములనుబట్రి వ పెద్దనార్యు(డు కడప మండలములో 
కమలాపురము తాలూకొ నున్న కోకట (గా మములోగాని, దాని నమీపస 
(గ్రామములోనున్న సె పెద్దనపాడు నందునగాని జన్మించెనని నా యఖి 
(పాయము, 

తమ వాదమునకు ప్రోర్నలకముగా శ) అచు చ్యుత రావుగారు, శ్రీ జనమంచి 
దిళర 


గారి యధభిపాయమునుగూడ (వాసియున్నారు. శ్ర శర్మగారి యభి 


దూరి ర అభ జస ఆస్మా కా సార జరు అసం r జా ్‌ 
షు. చివ మనసుసంభవము -_ అల్లనాని పెద్దన 165 


ప్రాయముసకును, అచ్యుతరావుగారి యథి పాయముసకును భేదమావంతయును 
లేదు. (శ్రీ శర్మగారు మటికొన్ని యుపపత్తులను విశేషముగా నిచ్చియున్నారు. 
వాని సొరాంశ మిది: 

పెద్దనపాడు గ్రామమునకు దగ్గజిగనే కోకట (గామమున్నది. ఆ యూర 
వరి పండదు. అందరి ముఖ్యవ్యవసాయము జొన్నషైరు. కవి కల్పకమని 
ప్రసిద్ధవహించిన రాయలను అట్టిగ్రామము తనకిమ్మని మహాకవి యేలకోరెనో 
తెలియకున్నది. నిజమాలోచించిన విపరీతమగు నిట్టికోరికకు కారణము కవికి( 
గల జన్మస్థల వ్యామోహమని మే జెప్పవచ్చును. 

కవిగురువగు శఠగోపయతి యందు నివసించుచుండుటచే నా (గామము 
బెద్దన గోరనని కొందజు చెప్పుచున్నారు. కాని యా యభిప్రాయము సరికాదు. 
కోకట [గ్రామమున సమీపమున కేదార సంభృతములగు (గామము లనేకములు 
గలవు. అట్టియెడ గురుదక్షిణగా నా(గామములో నొక్కదానిని గోరక 
కేవలము జొన్నపండు (గామమును గోరెననుట సమంజసముగా లేదు. కోకట 
(గామమున( బ్రథమ తాంబూలమును బెద్దనగారికిచ్చు నాచారము లేదు. దజినున్న 
పెద్దనపాడున గలదు, కావున పెద్దనపాడు (గామముననే మనుచరితకారుండు 
జనిించెననుట సమంజసము. 

ఇదిగాక (శ్రీ శర్మగారు మతొక యుపపత్తినిగూడ6 జూపియున్నారు. 
“అచట? బుట్టిన చిగురు. గొమ్రైన జేవి అని మనుచరిత్రమున నొక పద్య 
పాదము గలదు. ఇందు “చిగురు(గొమ్మి అను పాఠము సరిగాదనియు, 
“విగురుకొమ్మ' అను పాఠమే సరియైనదనియు వారి వాదము. “చిగురు 
కొమెనన్‌' అనుదానికి చిగురుచెట్టుయొక్క_ కొమ్మమైనను చేవగలదని యర్థము 
చెప్పవలెనట. చిగురుచెట్టనునది కడప మండలమునను, అనంతపుర మండలము 
నను గలదట. డానికి చేవయే యుండదు. చాలకాల ముండిన. బడిపోవును. 
చిగురుకొమ్మ యను పదము నిటీవల ముద్రించినవారు మాండలికమగు దాని 
నర్థము నెజుంగక 'చిగురుగొమ్మ” యని దిద్దిరి. చిగురు అను పదమును 
విశేషణముగా భావించి, (ద్రుతకార్యమునుజేసి యట్లు దిద్దిరి. మాండలికమగు 
నీ చిగురుచెట్టు (ప్రస్తావననుబట్టికూడ ( బెద్దన కడప మండల నివాసియని చెప్పుట 

వకాశము కలదు. ఇది (శ్రీ శర్మగారి వాద సారాంశము. 

శ) లక్ష్మణరావు పంతులుగారి వాదమునే శ్రీ) కందుకూరి వీరేశలింగము 
గారును అనుసరించిరి. వీరి వాదము కేవలము జనశుతి.పై నాధారపడియున్నది. 
(శ్రీ శర్మగారి వాదము సహేతుకముగ( గన్పట్టుచున్నది. (శ్రీ అచ్యుతరావుగారు 
వీరి వాదమునకు దోహదముగా మజీకొన్ని కారణములను జూపియున్నారు. 
అవికూడ సమంజసముగ( గన్చట్టుచున్నవి. 


166 ఆంధ్ర ప్రజంధము - అవతరణ వికౌసములు 

పెద్దన మహాకవి రాయల యనుగహమున పెక్కు. (గాదుములను 
సంపాదించి యుండెను. అందు కోకట (గామముపె నాతనికి( (బీతి మెండనుట 
కాతని “కోకట గ్రామాద్య నేర్శాగహారంబు లడిగిన సీమలయందు నిచ్చె' నను 
చాటువే నిదర్శనము, కేవలము జొన్నమా(త్రమే పండు నీ (గ్రామమును బర్మిగ 
హంచుటయు, నద్దానియెడ మిక్కిలి మక్కువగలిగి యుండుటయు.(, బెద్దన 
కా1గామముతో(గల పూర్వ సంబంధమునే నిశ్చయముగా వ్యక్తము సేయు 
చున్నది. 


ఆం|ధ మహాకవులలో( బెద్దనకొక విశిష్టత గలదు. సామాన్యముగ 
మనకు గన్చట్టునవి రాజుల దాన శాసనములే. కవులు వేసిన దాన శాసనములు 
దుర్హభములనియే చెప్పవచ్చును. ఈ సిద్ధాంతమున కపవాదము పెద్దనయొక్క_ (డే, 
ఇమ్మహోరవి రాజాను గహమున( బెక్కు (గాదుములను సంపాదించుటయొగా క 
వానిలో6 గొన్ని (టిని దేవబ్రాహ్మణులకు తిరిగి యొస(గియున్నా(డు. 


(శ్రీకృష్ణదేవరాయ లీతనికి. గడపజిల్లా గండికోట సీమలోనున్న కోకట 
(గామము న(గహారముగ నిచ్చినట్లు దాన శాసనములున్నవి. ఆ కోకట (గామము 
నకు శఠగోపపురమను పేరు(జెట్టి పెద్దన మహాకవి దేవబ్రాహ్మణులకు తిరుగ 
దానముసేసి రెండు శాసనములను కెక్కించెను. 


ఇందొక శాసనము (క్రీ. శ. 1518 ఏప్రిల్‌ 25 వ తేదీకి సంబంధథించిసది. 
దీనిలో కోకట (గామములో కొంతభాగము ఆ (గ్రామములో వేంచేసియున్న 
సకలేశ్వర దేవునికి ధూపదీప నై వేద్యములకునై యిచ్చినట్టున్నది. 


రెండవ శాసనము క్రీ, శ. 1518 అక్టోబరు 81వ తేదీకి సంబంధించి 
నది. దానియందును కోకటమ౦దలి మజికొంత భూమిని చెన్న కేశవస్వామివారి 
దీపారాధన కిచ్చినట్లు గలదు. ఇట్లు కోకట గ్రామమును శివ కేశవుల కిర్వురకును 
దించి యిచ్చి, పెద్దన మహాకవి తనకు వారియెడగల సమవసభావమును ప్య్రీక 
రించియున్నా(డు. ఇమ్మహాకవి కోకట (గామమును వైష్తపుల క్యగహారముగా 
నిచ్చెనని, కోకటము శైఫీయత్తునందు గలదు. కోకట శాసనములు రెండింటి 
యందు నా విషయము గన్ఫట్టదు. శివకేశవులకు గొంతభాగ మిచ్చినట్లుమా(త్రమే 
గలదు, " | 

మూడవ శాసనము దక్షిణ ఆర్కాటు జిల్లాలోనున్న అన్నూరు గ్రామము 
నకు సంబంధించినది. ఆ జిల్లాలోనున్న కఠివాచి సీమయందలి అన్న్నూరు 
(గ్రామమునకు సంబంధించిన కొంత భూమిని, ఆ (గామమున వేంచేసియున్న 
శ్రీ వరదరాజస్వామివారికిని, అమ్మవారికిని అంగరంగవై భవాదులకు సమర్చించి 
నట్లు ఆ శాసనమున.గలదు. అన్నూరు శాసనకాలము 6-11-1519. ఈ 


స్వారోచిష మనుసంభపము - అల్లసాని పెద్దన 167 


శాసనమునం బెద్లనార్యు(డు తన ఆంధ్ర కవితా పితామహ విరుదమును జెప్పి 
ప శాగసగములందీ విరుద (పళంసలేదు 


గూబ 


చి ) జిల్లాయందరి 'మేల్చాడు [గామ రికా దర అల్లసాని పెద్ద 
నార్యుని (పశంస “కాంత కన్పట్టుచున్నది. (3) కృష్ణదేవ రాయలు అల్ల సాని 
పెద్దనకు తానెంపూడి అను (గ్రామమును మ. నిచ్చినట్లును, ఆ 
గ్రామములో గ్‌ గొంత ఛాగమా కవీంద్రుడు చోశేంద్రసింగయుదయరార్‌ అను 


దేవుసక సమర్పించి సట్లును ఆ శాసనమున( జెప్ప(బడియున్నది, 


Ey యున్నాడు. 
తూరు 


పై విషయములనుబట్లి పరిశీలింపగా పెద్దన జీవిత విధానము మనకొక 
విధముగా స్పష్టమగుచున్నది. పుట్టనదాదిగ సీత(డు ధనీకు(డో దరిద్రు(డో 
మనము చెప్ప(జాలము. కాని రాయలతోడి సంబంధము గలిగినది మొదలీతని 
జీవితము సర్వధాధన్యమని చెప్పవచ్చును. ఖోగపరాయణుండయి యీత డు 
వర ద యాముష్మి కమార్గమునే మజచినవాండుకాండు. ఐహికా 
ముషి కములు రెండింటిని సవ మన్వయమచేసిన వ మహనీయు. డీత(డు. ఈతడు 
చేసినమహాకార్యములనుబట్టి యీత(డు దేపద్విజ గురుభక్తి గలవాడని తేటతెల్ల 
మగుచున్నది. ఈతండు వెష్టవమును స్వీకరించి శివకేశవులయెడ సమరస 
శఛ్రావమునే సర్వ(త (ప్రదర్శించి యున్నాడు. 


నంది తివమున - వారిజాతాపహారణము 


సంది తిమ్మన రాయల యాన్గానముసందలి యష్టదిగ్గజములలో నొకడు. 
(శ్రీ కృష్ణదేవరాయలకు తన పారిజాతాపహరణ (ప్రబంధ (గ్రంథము సంకితము 


చేసియున్నాడు. 


ఈత డాల్వల నియోగిశ్రాహ్మాణు(డు. కౌశిక గొత్రుంయ,ు ఆవస్తంబద 

సూక్రుండు. నంది సింగయ్యకును దిమ్మ్యాంబకును బుత్రుండు. మలయమారుతకవి 
ణో జల జరి అలి వ్‌ ఇ ఇ 

విరుడాంచికుండగు ఘంట సింగయకు బుసల్టు(డు, ఆఘోర గివాచార్యశిష్యు (డు. 


ఘంట పింగయయు మాదయ్యగారి మల్లనయు నమూర శివాచార 


Cc? 


(Gr 


గ్‌ 
ఆన, fof ఇ న్‌ 


నంది తిమ్మన వంశవృకము పారిజాతావహరణమున ని [కింది విధముగా 
నున్నది : 1 

కౌశిక గోోత విఖ్యాతుం డాపస్తంబ' 

సూశ్రు డార్వేల పవిత్రకులు(డు 

నంది సింగామాత్యునకును దిమ్మాంబకు 

దసయుండు సకల విద్యా వివేక 

చతురుడు మలయమారుత కవీం(ద్రునకు మే 

నల్లుండు కృష్ణరాయ & తశ 

కరుణా సమాలబ్ది ఘనచతురంత యా 

నమహాగ్రహార సమ్మానయుతు(డు 

తిమ్మయార్యుండు శివపరాధీన మతియ 

ఘోర శివగురు శిష్యుండు పారిజాత 

హారణమను కొప్యమొనరించె నం్యధ్రభాష 


ft 


నాదివాకర తారా సుధాకరముగ ॥ 


నంది తిమ్మనకు మలయమారుతకవి విరుదాంచితుండగు ఘంట 
సింగయ మేనమామ. ఘంట సింగయకు నంది ముల్లయ (సింగయయు, 
నుల్హన్నయు జంట కవులు-పబోధ చం(దోదయ, వరాహప్పరాణ కర్తలు) 
మేనమామ. ఈ విషయము (ప్రబోధ చం[దోదయమున నీ (క్రింది విధముగా 
జెప్ప(బడి యున్నది : 
కల(డు కౌశిక గోత్ర కలశాంబు రాశి మం 
'దారంబు సంగీతనంది నంది 
సింగమం|తికిం బుణ్యశీల పోచమ్మకు 
నాత్మ సంభవు(డు మల్లియ ముస 


నంది తిమ్మన - పారిజాతాపహరణము 169 


ఆల్‌ జో = గూ ఇ ల ని 
యతని బినల్లు ( డంచిత భరద్వాజ గ్‌ 


(తా రామ చె చెత్ర కోదయంబు ఘంట 


ఈద్‌ 


నాగ దీ మణికి( బుణ్య చరిత్ర యమ్మలాం 
బకు( గూర్మి తనయుండు మలయమారు 


అర 


తాహ్యయు(డు సంగనార్యు(చు నమృత వాక్కు 


we] 


అలభ్వరారాఫకులు శాంతునిల( (బసిద్దు 
ప 
అ ఇల్‌ అనాస బం” లీ అంగ్‌ ఉన [ 
లుభయ భాషల సర్చడలుపమరులుస 
మర్గు లి కృతిరాజ నిర్మాణమునకు. 


నంది తిమ్మన్న, నండి మల్లయకు6 బొ(తు(డని జసథుతి యున్నట్లు 
వీశేశభింగము పంతులుగారు తమ కవుల చరిత్రలో సూచించినారు. కాని 
యది సరియనుట కాధారములు లేపు. నంది తిమ్మనకు నంది మల్లనయే 
పితామహు(డగుచో మేనమామ యగు సింగయను బేరొ_నిన 'తిమ్మస తన 
పితామహునేల( బేరొ గ్రానలేదు ? ౩ సింగయయు మల్లనయు జంట కొపులు. నంది 
మల్లనకు సంగీతనం ప యసు _ చిరు దమురూడ క కలదు. sn Mihi 
రి 


ళా 


(మ 
a 


సుహు(డగుచో నాతనిని క తప్పక న క త. కావున 
వీరేశలింగము పంతులుగారు సూచించిస సంబంధము వీరిర్వురకును లేదనియే 
( | 


(శ్రీ సేకుమళ్ళ అచ్యుతరాపుగారు వీరి సంబంధమును గూర్చి మణొక 
విధముగా నూహించి యున్నారు. సంది మల్లయ, సంది తిద్మునకు పితా 
మహు(డు గాకపోయిన జాతి కుటుంబముసకు( జెందిన పెదతం(డియో, 
పెదతండ్రి ree యుండుననియును, జ్ఞాతి వైషమ్యముచేతనే 


తిమ్మన సంది మల్లయ విషయమున మూకీభావము వహించెననియుసు వారి 
అహా రాని యిది శే కేవలము దారి యూహయే. దీని కెట్టి యాధారములును లేపు. 


శ్రీ) గురజాడ శ్రీరామమూర్తి రి పంతులుగారు తమ కవిజీవితములలో 
సంది మల్లన తిమ్మనలకు విపరీతమగు నొక బంధుత్వము నూహించియున్నారు. 
నంది సింగన మం।|తికి (వరాహ హాపురాణమున చెప్పంబడినట్టు సంది మల్లనకు 
తండ్రి, భార్య లిరువురు గలరు. అందొకయామె మలయమారుత కవికి 
(జంటకవులలోని వాండు కాండు) సోదరి. పేరు కవల, ఆ తిమ్మాంబ 
యందు నంది సింగన మంతికి గలిగిన కుమారు(డే ముకు గ్రాతిమ్మన. సింగన 
మంత్రి రెండవ భార్యపేరు పోచమ్మ. ఆమెకు మల్లయ్యయను కుమారు(డును, 
అమ్మలాంబయను పుతికయును గలిగిరి, అమ్మలాంటి కుమారు(డే వరాహ 


నంది సింగన మంత్రి కిర్వురు భార్యలున్న్లెందును గానరాదు, 
మఠతీయు మలయమారుత కపు లిద్దణున్నాట్లును నాధారములు గాసరాపు. సంది 
మల్లియ నంది తిమ్మనలు సమవయస్కులుగ వీరి సిద్ధాంతము ప్రకారము 
గస్పట్టుచున్నారు. మరియు సింగన కవి వీరిర్వుర కంపం బిన్నవా(డతుగ( 
గన్నట్టుచున్నాడు. ఈ వాదమునకు సందర్భశుద్ధి యున్నట్లు గానరాదు, 


నంది మల్లయ ఘంట సింగయకవులు (శ్రీకృష్ణదేవరాయల: తండి యగు 
నరసరాయలకు తమ (గ్రంథముల నంకితముచేసి యున్నారు. నంది తిమ్మన 
శ్రీకృష్ణదేవరాయ యాస్థానకవి. అట్టియెడ లోకస్వభావమునుబట్టి చూచినచో 
తిమ్మనకంట నంది మల్లియ ఘంట సింగయ కవులు వయసున( బెద్దలయి 
యుండుట సమంజసము. తిమ్మన తం|డ్రిపేరును, మల్లియ తండ్రిపేరును 
నొకటియే యగుటచే వీరిట్టి (భ్రాంతికి లోనైయుందురు. కావున నీవాదము 
అం గీకార్యముకాదు. 


ఒం జం p Pal 
పాదిజాతాపహారణ రచనాకాలము 
రాయ వాచకముస సీ కింది విధముగా 6 జెప్ప6బడి యున్నది : 


మరునాడు కొలుపులోపల యిష్టకథా వినోదమైన నగరి నియోగులున్ను, 
కవీశ్వరులు విద్వాంసులు మొదలై. న నిండుసభలోన సాళువ తిమ్మ 
రుసయ్యగారున్ను, రాయసం కొండమరుసయ్య మొదలై స వారలున్ను 
(పసంగం బెంబడిని అందరున్ను యెంచినట్లు కవితాచాతుర్యము గల 
వారలున్ను రాయలవారినిచూచి, (పసంగం వెంజడిని, నీదుకీర్తి శాశ్యత 
ముగా నిలిచేటందులకు ఆదియందు Sees BHD 
వారల (ప్రతాపము లున్ను కీ రిని అందరున్ను యెంచినట్లు స్వామివా 
కతులందు 5 కొం బెకీ _్రి ప్రతాపములు శాశ్వతముగా వ గనుక 
వరు సయ రాలుట తెలుపగా రాయలవారున్ను చాలా 
సంతోషపడి ముక్కుతిమ్మయ్య, అల్లసాని పెద్దయ, మాదయగారి 
మల్లయ్య మొదలైన కవీశ్వరులతో కృతు లందుకోవలెని కవితానాయ 
కులతో (ప్రసంగించి పారిజాతాపహరణనున్ను, మనుచరిత్రన్ను చెప్ప 
మని ఆనతిచ్చేరు. 


దీనిని బట్టి కృష్ణ దేవరాయలు కళింగదేశమును జయించి, అనేకములగు 
తీర్ధములను సేవించి, విద్యానగరమునకు మటల వచ్చినతరువాత, మహామం|త్రుల 
(పేరణమున నాచంద్ర తారార్కముగ( దనకీర్తి నిలుచునట్టుగ పెద్దనాదులను 
కావ్యనిర్మితికి (ప్రోత్సహించెనని తెలియుచున్నది. కుమార ధూర్జటి రచించిన 
కృష్ణరాయ విజయములో(గూడ కృష్ణదేవరాయలు దిగ్విజయానంతర చే కృతుల 
సందినట్లు చెప్పబడియున్నది. 


బంధుర కవీం[ద కృతులలో( ౌఢిగన్న 
మనుచరి[త్రాది కృతులంది మహామచెల(గి 
సకలసా[మాజ్య వైభవ సరణివెలయ 
ధరణి యేలుచునుండె నద్ధరణివిభుండు. 


(శ్రీ కుందూరి ఈశ్వరదత్తుగారు, భారతి 1925 జూలై సంచికలో నీ 
కావ్యమందున్న చరిత్రాంశములను సమగ్రముగ6 జర్చించి, పారిజాతాప 
హరణము, మనుచరిత్ర విష్ణుచిత్తీయముల కంటె ముందుగనే వ్రాయంబడిన 
దనియు, (క్రీ. శ. 1515 అకోబరు నాటికే పూ ర్తిగావింప(బడినదనియు( జెప్పి 
యున్నారు, 


172 ఆంధ ప బంధము _ అవతరణ వికాసములు 
OTe 


శ్రీకృషదేవరాయలు కటకమును జయించినటు స్పషముగా పారిజాతా 
అ య య 

పహరణమున చెప్పంబడకుండుటయ వీరి యభిప్రాయమునకు మూలాధారము. 
కొండవీడు యుద్దమున గజపతుల నోడించిన తరువాత రాయ లమరావతిలో 
వించిన కాలముననే (యువ సం॥ ఆషాఢ 

5 అక్షోబరు) పారిజాతాపసారణ మాతని. 

కంకితము గావింపంబడెనని వాచి 5 యభిప్రాయము, 


[3 
న్‌ సిద్ధాంతమును విమర్శించుచు, శ్ర) 'పేకమళ్ష్ళ అచ్యుతరావుగారిట్లు 


సింహాచలము, పొట్నూరుల (ప్రశంస యా (గ్రంథమున లేకపోయినను 
కటకాధిపతిని జయించినట్లు విస్పష్టముగా నున్నది. కొండవీడున దప్ప 
గజపతులతో కృష్ణరాయనికి ఘోర సంగ్రామము మజియొకచోటను 
జరిగినట్లు చరిత్రయందు. గాన్చింఫదు. 


0 


"వున కోటకాధీశుని జయించినట్లీ క్రింద నుదహరింప(బడిన పారిజాతా 
హరణములోని వాక్యములు, మనుచరిత్రాముకృమాల్యదలలోని 
యంశములవలెనే కృష్ణరాయని కళింగ దిగ్విజయ యాత్రల నన్నిటికి 
నన్వయింప వచ్చునని నా యాశయము. (1) ఉత్క ల భూమీ ధవ దర్ప 
హరణ భుజసారా (2 కట కేశ సింధు మంధర కుధరా. ఇంకా 
 దిలనికాయము కాలిమట్టుల నడంచు( 

గటకమును నింకననుచు నుత్కలమహీశు. 

డనుదినంబును వెజచు నెవ్వనికి నతడు 

రాజమాకుండె శ్రీకృష్ణరాయ విభుండు. 

అను పద్యమునుబట్టి శ్రీకృష్ణరాయలు కటకమును స్వాధీసము చేసికొన 
లేదని యున్నది గె గాన యాతడు రెండవసారి యనగా (కీ. వె. 1516 లో 
సింహా(ది పజకు వెళ్లక పూర్వమే యా (గంథము రచింపంబడినదని 
(శ్రీ దత్తు గారు వెలువజచిన యభిప్రాయమునకీ (క్రింది సమాధాన 
మాలోచింప(దగినది : 


ల 


కృష్ణరాయలు కటకప్పరి వఅకెన్నడును దండయాత్ర సాగింవలేదు. 
రాజధానియగు కటకము నెన్నడును లోంబఅచుకొనలేదు. సింహాచల 
(పాంతములకు( బోవుసరికే గజపతులువచ్చి కృష్ణరాయనితో సంధిచేసి 
కొనిరి. కావుననే సింహాచలమున కించుక దూరముననున్న గోస్తనీ 
_ నదీతీరమందలి పొట్నూరువద్ద తన విజయ కంబమును నాటి వెనుకకు 
మజలెను. కటకము వజకు దాడి సాగించిన యెడల నే మహే వాం(ద్రగిరి 


ఒజార్‌ ణే ప wp జ జ (= ఆచి అ 
యెనన తన విజయ చిహ్నము నాపింపపలసిన వాండ. కాప్పున 
అ 


కటకమును జయించలేదన్న యంశ మంత ముఖ్యాధారముగా 


అయినను సింహాచలము, పొట్నూరు ప్రశంసలు పారిజాతాపహరణమున 
లేకపోవుట ముఖ్యమగు విషయము. పైగా యవనులతో జరిగిన పోరు 
సంగతియే యెచ్చటను ముచ్చటింపంబడ లేదు, కాసున కళింగ విజిగీషా 
మనీషను రాయలు రెండవసారి దండెత్తిన యాతకు పూర్వ మీ 
(గ్రంథము (గ్రంథకర్త చేతులలో పూర్ణాకృతి నొంది యుండినదేమో 
యను సంశయము పొడముచున్నది. 


అప్లైన 1516 నకు పూర్వమే వ్రాయబడి, తదనంతరము నునుచరిత్రతో 
మెం 


బాటు రాయలకు గృతిసమర్చణము గావింప(బడి యుండును, అయినచో, 
రాయ వాచకమందు సూచింపంబడిన కృష్ణరాయని యాదేశము సమర్థ 
సీయముకాదు. కృష్ణరాయలే పారిజాత కథను (ప్రబంధ రూపముగా 
(వ్రాయుమని కవి తాజ్ఞాపించిసచో 6. బెద్దనా ర్యు(డు మనుచరిత్రలో ( జెప్పి, 
కొనినట్లు తిమ్మన యేల తన (గ్రంథమందు (బశంసించి యుండండు ? 
పున "కృష్ణరాయ విజయములో నున్నట్టుగా కళింగ రాజ్య విజయాంత 
ee కృష్ణరాయలు (పె పె రెండు కృతులను ఒక కే కాలమున స్వీకరించెననియే 
మన మూహింప వలసినదిగాని, కృష్ణరాయ లానతిచ్చినవఅకు సీ 
(ప్రబంధము రచింప(బడలెదని యూహించుట కవకాశము గాన్సింపదు. 
= మనుచర్శిత్ర ఆముక్త మాల్యదలకం టె ముందుగానే యిది రచిం 
ఏ(బడినదిగాని మనుచ రి తతోనే రాయలకు6 గృతి యాయంబిడినది. 


ల్‌, 


కాని యీ వాదమంత సమంజసముగొ6 గన స్పట్టదు. మనుచరిత్ర పారిజాతా 


పహారణదుల కృతిసమర్పణకా మొక్కాటియ యనుట సరిగాదు. దీనికి కొన్ని 
(వతిబంధకము లున్నవి, 


య 
AEN 


ట్ర్‌ 
గ్ర 


నాడారణయుగా తృతిసమర్చణ కాలముననే ర్భతకివతారిక (వాయుదురు. 
రాయలు ఈ రెండు ప్రబంధములును ఒక్క రాలముననే కృతిందొందినచో, 
చరిత్రావతారిక యందు వర్హింప(బడిస రాయల ది గ్విజయము లన్నియు. 


బారిడాతాపహరజమున6 గన్పట్టకుండుటకు కారణము గాసరాదు. మతొక 

విషయము. శ్రీ అచ్యుతరాపుగారు రాయలెన్నడును కటకము ముట్టిడియే 

'పేయలేదని చెప్పుచున్నారు. అట్టియెడ “కటకప్పరింగాల్చె గజరాజు గలంగి 

పరవ" నను మనుచరిత్ర వాక్యమున Fs కాల్చిననుట యత్యుక్తి 
నజ అల్ల నశ అరగని గా 


నిండు. రాయలు కటకప్పరిని గాల్బెనా, ren మన న “స్తత 
విషయముకాదు. పారిజా ల నౌ 

సమర్పణ కాలమునకు రాయలు కటకొపురిని జయించెనా లేడా యనునదియే 
మన (ప్రశ్న, 


చ స 


హారిజాతాపహారణ కొతి సమర్పణ కాలమునకు కటక్‌ విజయము 


పూర్చిమైనదని చెప్ప(జాలము. కాని కటకేశ్వరుని రాజ్యమును రాయలు గలంచి 
వ చో హె ఇ” గా గ 
వెసినట్లును, తద్దజయూధము విచ్చిదము గావించినట్టును చెప్పగలము, 


ఆటో Wa"? 


“కటకేశ సింధు మంధర కుధరి, 'ద్విరదాకర దారణ వీరబలా” అను పారిజాతా 
పహరణమందలి సంబుద్దు లిందులకు (ప్రమాణములు. వీని వలన సింహాచల 
వొట్నూూరు విజయములును సూచింప(బడినపని చెప్పుట రవకాశము గలదు. 
కొందొణు వీనిని బట్టి ఉదయగిరి కొండపల్లి దుర్గ విజయములే సూచింప. 
బచిసవని చెప్పవచ్చును. కాని యది సరికాదు. ెాండవీడు మొదలగు దుర్గముల 
విజయమును వర్ణించిన తరువాతనే తిమ్మన యీ పద్యములను చెప్పినాండు. 
కావున నిందు కవి పునరుక్తికి. బాల్చడె ననుటకంచె, సింహాచల పొట్నూరు 


వాం! 


0 


విజయము లిందు నూచింన(బడిన వనుటయే సమంజసము, 


ంహాచల దండయాత్రల్‌ లో గజపతి విజయము సూరి రికా లేదు. కావుననే 
ల ల మహిళు(ండనుదినమ్ము సను వెజచు” నని కవి చెప్పయున్నా.డు. మను 
చరిత్ర కృతి సమర్పణ తత నక కొటక విజయము పూ రియెనది. పారిజా 
తాపహరణ కృతి సమర్పణ కాలమున కొడి పూర్తికాలేదు. కావున నీ కెండు 
(గంథములను రాయలొక్క. కాలముననే పర్శిగహించెసను (శ్రీ ఆచు 
గారి సిద్ధాంతము నిర్చాధకము కాదు, 


సింహాచల యాత్ర నుండి విజయనగరమునకు వచ్చిన తరువాత ధాత 
సంవత్సరమున (కీ. వ 1516-1511) పారిజాతాపహరణ కావ్యమును 
రాయలు తృతినందెసని నిశృయింపవలసి యున్నది. పూర్వ దిగ్విజయయాత్రకు 
ముందు జరిగిన దషిణ దేశ దండయా[తలను గూడ సంగ్రహముగా కవి 
యా పద్యములందు వర్జించియునా (డు: 


పారిడారాపసవారణ రచినాకా 


౮ 


ము 175 


సమ్మర్షక్షమ : దీనిబంధనవిఢా సంక్రందనాచార్య ।; భ్రూ 

రమ్మాన్యాచల ప(జపాత ; జగతీరక్షొంబుడజాకొ ; శర 

ధ్యమ్మార్షస్ట దశాస్యరాజ్య సమసహ్య (పోదృవాతీర 

గుమ్మత్తూరి శివం సముద్ర పురవ(పోస్యూల నాడంబరా : 

నాగమాంవాధిభూనా రసింహాత్మజ 

భో గలీలా పరాభూత సం[క్రందనా 

త్యాగ విద్యా నిషద్యాయిత ప్రాథవా 

సాగరాంతక్షమా సంపదేకాస్పదా ! 

(శ్రీరంగేశ్వర నాభి పంకజ రజ(శీకం పెం జోశేంద్ర త 

స్వీ రాజత్కుచపాళి కుంకుమము కంటెన్‌ సహ్యభూ భృ తటీ 
ల్‌ స న జ అహ ఒల్ట షె ఇల 

సీరం [ధ్రీకృత మరిక దపము క్‌0ం"బె ప 

వేరీతోయము గృష్టరాయ( డహితో ర్వీనాథ రక్షప్రభన్‌, 


లి 


ఈ పద్యములందు రాయలు శివసముదము, ఉమ్మతూరు మొదలుగా 
గల దుర్గములను జయించుటయు, ఆ సముద్రమును గల భూమండలమును బరి. 
పావించుటయు పర్టింవ(బడి యున్నది, దషీణ 
మొదలగు దుర్గములను గూడ రాయలు జయించిసెట్టు చెప్పబడియున్నది. ఈ 
విజయము లన్నియు (గీ. శ 1516-17 సంవత్సరములకు లోపల జరిగినవే. 
కావున పారిశాతాపహరణ కృతి సమర్పణ కాల ముదియు యని నిర్ణయింప 
వచ్చును. 


మను చరిత కృతి సమర్పణ కోలముసకు కటకవిజయము పూర్తి 
మైనది. అది మసుచర్మిత యందు స్పష్టముగ నున్నది. రెండవది కలబరిగ 
విజయము. దీనిని గూర్చాయు మ. గలదు, కం ఘనాఘన 
"ఘోషజయానసరక థాంఠర్భాతి భీమ చపేట లుఠత త్కృలబర, కటవక్షితి రక్షక" అను 
మాటలలో కలబరిగ దండయా[త స్పష్టముగా చెప్పబడినది. 

ఈ దండయాత్రలు రెండుమాడులు జరిగినట్లు చరిత్రరారులు చెప్పు 
చున్నారు. మొదటి దండయాత్ర క్రీ. శ. 1514 లో జరిగినది, రెండవది 
1521 లో జరిగినది. ఇందే దండయాత్రను గూర్చి యిందు( జెప్ప (బడి ౦ 
దను విషయము చర్చనీయము. ' 


రాయచూరు యుద్దము (క్రీ శ. 1620 వ సంవత్సరము ఎ మే నెల 19వ 
తేదీని జరిగినదని చరిత్రరౌ రు క కా. నేక్యగీవముగ6 జె స్పుచున్నారు. కృష్ణ 


రాయల నిజయములలో సది వ ముఖ్యాతి ముఖ్యమైసది. దానిని గూర్చి మనుచరిత్ర 
యందు ఒక్కమాటలైనను క కావున నాయుదమునకు పూర మే 


గి 
ఠి అం 


మనుచరి[త కృతిసనురృుణము జరిగియుండును. దీనినిబట్టి మునుచరి[త్ర యందు? 
J జయము డీ. శ. 1514 సంపత్సరపు దండయాత్రకు 
న జెప్పవచ్చును. 


కావున మనుచర్నిత కృతిసమర్చణము (కీ. .శ. 1517 డిసెంబరు ఒకటవ 

తేదీకి పరమునను, (క్రీశ, 1520 సంవత్సరము చు చే 20 వ తేదీకి పూర్యమునను 

జకిగెనని నిశ్చితముగా( జెప్పవచ్చును. కటక విజయమునకును, మూడవ 
ఇగ | 


యున్నారు. వారీ నిర్ణయమునకు వచ్చుటకు ముఖ్యాధారము మనుచరిత్రము 
సందలి యీ (క్రింది పద్యము 


నాపంచగొడ ధాత్రీపదం వెవాళని 
కసి దౌటుగా నేంగునట్టి బయలు 
సకల యాచక జనాశాహ్రార్తి 'కెన్వాని 
ఘన భుజాదండంబు కల్చుళాఖి 
(పదిల రాజాధిరాజ ఏీరప్రతాప 
రాజ పరమేశ బిరుద విభాజి యెవ్వ. 
జ అ స్‌ 
డట్టి (శ్రీకృష్ణం య వీర్మాగగణ్యు( 
డొక్కనా+డు కుతూహలం బుప్పతిల్ల . 
చం పద్యమందలి "మొదటి మూడు పాదముల యందు రాయల 
విజయములకు సంబంధించినవి కొన్ని చార్మితకా ంశములు గలవని @) లక్ష్మ 
రాపుగారి యఖభిిపాయము. వానిని గూర్చి వార్మీకింది విధముగా (వా గ 


ష్‌ | 


పె మాడు చరణములలోని *“ఉదయాచలేంద్రము*, “నావాడపతి”, 
శకంధర'" “సింధురాధ్యత్షుండు' అను పదములచే( గవి కొన్ని న 


శముల సూచించినాండనుటకు సందేహములేదు. 


ఉదయాచలేం (ద్ర నున మ నోని ఉదయా[ది. సింధురాధ్యక్ష 


అన(గా గజపతి అని చెపిన ప. యర్ధ్థమును మన మంగీక 
రింపవచ్చును. కాని యితర పదముల వలన నేదేశమును గాని, 


177 
వ 
కన్యా 


యరము 


గ్రానంబడు 


(ఇ 


యు 
తులు, 


by 
pre 


భావు. 


CED) 
(6 
oo 
* 


గదులు, ఉత్కుళులు. ---గుజరాతయులు 


చె6 
బన 
wrod 


ర్యాద అని 


చ 


లలో 


ఇ 
ఆ 


స్‌ పెద్దన 
యగునేని రాయలు గుజరాతు 


ండెను 
డే 
డె 
దుకు 


జ! 


5 
సంచగొడులసయగా 


Pa 


౮ ల స్‌ 
గన్న సికందరుం డత 


క్రీశ! 
ర్చి, ఏప్రిల్‌ ఈ 


వెళ్ళిన 


లో 


26 


స్‌ 


కు అని 


“ము వజక 


భి విభ్యోః --- పాణీని 2-1-18). ఆపంచగౌడ అనయా పం 
కుబ్రలు 


లై 
వ! 


శంచ 


నాం అరు అ? 
1 త అగా 


ఈవంచ 


ఇ 
య 


కౌప్పు 


౮ 
(దావిడులలోని వాంగాని 


లం 


గిం జయ 


త్తర్య ది 
చ్చుసు. ఆసంచగెౌడ 


తౌ 


జే 
(ae) 


(సర్మదకు 


Ea) 


a 


వ్వా 


జో 
J 


న్‌ 
దెన్‌ 


—— 


శ 


స 


ad 


€ 


x 
ఆనీ 
అ 
మరదు చేసికొన 
ఉం ॥ 
ముస 


ట్‌ 
ఆ 


ఇది గను 


జో 
cd 
oe 


త గిలియు 


178 ఆంధ్ర ప్రబంధము _ అవతరణ వికాసములు 


యెనను వాదమొురటిగలదు,. 
౦వళత*ఇరమున కృష్ణరాయల 

యొడ రాయలు విషాదసాగరమున 
మునిగియుండును. అక్కాలమున నాత(డు కృతిస్వికరణాద్యుత్సాహా జనక 


ఆవాదముమాట యటుండనిండు. 1525 వ 
యేకైకపుత్రండు దివంగముండాయెను, అట్టిలు 


కార్యములం డాస_క్తిం జూపెనని చెప్పుట కవకాశము కానరాదు. మణియు 

1525-26 సంవత్సరములలో నాత (దు దండయా(తలు సాగించెననుటకును 

జారిత్రకాధారములు కానరావు. 1526 వ సంవత్సరమున ఫిబ్రవరి, మార్చి. 

ఏప్రిల్‌ నెలలలో రాయలు విజయనగరముననే నున్నట్లు శాననాధారములును 
న 


గలవు. కావున మనుచరిత్ర కృతి సమర్పణ 1526 లో జరిగెననుట కవకాళ 


ఇ(క శకంధర శబ్దమును గూర్చి కొంత చెప్పవలసియున్నది. గుజరాతు 


నేలిన సికందరు మూడునెలలు మాత్రమే రాజ్యము చేసియున్నా(డు. అట్టివానిని 
రాయ లరిగాపుగా ( జేసెనని పెద్దన చెప్పియుండ(డు. చెప్పినను నందు స్వార 


|! 


స్యములేదు. ఇక సీవద్యమునందలి శకంధర శబ్దమునకీ [క్రింది యర్హమును 
జెప్పవలసియున్నది. ఈ పద్యమున. బెద్దన నర్మద కుత్తరముననున్న (ప్రదెళ 
సుగూడ రాయల విహారభూమిగా వర్హ్షించియున్నా (డు. చారిత్రకము 
నాధారములనుబట్టి పరిశీలించినచో నక్కాలమున నాప్రదేశమంతయు ఢి 
చక్రవర్తుల యధికారమునకు లోనైయున్నది. రాయల కాలమున సికంద 
లోడీ యను నాతండు చగ్రపష్టర్షియై యుండెను. ఈతండు క్రీ. శ. 1489 నుండి 
క్వ పరిపాలనము గావించినా(డు. _ పెద్దనార్యుని 
పద్యము నందలి సికందర శద్ది వాచ్యూ(డీత(డే యని చెప్పవచ్చును 
సికందరులోడీ రాయలకు కేవల మరిగాపు గాకపోవచ్చును. కాని 
ళొర్య[పతాపముల( జవింజూచిన వారిలో నాత(డు గూడ 


నొ 
వచ్చును. కొవున (శ్రీ లక్ష్మణరావు పంతులుగారి యభిప్రాయము నిర్బాధరచుని 
వ ' | 


3 
ర్త 


త్రో 


చెప్ప(శాలము, 

మనుచరిత్రము (క్రీ, శ. 1517 తరువాత (క్రీ. శ. 1520 సంవత్సరము 
నకు పూర్వము రచింపబడెననుటయే యిపష్పటిపన్న వాదములలో సమంజస 
ముగా గన్చట్లుచున్నది. (క్రీ. శ. 1616-17 సంవత్సరముల మధ్యకాలమున. 


(ois) | 
దారిజాతాపహారణ క తిసమర్చణ కాలమని స్థూలముగా జెప్పవచ్చును 


మాదయగా రి మల్లన--రాజశేఖర చరిత్రము 


రాయల యాస్థాస కవులలో నొకండుగ మాదయగారి మల్లన రాయవాచ 
కము నందును, కృష్ణరాయ విజయము నందును బేర్కొనబడి యున్నాడు. 
ఈత (డు రాజశేఖరచరి[త్ర మను మహాప్రబంధమును రచించి, తిమ్మరుసు 
మహాప్రధానికి నల్లుండు, మేనల్లుండునగు నాదెండ్ర అహప్పయ మంత్రికి అంకిత 
మిచ్చి యున్నాండు. రాయల యాస్థాన కవియయ్యు నీత (డు రాయల కెట్టి 
(గ్రంథము సంకితము చేసి నట్లు గ గానరాదు, ME TE వాక్యములు 
గూడ సందిగ్గములుగనే యున్నది. అందుగూడ మనుచరిత్ర Se 
పహరణములే మేరా, గ్రానంబడి స. ముక్కు తిమ్మన, అల్లనాని పెద్దన్న, 
మాదయగారి మల్లన అను మహాకవులు మువ్వుపను రాయవాచకమునస. 
దా గ్రానబడియున్నారు. కాని _గంథములు మాత్రము రెండే చెప్పబడి 
యున్నవి. కావున మల్ల నమహాకవి రాయలకంకిత ముగా నెట్టి (గంథమును 


[a] 
_్న 


చింపలేదని చెప్పుట య సమంజసము. కాని యిది నిశ్చయవాక్యము 
మాత్రముకొదు. 


ర 


A 


ర్‌ 


మాదయామాత్యుని స్పత్రుడగు మల్లయనుగూర్చి యాక్రింది విషయ 
సుత రొజశేఖరచరిత్రముస జెప్ప(బది యున్నవి : 


సంకర పాదసేవన వశంవదమానన పంకశాత ని 

శృంక వచోవిలాస రుచిసార వినిర్ణిత పూర్ణ పూర్ణిమై 

ణాంక దురక్షరానన భయంకర శౌనకగో త పాత్ర య 

య్యంకి we విభవాకర sett సత్క పీ. 

ఇది (శ్రీమదఘోర చార్య గురు కరుణా విశేష లబ్ధ సారస్వత 
మాదయామాత్య పుశ్ర వ్‌ నామధేయ (ప్రణీతందై స రాజశేఖర 


చరిత్ర ౦బను మప కో ప్రబంధంబు. 


"శిజినిని బట్టి యీ[కింది యంశములు చెలియుచున్నవి, ఈతనిది కొన 
గోత్రము. ఈత డయ్యంకి పురమున కధికారి. ఆ ఘోర ళవాచార్యుని శిమ్యండు. 
ఈ అఘోర శివాచార్యుండే ముక్కు తిమ్మనకును, ఈతని మేనమామయైన 
ఘంట సింగన్నకును గూడ దీకొగురువై నట్లు వారి (గంథములవలన 'దెలియు 
చున్నది. మల్లనకవి కీతండు శైవదీకెగురుదే కాక సారస్వత గురుపును 
వై నట్టు రాజ కరర రార గర బట్టి తిలయసగును. మల్లన 
యింటిశ్తే పేరు తెలియుటలేదు. రాజశేఖర చరిత్రమునగృతిపతి యీతని “నయ్యంకి 
పురాగ్రహార విభవాకరి అని .సంబోధించుటచే .యీతని గృహనామ 


180 ఆం ధ్రప్రదంధము - ఆవతరణ వికాసములు 


య్యంకియై యు యుండునని కొంద అభిపాయపడుచున్నారు. అయ్యంకి గృహ 
ము గలవారు కొందలబు కలరు, 


౭ ట్ర 


తురగా రామకవితో( గలసి నాగరఖండమును రచించిన బాలసరస్వతి 
యింటి పే రయ్యుంకివారు, ఆత(డును శౌనక గో తజుండే. కావున నీత! 
డయ్యంకి మల్లనయై యుండవచ్చును. అఘోర శివాచార్యుని శిష్యుండుగావున 
సీత్రండు మ యు౦డవచ్చునని పలువురు తలంచుచున్నారు. 
కాని యాత(డువీరశ్రై వు(యుమా[త్రము కా(డు. సామాన్యముగ శైవ[బ్రాహ్మణులని 
పిలువబడు శివార్చకుల తెగకు( చజెందినవా(డును గాడు, రర 


నియోగి బ్రాహ్మణు(డని చెప్పవచ్చును. ఈతడు నివవేశపులయెడ నమభావము 
గలవాండనుటకు రాజకశేఖన చరిత్రమునందలి (పథమ పద్యమే యస 
ఆది (్రీ వేంకేశ్వర స్తుతిరూపమై యున్నది. “అయ్యంకి” అను గాముము 
అనే క్‌ ల 
(ప్రస్తుతము కృషబ్ణామండలములొ( గలదు, 
ఆని ణ 


కృతిపతియగు నాదెండ్ల ఆప్పయమంత్రి ఆరువేల నియాగి.బ్రాహణు6దు. 
కౌశిక గోత్రజుండు. నాదెండ్ల యనుసది యొక గ్రామ నామము. ఆ గ్రామము 
గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలో 'సున్నదే. అప్పనమంత్రి శ్రీ) తృష్ణ 
దేవరాయల కాలమున సకఐ కాజ్యుకారర్ల దువంధరుండయి, మహో మం (తియై 
"వెలసీన సాభవ తిమ్మరుసు మేనల్లు(దు. అప్పనమంతతి తికేగార తత్వ్పూర్యులకు 
గూడ విజయనగర రాజ్యము డా సంబంధముండినట్లు రాజ శేఖర చరిత్రమునుబట్ట 
తెలియుచున్నది. టం (పపితామహుని సజ రళతయన చిట్టి వ. 
మాత్యుండ సాభవ నరసింహరాయలకడ ను నుం(తిగా నున్నబ్రీ( క్రింది పద్యము 
బటి తెలియుచున్నది : 
జ్‌ 
సాళువ నారసింహా నునుజ (పభ అష్ట విళాధురందధరుం 
(అ 


oe 
న్‌ వప శ 
లవణావీ ఎపిత అరం త య మ 
బజ్‌ 


౧0 


డె 
వ! 
చాల దిడాస 
tiny 


రా లలితాంగు( డటి చి తడి గంగన యొప్పు గుణానుషంగు(డై. 


ఈః టి గంగనామాత్యుందు రాజనీతి కుశలు(డనియు, వాగ్మి యనియు 
స్త [కిం ర. జెప్ప(ఐబడియున్నది : 


ఆంగాధీశ కళింగరాజ మగధాద్యజెధి భూభృత్సభా 
రంగాభంగ విహారముట్‌ ఘనశిలాగ్రావస్థలి సంసర 
దంగోత్తుంగ తరంగ నిర్గళిత్ర నిధ్వానో దృవ (పక్రియ 
సాంగత్యంబులు చిట్లి గంగ విభు వాచాసంభవారంభముల్‌. 
ఈ చిటి గంగనామాత్యునికడనే సాళువ తిమ్మరుసు రాజనీతి సభ్యసించె 
నని చెప్పుదురు. 


౨ 


' మాదయగారి మలన - రాజశేఖర చరితము 181 
గొ we 


అప్పయమంత్రి తండ్రియగు తిమ్మన, సావవ తిమ్మరుసు సోదరియగు 
కృష్ణమాంబను వివాహ మాడియున్నా(డు. తిమరుసు పృ్యత్రికయగు తిరుమలమృను 
అస్పనమ౦ త్రి వివాహమాడెను. రాజశేఖర చరిత్రమున తిమ్మరుసు మంత్రిని 
గూర్చి యీ క్రింది విధముగా. జెప్ప(బడి యుస్నది : 
ఏ మం|త్రిమణి నిజస్వామి కార్య[క్రియా 
తత్చరపహానసోత్స్చాహ ళాలి 
ఏ మంతిమణి మి్మితహిత బాంధవానిత 
(పకర రక్షణ కళా (పౌఢబుడ్ధి 
వ మం(తిమణి వచో హేలాభి నై ర్మల్య 
శీతలతాధూత శీతరోచి 
ఎ మంత్రిమణి సుధాధామ శాంభవధామ 
ధాళధళ్య సుతుల్య ధవళకీ ర్తి 
ట్టి మంత్రి కులోత్తంస మహిత నృపతి 
టల మకుటా[గ ఘటిత సత్ప్చద్మయుగళి 
కల కర్ణాట రతా విచక్షణుండు 
న సురశాఖి సాళువ తిమ్మ మంత్రి. 
అమ్మహామం౦త్రి కతని యర్థాంగలక్షీ 
సకల పుణ్యాంగనా జన క్లాఘనీయ 
లక్మమాంబ నుదయించి లలిని మెరయు 
తిరుమలాంబిక6 బెండ్లియై 'తేజరిలై. 


G 


tt 


bm రన్‌ 


అప్పన మంతి తమ్లు(డు గోపన. రాజశేఖర చరిత రచనాకాలమునకు 
గోపన గులత్తిదుర్ల రక్షణాధికారమున నున్నట్లు తద్గంథమునుబట్లి తెలియు 
చున్నది. గోపన మంత్రి సంస్కృత ప్రబోధ చంద్రోదయ నాటకమునకు 
చంద్రిక యను వ్యాఖ్యానము రచించెను. అందు తానును, అప్పన మం(తియు 
తిమ్మరుసు భాగినేయులమని చెప్పికొనెను : 

తస్య శ్రీకృష్ణరాయస్య (పాజ్యరాజ్య ధురంధరః, 

కులక్రమా గతో మస్తీ సార్వ తిద్ము చమూపతిః. 

ఆపూర్వ పశ్చిమ సముద మధత్త రాజ్యమ్‌ 

ఆసేతు సింహగిరి చా (ప్రతిమ (ప్రతాపః, 

యః కృష్ణరాయనృస పాలక కదమ్న నాథః 

కౌణ్టిన్య గోత్ర తిలకః కవి ఫారిజాతః, 


తద్చాగినేయౌ. తరణి (పతాపొ నాదిజ్జ యప్ప(పభుగోప వరా, 
(og) 


182 ఆంధ ప బంధము _- ఆవతరణ వికాసములు 
we 


శ్రీ కృష్ణదేవరాయల రాజ్యకాలమున సాళువ తిమ్మరుసు మహాో(పధానియై 
విజయనగర సామ్రాజ్యమును శత్రు దుర్నిరీక్యముగ నొసనర్చెను. ఆట్లు 
గావించుటలో విశ్వాసపాతులగు సేనానాయకు లాతనికి. చెక్కు_విధముల( 
దోడ్పడియుండిరి. ఆతని మేనయల్లుండ్రగు అప్పన గోపన మంతులుగూడ 
రాజ్యనిర్య్వహణమున నాతనకి చేదోడువాదోడుగ( బనిచేయుచుండిరి. ఆతని 
"పెద మేనల్లుండగు కోనయ విషయముమాత్ర మెందును జెప్పంబడియుండలేదు. 
అప్పన గోపనలు మా(త్రము రామలక్ష్మణులవలె అవ(క్రపరాక్రమో పేతులయి 
మేనమామకు దుర్గరక్షణాది కార్యములందు. దోడ్చడుచుండిరి. రాజ్యాధికారము 
లను నిర్వహించుటయేగాక ఏీరనేకములగు దానములను గావించియు, దేనా 
లయములను (బ్రతిష్టించియు బహుజన స లు వన్నె కెక్కిరి. 
అందందు వీరు వేయించిన శిలాశాసనము లనేకములు నేడు లభించినవి. 

రాజశేఖర చరిత్ర రచనాకాలమునకు గోపనమం్శత్రి గుత్తిదుగ్లమునకు( 
బాలకు(డుగానున్నట్లు (గంథమునుబిట్టి తెలియుచున్నది. అస్పనమంత్రి 
యుద్యోగమును గూర్చి యిం దేమియ( జెప్ప(బడ లేదు. అందువలననే కొందు 
విమర్శకులు రాజ శేఖర చరిత్ర రచనాకాలమునకు అప్పనమం శ్రి కెట్టియుద్యో 
గమును లేదనియు, ఆనాటి కాతండు అయ్యంకి గ్రా, గామమునకు(6 గరణముగా 
మాత్రముండి యుండెననియు నూహించియున్నారు. 


రాజశేఖర చరిత్రమున అస్పన మంత్రి యే దుర్గమునకు రక్షకుడుగా 
నుండెనో చెప్పంబడనిమాట వాస్తవమే. కాని యాశ్వాసాంత పద్యమున 
“శృంభఃపూర్వ భూభృద్దిళా నారీ మన్మథా” అను విశేషణము యీతని(గూర్చి 
కలదు. దీనినిబట్టి శ్రీ బండారు తమృయ్యగారు రాజశేఖర చరిత్ర రచనాకాలము 


నకు es యుదయగిరిదుర్గ a నియు కుుడయి యుండునని 
యయూదాంచి యున్నారు. 


(శ్రీ పేకుమళ్ల అచ్యుతరావుగారు, ఢీ) తమ్మయ్యగారి యూహ సరికాదని 
చెప్ప షప క్రింది విధముగా ప్రాసియున్నారు : 

Ese యూహ నాకెంతమాత్రమును సరిపడలేదు. పూర్వభూభృద్దిశా 
యని యున్నదిగాని పూర్వభూభృత్పురమని యుండలేదు. పూర్వ 
_ భూభృత్చురమని యున్నయెడల వారుచేసిన యర్థము సరిపోవచ్చును. 
“దిశాయని యుండుటచే( (బత్యేకముగా నొక పురనామకమగు సీమ 
గాక మజియేదో విపులతరమగు దేశముగా నుండవలెనని తలంచితిని. 

ఇట్లు వితర్మి_ంచుచు నన్వేషింప సాగితిని. 
_శాసనాదిక (ప్రకటనలలో( (బవీణులగు నా స్నేహితులతో ముచ్చటింపగా 
నొకరు మంగళగిరి శాసనములో నాదెండ్ల అప్పయ్యను గుజించి కొంత 


మాదయగారి మలన = రాజశేఖర చరితము 183 
గా క 


విషయ మున్నదియని తెలియంజేసిరి. ఆ వెంటనే “ఎషిగ్రాఫికా, ఇండికా” 
ఆరవ సంపుటములో నున్న యా శాసనమును జదివితిని. తదుపరి నా 
మొదటి యనుమానము రూఢమయినది. పూర్వా భూభృద్దిశాయను విశే 
షణము ఉదయగిరి రాజ్య సూచకము గాదనియు, మణి వేటు (ప్రదే 
శమును గుర్తించు చున్నదనియు స్పష్టమైనది. 


నాదెండ్త అప్పయ్య ఉదయగిరిలో నెన్నదు నివసించి యుండలేదు. ఆ 
శొసన 'ప్రకారము (శీ) కృష్ణదేపరాయలు సాళువ తిమ్మరును సహాయమున 
కొండవీడు దుర్గమును సకం గజపతి నోడించిన తరువాత దాను 
నూతనముగా జయించిన దేశమును బరిపొలించుటకుగాను తిమ్మరుసు 
మహానుం తి ద్వారా తగినవారిని నియమించెను. అప్పుడు తిమ్మరుసు 
తన మేనల్లుడు నల్లుండు నయిన అప్పయ్యకు గుత్తి, వినుకొండ, 
అమరావతి, మున్నగు కోటలసయి నధికారము నప్పగించి, తన కనిష్ట 
భాగినేయుండయిన గోపయ్యను కొండవీడు దుర్గమున నుంచి తూర్పు 
దేశ మంతయును స్వాదీనము చేసికొనెను. ఈ యేర్చాటువలన 
నప్పయ్యకు ననంతపురము జిల్లా మొదలు గుంటూరు జిల్లా తుదవజకు 
నన6గా తూర్పు కొండల్‌ భాగమంతయు----కొ ండపీడు తా 
అస్పగించెను. 


కావున “పూర్వ భూభృద్దిశా' అను మాటవలన తూర్పు కొండల దేశమని 
స్పష్టమగుచున్నది. ఈ దేశమంతకు మధ్యస్థముగానున్న వినుకొండ 
యీతని రాజ్య శ్చ సానముగా నుండవచ్చును. ఏలయన నీయన చేసిన 
దాన శాసనముల లో ( జాలవజకు నా సీమ యందును, నా పట్టణము చుట్టు 
పట్లనున్న (గామముల యందును గాన్పించుచున్నవి. కనుక వినుకొండ 
ముఖ్యస్థానముగా( జేసికొని, తూర్పు నాండంతయు కొండ వీడుకాక 
నాదెండ్లప్పయ్య సరిపాలించెనని నిశ్చితముగా( జెప్పవచ్చును. 

ఈ విమర్శనమునందలి సామంజస్యమును బరిశీలింపవలసి యున్నది. 
“పూర్వభూభృద్దిశా నారీమ న్మథా” అనునొక్ట_ విశేషణమునుబట్టి యింతటి వ్యాఖ్యా 
నము సేయుట కవకాశము గలదా? అను (సశ్నకుంగూడ మనము సమాధాన 
మీయవలసి యున్నది. శ్రీ) అచ్యుతరావుగారు పేర్కొానినట్లు రాజశేఖర చరిత్ర 
రచనా కాలమునకే అప్పన మంతి వినుకొండ, అమరావతీ మున్నగు దుగ్గము 
లకు రత్షకు(డయి యున్నచో, మల్లినకవి యా విషయమునేల స్పష్టముగ( పజ్చె 
లేదు ? ఆశ్వాసాంత పద్యము నందలి యొక సంబుద్ధి విశేషణమున నిగూఢముగ( 
జెప్పవలసిన యావళ్యకత యేమిగలదు ? గోపన “మంత్రిని గుత్తి దుర్గ రకకు6 
డని స్పష్టముగా( జెప్పిన కవి, కృతిభ_రయగు అప్పన మంత్రి విషయమున 


సీ మూకీ భావమేల వ. + శః (ప్రశ్న అకు సదు కు లభించిననే గాని 
గ నంగీకరించుటకు వీలులేదు. మటీయొళ్‌' విషయము, 


Gr 
q 
EA 
= 
Co 
- 
| 
ల 


కొం 
నకు పూర్వమే రచింవ( లడెననుటకు ఆధారము లనేకములు లు శన. రాజశేఖర 
న్‌ మా 


Ses శ్రీక కృష్ణ దేవరాయలను గూర్చి యొక్క మాటయినసులేదు. రాయల 
రాజ్య కా ముననే యీ (గంథము రచింప( బడియున్న చో , ఆం|ధథభో జు(డని 
(ప్రశస్తి న యమ్మహాసియుని గూర్చి యెద్దియును (వాయ(బడకుండుట 
సంభావ్యమగు విషయముగాదు. సాజున తిమ్మరుసును గూర్చి చెప్పబడిన 
పండు గూడ నాతండు “సకల కర్ణాట రతా విచక్షణుండు” అని 
మాత్రమే (౩ [వాయంబడినది. అచ్చట స “కృష్ణరాయ LL EE 


కావున నీ [గంథము రాయల రాజ్యారంభమునకు రా రచింప(బడినదని 
చెప్పుట కవకాశము కలదు. 

తిమ్మరుసు రాయల రాజ్యకాలముననే గాక వారి యన్నయగు వీర 
సృసింహరాయల కాలమున గూడ వ Sr ౦(త్రియగదా : కాపున సరల కరాట 
రక విచకణాది బిరుదములు తిమ్మరుసు కానాండు కూడ వర్తించును. రాజ 
శేఖర చరిత్రమున గోపన మంత్రి గుత్తి దుర్గమునకు రత్షకు(దని చెప్పబడి 
యున్నది. రాయలు కొండవీడును జయించిన తరువాత కద్దుర్గ రతణభారము 


గోపన మంతిపయి(బడెను. కొంతకాలము గడచిన తరువాత కొండవీడు, 
కొండపల్లి సీమలేకము సేయ(బడినవి. ఆ రాష్ట్ర పాలనమునకు కొండమరు 
సయ్య నియుక్తు (డాయెను. అనంతరము మజల గోపన మంత్రి యే కొండవీడు 
దుర్గాధ్యకు (డుగ నియమింపంబడెను. రాయల జీవితాంతము వజకు గోపన 
మం;త్రియే కొండవీడు దుర్గమును బరిపాలించెను. 


రాజశేఖర చర్మిత్రమున కొండవీడు దుర్గ ప్రసంగము లేకపోవుటచే నది 
కొండవీడు విజయమునకు పూర్వమే రచింప(6బడెనని చెప్పకతప్పదు. గోవన 
మం|త్రికి(గల గుత్తి దుర్గ రక్షణాధికారమును బేర్కొన్న మల్ల నకవి కొండ 
పీడు (ప్రసంగమును గూడ. చేయక పోవుటచే తత్యావ్య రచనాకాలమునకు 
గోవన' మంత్రి కొండవీడు దుర్గ రక్షకుండు కాండనియే చెప్పవలెను. కొండ 
వీడు దుర్గ విజయానంతరము తద్దుర్గ రక్షకుండు.గ (బ(పథమమున నియుక్తు( 
' డయినవా(డు గోపన మంత్రియే గావునను, తద్దుర్ణాధిపత్య (ప్రసంగ మక్షావ్య 
మున గానరాదు గావునను, రాజశేఖర చరితము కొండవీడు విజయమునకు( 
బూర్వచు రచింసంబడెనని నిశ్చితముగా( జెప్పవచ్చును, 


ము 185 


పాదయగారి మల్లన - రాజశేఖర చరి త్ర 

అట్టియెడ కొండఏటి విజయముసకు( దరువాతి విషయములను చేర్తొను 

చున్న మంగళగిరి శాసనము నాధారముగా( చేర్కొని “పూర్వ భూభృద్దిళా నారీ 

మన్మథాః' ఆను విశేషణమున స వర్చిముచెప్ప యత్నించుట సవ్యముగా( గన్బట్టదు. 

అంత మాత్రమున ఆఅప్పనమం తతి కే 3పల మయ్యంకి కరణముగా నుండెనని 
చెప్పుటకును వలనుపడదు. 

రాజశేఖర చరిత్రము నందలి కథకు మూలమెద్దియో తెలియటలేదు. 


లో కన్య! 


లి ళ్‌ yo వ వ్‌ 
పురాజతిహాసములతొ మారుమూల ఎచ్చటనైన నుండవచ్చును. లెదా కవి 


ప్ర థా సార స్‌ వ 
హమధన్వుః £ఒడను రాజు అవంచిపురమును సరిపాలించుచుండెను. ఆతని 
భార్య విభావసు(డను రాజు కూతురు పాలిక. ఆ దంపతు లనపత్యులయి మహే 
శ్వరుని bs ఘోర తప మాచరించిరి. వారి భక్తికి మచ్చి యీళ్యరు(డు 
డ్రి తానదాయకమగు ఫలము నొకదాని నిచ్చెను. రాణి యా ఫలము నార 
ంచెను, -క్రధావమన నామెకు పుతు(డు కలిగెను. ఆతడే రాజవేఖరుండు. 
రాజే 


టై 


ఖరుండు చిన్ననాటనే వేద వేదాంగముల నభ్యసించి, సకల కలా 
కుశలు(డై ధనుష్కద[గణియు, మహాశూరు(డు నయ్యెను. హిమధన్స్వు( డొక 
నాడు నిండు పేరోలగమున నుండగా నాకమునీ యయ్యాస్థానమునకు వచ్చి, 
తన కూ(తు న్‌ నొక్క రక్కసు(డు అపహరించుకొని పోటు ననియు, ఆతని. 
వారినుండి తన తనయను రకింపు(డనియు 'హేమధన్వుని వేడుకొనెను. 
అంతట హేమధన్వు(డు తన తనయు(డగు రాజశేఖరుని తత్కార్యార్హము 
నియోగించెను 
తండ్రి యాజ్ఞానుసారము రాజశేఖరుడు pg పాణియై బయలు 
సమంథరప పర్వత “ప్రాంతమున నా రక్క_సునితో "ఘోరయుద్ధము గావించెను, 
సనిధాటి కోర్వుంజాలక, అప్పిశితాశను(డు మహాకాళి శరణుజొచ్చెను. మహో 
కాళియు తన భక్కు(డగు నా రక్క-_సుని రకింపగోరి, రాజశేఖరునకు. (బత్య 
కమై ఆతని శౌర్యప్రతాపముల నుగ్గడించి. రక్కసుని క్షమింపుమని కోరి రాజ 
శేఖరున కొక . ప అంతలోనే యొక యోగిని మునికుమారిక 
యగు భానుమతి నాతని కప్పగించి, అతనికి కానుకగా తికౌ లవేదియగు చిలుక 
నిచ్చెను. అ(టనుండి — బదరికా (శ్రమముసకేగి, యాశీస్సులనంది, 
భానుమతి నా'వె మెతల్లి కప్పగించి, తిరిగి వచ్చుచు అ లన నొక నరోవర 
(పాంతమున విడి సను. 
ఆ నమయాముననే అరుణపుర రాజగు కీర్తిపాలుని కూతురు కాంతిమతి 
యను నామె సఖీ జనపరివృతయై ఆక్‌ కొలనిలో "జలక్రీడ లాడుటకు వచ్చెను. 


186 ఆం 


ఆమెను జూచి రాజశేఖరుండు మోహపరవళుండాయెను. ఆమెయు నాతని 
వలచెను. 
 ికాల వేదియగు చిలుక దారి వృత్తాంతమును రాజ శేఖరున 
క్రిఖైరిగించె 
అరుణ పురమున నిర్వురు బ్రాహ్మణులు వసించుచుండిరి. వారిలో 
ముకుందు.ండనువాండు థనవంతు(డు. ఆరుణు(డనువా(డు నిర్ధను(డు. ధనము 6 
గోరి అరుణుండు యమునానది తీరమున విష్తునిగూర్చి ఘోరతప మాచరింప్ప 
చుండెను. 
సమయమున పృష్పవతీ పురాధిపతి యగు నందకు(డను గంధర్వ 
న తనయ -లతయును, మహేంద్ర నగరాధిపతియగు చిత్రవాహను( 
డను యకేకుని కూతురు కనకమంజరియును జలకములాడ నచ్చోట కేగిరి. 
పుష్పమంజరి నొకదానిని కోయుటకయి వారిలోవారు తగపులాడుకొని, తత్సమీ 
సముననే తవమాచరించుచున్న అరుఖుని తపోభంగము గావింప (ప్రతినలు 
గె కొనిరి. (ప్రప్రథమముగ లతయను చిన్నది తత్తపోభంగమును గావింప 
యత్నించెను. అమ్మహర్షి కినిసి యామెను మనుష్యకాంతగా జనింప శపించెను. 
ఆమెయే అఆరుణప్పరాధివతి ప్యుతియగు కాంతిమతి. 
విచ్నితమగు నీ వృత్తాంతమును వినిన తరువాత రాజశేఖరుండు కాంతి 
మతీ విరహమున మిక్కిలి యాకులపాటొ౦దెను. కాంతిమతియు తన చెలి 
కత్తెను రాజశేఖరునికడకు దూతగా. బంపెను. రాజ శేఖరుండును కాంతిమతి 
కడకు తన చిలుకను బంపెను. ఆ చిలుక సింధుపతియగు కి ర్హిపొలునికడ రాజ 
శేఖరుని గుణగణములను |బిశంసించెను. సింధుపతియు సంతుష్టాంత రంగు 
డయి తన కూతును రాజశేఖరునకిచ్చి వివాహము గావించెను. వివాహానంత 
రము దంపతులిర్వురు తమ రాజధానికేతెంచి, సమస్త భోగభాగ్యముల ననుభ 
వించుచుండిరి, 
మీ(ది కథయందెట్టి విశిష్టతయు( గానరాదు. ఇట్టి కట్టు కథలు మన 
దేశమున కొల్లలుగ గలవు, కాని కథా కథనమునందు మల్లనకవి కొంత చైశి 
ష్ట్యమును (బకటించి యున్నా (డు, 
ఈతని కవిత్యమునకు ముఖ్యలక్షణములు రెండుగా గన్చట్టుచున్నవి. 
ఒకటి -- బొచిత్య పరిజ్ఞానము, రెండవది - సంయమనము, శృంగార వర్ణనము 
అను కవులు వెజ్లి తలలు వేయు నక్కా.లమున( గూడ. నీతండు తన శృంగార 
వర్ణనలను లజ్జా వినయ సంభరితములుగనే వర్షించియున్నాండు. అష్టా దశ 
వర్ణనము లిందును గలవు. కాని. సహృదయులగు వారికి విసుగు గల్లించు 
“పెంపందు గానరాదు. వర్ణనావసరమున అనావశ్యకమగు హస. విష 
యాంతర (ప్రసంగముగాని మచ్చునశై నను కవి చేయలేదు. 


ధూ ర్ల 


శ్రీక ఎప్ప దవ రాయల యాస్థానము సలంకరించిన దుహాకవులలో థూర్డ టి 


యొక(డు. కాళహస్తి మహాత్మ్యమును 4 నొక మహా (పబంధమును ఈతండు' 


రచించి, శ్రీకాళహ స్తీశ్వరున కంకితము గావించెను. (గంథమున కవిని 
గూర్చిన యంశములేమియును లేవు. ఆ శ్వాసాంత గద్యమున తన రంల 
'పేళ్లనుమాత్ర మే చెప్పియన్నా(డు. గద్యమునుబట్టి యాతండు కాళహస్తీశ్వర 
భక్తుండనియు, భవ we మాత్రము తెలియుచున్నది. 
గద్యము 
ఇది (శ్రీమత్కా ఛళహా _స్తీశ్వర చరణ కమల సేవాపరాయణ సింగమ 
రమానారాయణ కలు నారాయణ తనూభవ భవపరాజ్ముఖ ధూర్చటి 
ప్రణీత ంబై స శ్రీకాళహస్తి స్ప మాహాత్మ్యంబిను మహా (వదింధంబునందు- 


ఈ గద్యయందలి ధూర్జటి తలిదండ్రుల పేర్లనుబట్టి (శ్రీ సేకుమళ్ల 
ఆచ్యుతరాపుగారు ఒక వింత వ్యాఖ్యానమును స 
ఇందు సింగమరమానారాయణ యను పేరు తల్లిదనియు, జక్కయ 
నారాయణ పేరు తం|డ్రిదనియు నేనూహించుచున్నాను. సింగమయనియు, 
రమాయనియు సీ రెండును స్త్రీ వాచకములు. జక్కయ యనునది 
పురుషవాచకము, నారాయణ శబ్దము రెండు పేర్లతోను జేర్చంబడినది. 
బహుశః ధూర్దటికవి తురీయా శ్రమము స్వీకరించిన తరువాత నీ (గ్రంథాం 
కితము చెసి యుండుటచే విప్రసన్యాసులు సర్వము నారాయణ నామో 
చ్చారణతో సంబంధింప( జేయవలసిన ధర్మము గ గాన దన పూర్వా 
శ్రమ మాతాపితల నామములకు నారాయణశబ్ధము చేర్చియుండవచ్చును. 
ఈ యూహకు భవపరాజఖ యను వాక్యము మజఖజింత బలముగా 
నున్నది. ఈ నా యూహ సరియైనదియో కాదో పండితులు నిర్ల 
యింతురుగాక. 
శ) అచ్యుతరావుగారిట్లూహించుటలో నిజముగా కొంత Ages లోనైనారను 
మాట వాస్తవము. 
విప్రసన్యాసులు నారాయణ నామోచ్చారణ గావించుట సత్యమే, కాని 
యది యిట్టి సందర్భములందు కాదు. ఎవ్వరై న పెద్దలు తమకు నమస్కారము 
గావిం చిన వారి నాశీర్వదించు పట్టునగాని, గృహాస్థులగు వారు స్వగృహమున 
ఇిక్షకై యాహ్వావించునపుడు తమ “యం గీకారమును దెలుపునప్పుడుగాని, సన్యా 
సులు నారాయణ నామోచ్చారణమును గావింతురు. అట్లు తన్నా మోచ్చారణము 
గావించుటలో నిగూఢమగు నర్థము చాల గలదు. అది వివరించుట (ప్రస్తుతము 


188 ఆంధ్ర ప్రబంధ ము - అవతరణ వికాసషఘములు 


మసకప్రస్తుత ము . ఇ6క సన్యాసి యగువా6ండు. పూర్వాశ్రమ స్మరణయే గావింవ. 
గూడదు. అది యట్లుండనిండు. 

కాళహస్తి మాహాత్మ్యమును రచించిన ధూర్జటి శివభక్సి తత్పరుడు. 
(గంథాదిని శివస్మరణము తప్ప డేవతాంతర స్మరణమును గావింపలేదు. అట్టి 
వాండు తన తలిదం[డ్రుల నామములక నారాయణ శబ్దమును తానై జెర్చెననుట 
సంభావ్యముకాదు. అది వారి నామ మములందే సహజముగా నుండి యుండును. 
మలియు తురీయా(శ్రమమును స్వీకరించునవుడు పూర్వాశమ వ్యవహార యోగ్య 
మగు నామము పోయి తురీయాశ్రమ యోగ్యమగు నామము మోత్రమే వ్యవ 
హృతమగు చుండును. తన నామమును స్పష్టముగా జప్పుకొనుచున్న ధూర్ణటి, 
స్వీకరించెననుటయు సమంజసముకాదు. భవపరాబ్ముఖ 
మ. న కంత ప్రాధాన్య మీయంబనిలేదు. అది మానసికమగు సంసార 

ముఖ్యమును మాత్రమే సూచించును. | 

యౌవనమున ధూర్జటి విషయలౌల్యమునకు లోనై యుండును. “స్తుతిమతి 
మైన యాంధ్రకవి' అను పద్య మిందులకు (ప్రబల తార్కాణము, కుమార 
ధూర్తటి యీ పద్యము నుదాహరించుటచే నిది యసత్యమన(రాదు. తాతగారి 
కపపథ( గల్పించునవి గావున మూడు నాల్లు చరణముల నుదాహరింప 
మానెను. వయసున ఖోగపరాయణుందయి వ్యవహరించిన ధూర్జటి ముదిమిని 
విషయపరాజ్మఖు6డయి యుండవచ్చును. అందులకే కాళహస్తి మాహాత్మ్యము 
భవపరాజ్యాఖు(డనని చెప్పికొని యున్నాడు. ఈ మాట యెంత మాత్రమును 
తురీయాశమ స్వీకారమును దెల్పదు. 


కాళహస్తి మాహాత్మ్యమును బట్టి ధూర్జటి కాలముగాని కులముగాని 
తెలియుటలేదు. కాని యితర గ్రంథములను బట్టి యీతని కులగో(త్రములును, 
కాలమును నిర్ణయింప(బడుచున్న వి. కుమార ధూర్జటి బిరుదునామము(6గల 
వేంకటార్యు6డు తన కృష్ణరాయ విజయ (ప్రబంధముస ధూర్దటిని గూర్చి. 
కొన్ని విషయములు చెప్పియున్నా(డు. ఆ పద్యములివి : 
నను భరద్వాజ గోత్రుని సదాపస్తంది 
సూతుని బాంధవ సోత్రపాత్రు, 
బాకనాటార్వేల వంశ 'ప్రసిద్దుని 
ధూర్జటి పౌత్ర బంధురచరిత్రు 
సద్గురు కారుణ్య సం(పాపృ్క విద్యావి 
హారుని (శ్రీ కాళహస్తి నిలయు 
చిత్ససూనాంవికా (శ్రీకరాను[గహో 
సొదిత కవితారసజ్ఞ హృదయ 


ధూర్జటి. 189 


రచనాధురీణు6 గుమార ధూర్జ్‌ 
నాగ గణ్యు( బటీరహీర 
సత్కిర్హి. గాశియమార్యు ప్కతు 


త 
ఎంకటా ర్యుని బిలిపించి వేడ్క సనియె, 


౧ 


స్తుతిమతియైన యాం(ధకవి ధూర్జటి పల్కు_లకేల ఠల్షెనో 
యతురిత మాధురీ మహిమ నా మును మీ పెద తాత చాల స 


5 గా . ఇ బుగ్గ, అక్‌ లు చో గా" గ టీ జు టో, 
న్నుతిం గనె గృష్టరాయల మన్‌ జ్ఞసభి న్విను బుపు సట్టి మ 
జ ప్‌ ళ్‌ క్‌ ష్‌ a అయి ఆకా To 
త్యంత బహుమాన వైఖరుల. గీరి వహింపుము రాత్రిలొ పలన్‌ . 
మీది పద్యముల సుబట్టి చేంకటార్యుసక (కుమార ధూర్ణటికి) మహాకవి 
ధూర్జటి పెదతాత యనియు, వేంఠటార్యుని తాత పేరుకూడ భూర్తటియ యనియు 
. er జ 


b 


షు 
కవరాశములేదు. ఈ విషయమును గూర్చి శ్రీ చాగంటి శషయ్యగ 
యాం(ధకవి తరంగిణీ పండెండవ సంపుటములొ విపులముగా చర్చించి 
యున్నారు. ఆ యంశములనే యిందు పొందుపంబచుచున్నాండను. 


wy fa ఖో = న జ జ య్‌ నె జ 
శతి (పేరకుండయిన ఆర్వీటి చఉనవేంకిట భూపతి కవిరఠరొ. బలికిసట్లు 


రచింప(బడిన యీ [క్రింది పద్యముల వలన (పద్యములు మ(ద నుదాహరింప( 
బడినవి) నీ కవి కృష్ణరాయ విజయమును రచించునప్పటికి విశేష వయసు 
కలవాడు కౌండనియు, సావిత్రీ చరిత్రము, ఇందుమతీ వివాహము నను రెండు 
పబంధయుల సదివజకే రచించియండెసనియు, నిత(డుం దేటతెలు6గు 
మాటలతో మనోహరముగ', గవిత్వము చెప్పగల వాండనియు( దెలియ 
చున్నది. కుమార ధూర్జటి రచించిన సావిత్రీ చరిత్రమును, ఇందుమతీ వివాహ 


మును కాలగర్భమున. బడిపోయిసవి. 


పాండవీయ తృ తిభ 
ద్ర 


రామ పృధ్వీరమణ సొ ధ్వీమణి నాంచారమాంచా గవుశుకి ముకొఫంలం 
న వి క 
బును నగు చిన్న వెంకటరాయ రాజ ఇబం(దుండు 


అని కవి చెప్పియుండుటచే ని కృొత్నిపేరకుని తిండి రామరాజనియు,. దర్తి 


190 ఆంధ్ర ప్రబంధము - అవతరణ వికాసములు 


నాంచారమ్మయనియు స్పష్టమగుచున్నది. ఆర్వీటి వంశములో నళియ రామరాజు 
నకు మనుమండు చినచంకటరాజు గల(డు. కాని యీ కృతి-పేరకు. డాతండు 
కాడు. ఆతని మనుమడు కోదండరామరాజు. ఇతనిని రామరాజని పిలిచెదరు. 
ఈతని కుమారుడే కుమార ధూర్జటి కాశయుండయిన చినవేంకటరాజు. 
కోదండరామరాజు భార్య నాంచారమ్మ యని “అందుగుల వెంకయ్య” కృత మైన 
“రామరాజీయము” నందున్నది. దీనినిబట్టి రామరాజీయ కృతిభర్తటైన ఆర్వీటి 
కోదండరామరాజుయొక్క. రెండవ కుమారుడైన చిన వేంకటరాజే 
శ్రీ కృష్ణరాయవిజయ కృతిప్రేరకుండనుట నిశ్చయము. | 


, 


ఆరవీటి చినడేంకటరాజు తల్లి నాంచారమ్మ. CC కోదండ) రాఘ 
రాజు. ఈ విషయము కృష్ణరాయవి జయము నందలి వాక్యములపలన స్పష్ట్రమగు 
చున్నది. ఆకువీటి పెద వెంకటాద్రి, చిన వేంకటాద్రి అను సోదరులకు తల్లి 
తిమ్మూంబ. తండ్రి తిమ్మనరపాలుండు. ఈ విషయము రాఘవ పాండవీయము 
కృత్యాది యందలి తరు ధృవసబుచుచున్న వి, కాపు 
కాశ్రయడాత ఆరవీటి చిన వేంకటరాజు కాని ఆకువీటి చిన 


కాలములో నున్నవా(డని పయిని అ సిన ల. అను పద్యమువలన( 
దెలియుచున్న ది. ఆతనికి సోదరుని మనుమడైన యీ కవి ఆతనికి? దరువాత 


స 


నేబది యలజువది సంవత్సరములలో నున్నా(డని రమూటాంచిసచో పదునాటప 
ఫతాబీనిం జివర భాగముస నున్నా6ండని యూహింప వచ్చును. కాని దీనికొక 
వాధకము కన్పట్టుచున్న ది 


కుమార ధూర్లటి కాశ్రయము నొసంగిన చినపేంకటరాజు ఆర్వీటి అశియ 
రామరాయలకు మనుమని మనుమని కుమారు(డయి యున్నాడు. అళియ 
రామరాయలు (క్రీ.శ. 1565 సంవత్సరమున తాళికోట యుద్దము స గాలధర్యము 
నొందినవా(తు. ఆతని మనుమని మనుమని కుమారుడు షదునా యప శతాబ్ది చివర 
భాగమున నుండుట — ఈ చిసవేంకటరాజు తండ్రియైన కోదండ 
రామరాజు కాలము |కి.శ. 1680 సంవత్సర |ప్రాంతమయి యుండుసని అందుగుల 
వెంకయ్యకవి చారి హా. (వాసి యున్నా6డను. కాపుస నీ చినవేంకటరాజును, 
కుమార ధూర్జటియు 1650—60 (పాంతమువారై యుందురని నిశచయముగా. 
జెస్పవ చును. 

అట్లయినచో కుమార ధూర్జటికి ధూర్జటికవి పెదతాత యగుట పొసంగదు, 
కుమార ధూర్డటికి రాళహాసి స్తిమాహాత్మ్య కృతికర్త యగు ధూర్జటి హస. 
బెదతాతయే జ అ(గజుండు) అని న్‌ రల తయ రృష్టదే దప 
రాయల యాస్థానమున లేడని చెప్పవలసివచ్చును. కుమార ' ధూర్చటియు, నాతని 


ధూర్జటి  . 191 


కుమారుడును, నాతని పుత్రు(డున్లు, లోకమును ధూర్జటి చ పరే ల 
యాస్థానమునందున్న వా(డని చెప్పుచుండగా, మనమందులకు వ్యతిరేకముగా 
నిర్ణయించుటకం'ె శు కుమార ధూర్జటి చెప్పిస పెదతాత యను మాటకు పరుసకు 
తాత యని యర్థము చెప్పి సమస్వయించుట యుక్తమని తలంచుచున్నా(డను. 


కృష్ణరాయ విజయమునందలి' అరల [హాల రటికవి సాకనాటి 
యార్వేల నియోగి (బ్రాహ్మణు ఇుడనియు, ఆస స్త 0  సూత్రుందనియు, భరద్వాజ 
గో[తుండనియు. జెప్పవపచ్చునసు. భుమార ఛూరటి పు్యతుండయిన లింగరాజను 
కొసి కాళహాస్త మాహాత్మ్యమను మఆీయొన — రచించి యున్నా(డు. 


అందు మహాకవి ధూర్ణటి టని గూర్చి యీ [కంది పద్యము ను (వాసి యున్నాడు : 
(శ్రీ కాళహస్తి గౌరీనాథ పదవద్య 


బు(దె పద్యముసందరి “కృష్ణరాయ కిరీట కీలిత” ఆను పాదమున కొంత 


ఓ 


యత్యుక్తి యుస్నను కృష్ట రాయల యాస్టాసముస ధూర్జటి యుండెననుటకు యిది 
యుర్‌ (యబ రుకూ నిదర్శసమని చెప్పక తప్పదు. మహాలర్‌వి ధూర్జటి రయ భఅింగరాజ 


కవియు కాళవాస్తి మా హాత్మ మునే (బై smn కాని వీరిరుపుది (గ్రంథముల 
మాతృకల విషయమున గొంత భేదము కన్పట్టుచున్నది. 


లింగరాజకవి చెప్పిన యా క్రింది పద్యములను re 


విను రాళ హస్పి అ నన ర అ 


బనుపదు మై "వెలయు మును షడధ్యాయి కథన 


ఇ” 


దస అ గాణ వ న్‌ స 


ణా 


ర్చెను బెద ధూర్చటి స్ట 0వ శేఖరు. డనఘా. 


192 ఆంద పబంధము - అవతరణ వికాసములు 
NIN 


బహు పురాణ మధిత భవ్యార్థ శినత తత్త్వ 
సారమెల్లి నైక్య సరణి. బొదలి 
జగతి శివరహస్య సం(గహమను నితి 
కోస మొనరు విబుధు లభినుతింప. 
ఆ యితిహాసంబు నందలి యుతృర 
భాగంబునందు భాన్వన్నిరూఢి( 
గాళహస్ని మహ_త్తకథ నూట యిర్వది 
_యధ్యాయముల. జెలు వమరుచుండు( 
దత్య-థం దెను(గున ద్రాక్ష రసోర్మికా 
పరిపాక విస్ఫూర్తి( బరిఢవిల్ల( 
గృతి యొనర్చుము మదంకితముగ శబ్ద చ 
మతఠ,తి( దిండితు ల్మది గణింప. 
మహాకవి ధూర్ణ రటకవి (గంథమునకు షడధ్యాయి రథ మూలమని మౌత్రవే మె 
లింగరాజు చెప్పియున్నా6ండు. ఆ షడభ్యాయములు నెందున్నవో చెప్పలేదు. 
స్కంద పురాణము నందలి 2 వష్షవ ఖండమున వేంకటాచల మాహాోత్మ్యమను 
భాగము కలదు. అందు ముప్పదియవ యధ్యాయము మొదలు ముప్పదియైదవ 
యధ్యాయము వణకు కాళహస్తి మాహాత్మ్య కథ కలదు. ఈ యాజధ్యాయములే 
లింగరాజు చెప్పినవి కానోపును. 
కాని యిందలి కథను యథాతథముగా ధూర్జటి యాం (ధీకరింపలేదు. 
మూలకథ నాధారముగా( గొని, దానికి మణికౌన్ని కథలను జేర్చి, న్వకపోల 
క ( బెంచి, ధూర్జటి యె యొక మహో న నిర్మించి యున్నాడు. 
లింగరాజకవి (గంథమునకు శివరహాస్య సంగ్రహమను [గ్రంథము మూలము. 
ందున్న నూట యిర్వది యధ్యాయముల కథ నీతండాం[ద్రీకరించి యున్నాండు. 


న్‌. 


A 


మహాకవి ధూర్జటి కృష్ణరాయల Shae పహించి, 
కాళహస్తి మా హాత్మ్యమును (వాసియుండును. కృష్ణరాయ యలు తన ఆముక్కమౌల్యద 
తము Cee విష్ణపును తప్ప దేవతాంతర స్మరణమును గావింస 
లేదు. మహాకవి ధూర్జటియు జ్ఞానప్రసూనాంబికా కాళహస్త్టీశ్వరులను స. 
తన (గ్రంథావతారికలో నితర దేవతలను స్మరింప లేదు. విమచిత్తీయము 
యామునాచార ss మొదలగు కథలు విష్టుమాహాత్మ్య tas 
మూలకథకు+ జేర్పంబడియున్న వి. ఛూర్ణటియు మూలకథయందు లేకపోయినను 
శిషమహిమను (బకటించుటక్రి న శ్రీర్ణుని యుదంతమును (ప్ర త్యేకముగ జెప్పి 
యున్నాడు. రాయల యాస్టానమునందలి ముకు) గాతిమ్మన, మాదయగారి మల్లన 
మొదలగు మహాకపులు గూడ శ వదికను పొందినవారే. కాని ధూర్జటివలె మత 


న్య్వాతంత్ర్యమును (బకటించినవారు కారు. ఇంతటి స్వతంత్రబుద్ధిగల ధూర్జటిని 

అష్టదిగజములతో నొకనిగా(జేసి స 0 
స్టలపురాణమును (ప్రబంధీకరించుటలో ధూర్హటికి (శ్రీనాథుడు పరోత్త 

గురువైయుండును. ్రీనాథునివలెనే థూర్తటియు యథావద్వ 

కా చొ మె ఆలే సో ( శో $e న య్య వాం 

గావించి జ్ఞానికప్రకృతిని చక్కగ నిరూపించి యున్నాడు. 


అడ 
శ 
బీ 


లింగరాజు కుమారుడగు చేంకటదతి యను నాతండు తన రత్నావళీ 

పరిణయమున మహాకవి ధూర్తటిని గూర్చి యిట్లుచెప్పియున్నాయడు : 
a 2) 

పటు గంగాలహరీ తరంగనము శుంభత్చొంఢథతాంచత్కళా 

ఘటినున్‌ వాదవిన్నము కృష్ణ నరరాడ్గంఖీర కోటీర వి 

ra జ జల ఖీ స్టో అజో ఆరి ౯ ళీ లో 

లు "eg [by 10) లక ae దా 4 చాత ; లొ ణా 

ట్‌ రత్నద్యుతి పాటలీకృత పదాంభోజాతు సర్వజ్ఞ ధు 

గ్రటినిం గొల్బెద నస్మదీయ కలక రన్‌ భకిరంజిలగన్‌. 

య ఆరి అలో ౧ 


“శ్రీకాళహ స్తీళశ్యరా” అను మకుటముతో ఆంధ్రమున నొక శతకము 
కలదు. ఆ శతకమునుగూడ మహాకని ధూర్చటియే రచించెనని కొందటీ యభి 


Cd తల లో న తీ క్రీ Vd అల్‌ 
ప్రాయము, కాళహస్తి మాహాత్మ్య (గంథపీఠికయందు, కాళహ_బ్బశ్వర శతకము 


అబీ 
ధూర్లటి కృతము కాదని చెప్పబడియున్నది. శతకమున తద్గ)ంథము భూరటి 
వ a 


కృతమని చెప్పుట కాధారములు లేవు. కాని యా శతకము ధూర్జటి కృతమని 
జనశ్రుతి మాత్రము కలదు. మటీయు కస్తూరి రంగకవి అభేదయతి కుదాహరణ 
ముగ దన రంగరాటృందమున, “ధూర్డ్దటివారి కాళహస్తీశ్వర శతకములోనిది" 
అని యీ [కింది పద్యము నుడాహరించియున్నా (డు : 

సీకుంగాక కవిత్వ మెవ్వరికి నేనీనంచు మీందె_్తితిన్‌ 

జేకొంటిన్‌ విరుదంబు( గంకణము ముంజే6 గట్టితిన్‌ బట్టితిన్‌ 

లోకుల్మెచ్చ వ్రతంబు నా తలంపుతీరున్‌ భీరునింగాదు ఛీ 

ఛీ; కాలంబున రీతి తప్పుడుసుమీ | (శ్రీకాళహస్తీశ్వరా : 

శతకమునందలి థాపమునకును, ప్రబంధమునందలి భావములకును 
గొంత సారూప్యమున్నమాట వాస్తవమే. కాని యంతమాత్రమున నీ శతకము 
ధూర్జటి కృతమని చెప్పలేము. ఏమైనను యీ (గంఛక_రత్వము వివాద(గ్రస్తమై 
యున్నది. 


(13) 


అయ్యలరాజు రామభద్రకవి 

రాయల సరస్వతీ మందిరము నలంకరించిన అష్ట దిగ్గజములలో రామ 
భద్రకవి యొక్క. (డని లోకమున. బ్రతీతియున్నది. ఈత (డు రచించిన 
రామాభ్యుదయ మను మహాప్రబంధమున (గంథాంత గద్యయందు యీ క్రింది 
రీత్రిగా। జెప్ప(బడియున్నది : 
ఇది (్రీమదొంటిమిట్ట రఘువీర శతక నిర్మాణకర్మఠ జగదేకథ్యాతి 

ధుర్యాయ్యలు రాజతిప్పయ మనీషి పర్వతాభిధాస పొత్రాక్కాయమాత్య 

స్వత పరిశీలిత సమిద్ధ రామానుజమత సిద్ద్ధాంతమర్మ ముమ్మడివరదాచార్య 

కటాక్ష వీకెపాాత హృదయ సద్మాధేష్టితొ శ్రీరామభద్ర vse కవి 

ప్రణీతంబై న రామాభ్యుదయంబను (ప్రబంధంబు. 

దీనినిబట్టి యీత(డు ఒంటిమిట్ట రఘువీర శతకమును రచించిన తిప్పయ 
మసీషికిం (బ్రపొత్రుండనియు, పర్వతమంత్రికి. బౌ(తు(డనియు, ఆక్కయా 
మాత్వ్యునకుం బుతుండనియు, ముమ్మడి వరదాచార్యునకు శిష్యుండనియు, 
(శ్రీరామభదోపాసకుండనియు తెలియుచున్నది. కవి జీవితవృత్తాంతమును దెల్పు 
న bs మా. గానరావు. ఇందు రామభద్రకవి 
తన గి గో త్రమును గూర్చి యేమియు. జెప్పలెదు. 

కాని నారాయణామాత్యు.ండు తన హంసవింశతి మహాకావ్యమునందును, 
అయ్యల భాస్క_రకవులు రెట్టముత శాస్త్రమునందును యీ రామభద్రకవిని తమ 
పూర్వులలో నొకనిగా( జెప్పికొనియున్నారు. వారిది కౌండిన్యస గోతము. 
కావున రామభ్యదకవిదిగూడ నా గో తమే యని చెప్పవచ్చును. తనతండ్రి పేరు 
నమాత్య శబ్రముచేర్చి చెప్పుటచే నీత6డు నియోగి బ్రాహ్మణుండయి యుండును. 
ఈ కవి నివాసము కడపమండలములోని యొంటిమిట్టయై యుండును. 

రామాభ్యుదయము గొబ్బూరి నరసరాజున కంకితము గావింస(బడిసది, 
ఈ నరసరాజు ఆరవీటివారి దౌహి(త్రుండు. కవి తన (గ్రంథమున గొబ్బూరివారి 
వంశమును, ఆరవీటివారి వంశమునుగూడ వర్ణించియున్నాందు. (శ్రీ కొమజ్జాజు ' 
లక్ష్మణరావు పంతులుగారు తమ మహ మదీయ మహాయుగములో రామభ(ద 
కవినిగూర్చి యిట్లు (వాసియున్నారు : 

ఈతడు కృష్ణరాయలవారి యనుజ్ఞ ననుసరించి సకల కథాసార సం[గ్ర 

హమను కెలు(గు కావ్యమును రచించెను. రాయల మరణానంతర 

మిత(డు నలుబది యేబది సంవత్సరముల వజకును (బతికియుండెను. 

రామాభ్యుదయ మను కావ్యమును రచించి, రామరాజున కల్లుండగు 

గొబ్బూరి నరసరాజున కంల 


అయ్యలరాజు రామభ ద్రకవి 105 


(శ్రీ లక్షుణరావుగారి వాక్యములలో రెండు పొరపాటులు దొర్హియున్నవి. 
సకల కథాసార సం|గహమును రామభద్రకవి రచించినమాట వాస్తవమే కాని 
యాత(డీ రామభద్రుడు కాండు. అయ్యలరాజు రామభదుండు కౌండిన్యస 
గోత్రుండు. సకల కథాసార సంగ్రహకర్త కాళ్యపన గోత్రుడు. సకల కథాసార 
సం[గ్రహమునందలి యీ క్రింది గద్యనుబట్టి. యీ విషయము స్పష్టమగు 
చున్నది : 
ఇది (శ్రీ రామభద్ర ప్రసాదలబ్ధి కవిత్వ మహతత్త్వ విశారద శారద 
సత్కవి మిత్ర ఆపస్తంబసూత్ర పాత్ర కాళ్యపసగో[త పవిత్ర రామ 
భద్ర ధీము[దాభద రామభద్ర (పణీతంటైన సకల కథాసార సంగ్రహము. 


అయ్యలరాజు రామభదుని రామాభ్యుదయ గద్యకును, దీనికిని బోలికయే 
లేదు. మటియు సకల కథాసార సం[గ్రహకర్తకు ' శారదు(డను కవిమితు6 
డొకడు కలడు. అయ్యలరాజు రామభదున కట్టి కవిమితు(డున్నట్లు గానరాదు. 
సకల కథాసార సం(గహ మొక స్వతం(త మహా(ప్రబంధము కాదు. పూర్వ 
మహాకవుల పద్యము లిందు కొలది మార్పులతో i స్పట్టుచున్నవి. (గంథావ 
తారికయందు శ్రీ కృష్ణదేవరాయలు కవిని గూర్చి పలికినట్లీ (క్రింది వాక్యములు 
గలవు ; 
ఇట్లు కీర్తివిస్తార ధురంధరుండగు కృష్ణరాయ నరపాలాఖండలుండు 
నన్ను( బిలిచి, శ్రీమత్చీతారమణ చరణకమల సరిచరణాయమాన 
మానసుండవు, బహువిధ కవితా చమతశ్తార ధుర్యుండవు, మన్మనో రథ 
కార్య నిర్వాహకుండ వగుటంజేసి పురాతన మహాకవి విరచిత 
(ప్రబంధంబు లన్వేషించి, భగవద్భక్తి నిష్టాగరిష్టులగు రాజ(శ్రేష్టుల 
వృత్తంబులు (ప్రసిద్దంబు లగునట్లుగా. (బ్రశస్త కథలు విన్యస్తంబుగ 
ఎలకూచి సాహిత్య లక్షణ చిత్ర కవిత్వ (పభావంబు లొక్కుచోటం 
గనుపడ రచింసవలయునని (ప్రార్థించి, మతజియు నిట్లనియె .... 


మీ6ది వాక్యములలో ముఖ్యముగా గమనింప6 దగినది “ఎలకూచి 
సాహిత్య లక్షణ (ప్రసంగము, ఈ యెలకూచి, యెలకూచి బాల సరస్యతియేయై 
యున్నచో నీ గ్రంథము బాలసరస్యతి కాలమున(గాని, ఆతని తరువాతికాలమున( 
గాని రచింపంబడి యుండవలయును. రామభదునివంటి మహాకవి యిట్టి 
(గంథమును రచించెననుట హాస్యాస్పదమగు విషయము... 


ఇందలి పద్యములను జదివినచో నెట్టివారిక్రైనను నీ విషయము తేట 
తెల్లము కాంగలదు. (గ్రంథవి స్తరభీతిచే రెండు పద్యములనుమాత్ర మిట 
నుదాహరించుచున్నాండను : 


న 


106 ఆంధ ప బంధము - అవతరణ వికాసములు 
ల 


అట! జని కాంచె భూమిసురు. డంబరచుంబి శిరస్సరిజ్హి రీ 
వటల ముహుర్క్ముహుర్లుఠదభం గతరంగ మృదంగ నిస్వన 
స్ఫుటనటనానురూప 

ఘటకచరత్త రేణు క 


ఇ 


పరిపుల్ల కలాపకలాపి జాలమున్‌ 

రకంపిత సాలము శీతశె లమున్‌. --మనుచరిత్రము. 
అట(జని కాంచె భూమివిభు( డంబరచుంనిత వింధ్య భూధర వి 

స్ఫుట ఘనమూర్హ్న నిర్గత సుశోభిత పుణ్య శిరస్సరిజ్ఞ రీ 

పటల ముహుర్ముహుర్లుళదభంగుర నూత్న తరంగ సంగతో 

త్కట వరఫేన నిర్జిత సుధాంభ మహానది నర్మదా నదిన్‌.... 


—_సకల కథాసార సం(గహము, 


మీది యంశములనుబ టి పరిశీలింపంగ సకల కథాసార సంగహకర్త 
అయ్యలరాజు రామభద్రకని కాండనుట స్పష్టము. 


కృతిపతియైన గొబ్బూరి నరసరాజు రామరాయల మేనల్లుండుగాని 
యల్లాండు కాడు, కోనేటి తిమ్మరాజు కూతురు రంగమాంబ యనునామె నరస 
రాజు భార్య మైనట్లు రామాభ్యుదయ కల్రత్యాదినిబట్రి తెలియుచున్నది. రామా 
భ్యుదయ కృతిభర్తమైన నరసరాజు వేయించిన శాసనమొకటి లభించినది. 
శాసనకాలము (క్రీ, శ. 1556 వ సంవత్సరమునకు సరియగు సలనామ సంవత్స 
రము. రామాభ్యుదయ మించుమించుగా నిక్కాలమున రచింస(బడెనని చెప్ప 
వచ్చును. 

మజీయు రామాభ్యుదయము నియ రామరాయలను కవి యీ (క్రింది 
విధముగా వర్షించియున్నాండు. 

ఆ పటుకీర్తి రామ వసుధాధిపచం [దు6డు కృష్ణరాయ థా 

(శ్రీపతి సార్వభౌమ దుహాతృ|పియ (డై వితత[ప్రతాప సం 

తాపిత శత్రుడై యల సదాశివరాయ నిరంతరాయ వి 

ద్యాపుర రాజ్యలక్ష్మీకి నిదానము దానయి మించెనెంతయున్‌. 


ఈ పద్యమునుబట్టి సదాశివరాయల రాజ్యకాలమున రామాభ్యుదయము 
రచింపంబడెననుట స్పష్టము. క్రీ. శ. 1548 (ప్రాంతమున సదాశివరాయలు 
అళియరామరాయ -సాహాయ్యమున విజయనగర సింహాసన మధిష్టించెను. 
రామాభ్యుదయ కావ్యమటుతరువాత నేడెనిమిదేండ్లలో రచింప(బడి యుండును. 
కావ్య రచనాకాలమునకు రామభద్రు( డించుమించుగా నేబది సంపత్సరముల 
వా(డని యెంచితిమేని, రామభ(దుని జననకాల మించుమించుగా (కీ. శ. 1500 
అగును. (శ్రీకృష్ణదేవరాయల రాజ్య కాలము (క్రీ. శ. 1509 నుండి ముప్పది 


ay 


ఆయ్యలరాజు రామభ ద్ర కవి 197 


వటికని చర్మితకారు లంగీకరించి యున్నారు. రాయల రాజ్యకాలమున (ప్రారం 
భమున?+ గాకపోయినను చివరి దశయందై నను రామభద్రుడు త దాస్థాన ప్రవే 
శము గావించుట కవకాశము గలదు. మహా, ప్రతిభగల వ్యక్త యిరువది యైడేం 
డ్లకు విత్యత్క-వి యగుటలో నాశ్చర్యపడవలసిన విషయములేదు. కాని యంత 
చిన్నతనముననే అష్టదిగ్గజములలో నొక(డుగ పరిగణింప(బడెనా యను 
విషయము సంశయాస్పదము. 


తెనాలి రామకృష్ణ త 


ఆంధ్రదేశమున సుప్రసిద్దలగు మహాకవులలో రామకృష్ణ. డొక(డు. 
_ ఈతనిగూర్చి యాంధ్రలోకమున పెక్కు కథలు ప్రచారమునందున్నవి. వాని 
సత్యాసత్యములను నిర్ణయించుట మన (ప్రస్తుత విషయము కాదు. కాని రామ 
లింగడు, రామకృమ్ణు(డు అను సేళ్లం (దిసిద్ధి పహించిన వ్యక్తులిరువురా ? 
లేక ఒక్కరా? అనువిషయము ప్రస్తుతము పరిశేలింపం దగియున్నది. మజీయు 

మలింగ(డుకూడ రాయల యాస్థానమునందలి యష్ట్షదిగ్గజములలో నొక 
oe జన(శుతి సత్యమా కాదా యను విషయముకూడ (6 బరిశీలనార్త, ము. 


రామలింగ, రామకృష్ణ నామధారు లిరువురు లేరనియు, నొక వ్య క్రియే 
యిట్లు ఇిన్నకాలముల వ్యవహరింప( బడుచు వచ్చెసనియు పండిత విమర్శకు 
లనేకు అంగీకరించి యున్నారు. 


ఉదృటారాధ్య చరిత్ర (గ్రంథకర్త రామలింగ(డని కలదు. పాండురంగ 
మాహాత్మ్య కర్త రామకృష్ణు(డని కలదు. ఘటికాచల మహాత్మ్యమను నింకొక 
(గ్రంథము రామకృష్ణకవి కృతమని చెప్ప(బడుచున్నది,. కాని యా (గంథము 
నకు కృత్యాది పద్యములు రామకృష్ణ కవి రచింపలేదు. ఆ విషయ మా (గంథ 
మునందే చెస్ప(దిడి యున్నది. కావున ఘటికాచల మాహాత్మ్యమును పీ, 
తక్కిన రెండు (గంథములయందున్న కృత్యవతారికలను బరిశీలింతము 
ఉద్భటారాధ్య చర్మిత కృత్యాదినిట్లు గలదు : 
కౌండిన్య మునిరాజ మండలేశ్వర వంశ 
పాథోధి నవసుధా భానుమూర్తి 
పాలగుమ్మేలేశ సద పయోజద్వయీ 
ధ్యాన ధారణ సముదాత్త చిత్తు 
మానికాయాతయామా నామభావిత 
విపుల మహి యజుర్వేదవేది 
రామేశ్వరస్యామి రమణీయ కరుణావి 
శేషపోషిత విలసితసమ(గ 
సహజ సాహిత్య మాధురీ సంయుతాత్ము 
లక్కమాంబకు ఘనయశోలక్ష్మి వెలయు 
రామ ధీమణికిని బుతు రామలింగ 
నామ విభ్యాతు( గావ్య నిరయ ధురీణు. 


తెనాలి రామకృష్ణకవి 199 


_ విలసదయాతయామ బహువేద వివేక పవిత్ర భావసం 
కలితములైన వాక్యముల గావ్యము6 జెప్ప6గనేర్ప్తు వాది కా 
వ్యుల కవితానిగుంభన సమున్నతి€ గాంచిన వాండ వౌదు నీ. 
వలఘు వచోవిలాన సుగుణాకర రామయలింగ సత్కవీ ; 


పాండురంగ మాహాత్మ్యమునందు రామకృష్ణకవి తన్నుగూర్చి యిట్లు 
E3 న! 
చెప్పికొని యున్నాడు వ్‌ 
నను రామకృష్ణకవి గవి 
జన సహకారావళీ వసంతోత్సవ సూ 
_క్తినిధి( బవిలిపించి యర్హా 
సనమున6 గూర్చుండ. బనిచి చతురతననియెన్‌ . 


తగ సంస్కృతము దెనుంగుగ6 జేయ దెనుంగు సం 
స్కతముగ( జేయంగ6 జతురమతివి 
పలుతెబింగుల నన్నంగల కావ్య ధారల 
ఘను(డ వాశువునందు( గరము మేటి. 
వఖిల భూమీ పాలకాస్థాన కమలా క 
రోదయ తరుణ సూర్యోదయు(డపు 
శైవ వైష్ణవ పురాణావళీ నానార్గ 
ములు నీకు గరతలామలక నిభము 
లం|ధ భూమి కుచా(గ హారాభమెన 
శ్రీ తైనాల్యగహార నిర్దేత వగ 
శాఖికా కోకిలమ వీవు సరసకవిత 
రమ్యగుణ కృష్ణరామయ రామకృష్ణ ! 
కౌండిన్యస గో(తు(డ వా 
ఖండల గురువిభు(డ వఖిల కావ్యరస సుధా 
మండన కుండలు(డవు భూ 
మండల వినుతు(డవు లక్ష్మమావరతనయా ! 
మీ(దు పద్యములనుబట్టి యీ క్రింది విషయములు తేలుచున్నని. 


ఇరువురును రామయ సండితుని పుత్రులు. ఇరువురకును దల్లి లక్క 
మాంబయే. ఇరువురును కౌండిన్యసగో[త్రులు. ఇంతవటికు సారూప్యము 
గన్పట్టును. 


ఇక భేదము: 


వలు అద్భు న్‌ అస ఆము 
200 ఆం ధ్ర ప్రబంధము - అవతరణ వికాసములు 


ఉద్భటారాధ్య చరిత్ర (గ్రంథక ర్ర పాలగుమ్మి యేలేశ్వరుని శిమ్య (డు, 
ఈతనికి కుమారభారతి యను విరుదమున్నది. పాండురంగ మాహాత్మ్య కర్త 
చిక్కారు భట్టాచార్య శిమ్యు(డు, ౫ శారదా బిరుదాంకితుడు. కాని యీ ఛేదములు 
మతాంతర స్వీకరణము వలన నొక్క వ్యక్తి కేర్పడి నవియే సులభముగా నిర్హ 
యింప నగును. శ్రైవుండయి యున్న కాలమున పాలగుమ్మి మే యలేశ్వరుని 

ష్యాడయి యుండెను, అప్పుడీతని నామము eon తరువాత 

bee భట్టాచా ర్యుల శిమ్య(డయి చైష్టవమును బఐరి|గబాంచెను. అప్పుడితని 
"పీరు రామకృష్ణ (డు, ఉద్భటారాధ్య చరిత్ర రచనాకాలమున కీతండు వయసు 
ముదిరినవా(డు కా6డు. కావుననే యానాడు కొమార భారతీ విరుదమును ఢరించి 
జనా యః పాండురంగ మహాత్మ రచనా కాలమునకు ఈతడు వయనున 
మాత్రమె ము గార వై దుష్యము నందును బెద్దయై పలుపుర మన్ననలను బడసిన 
వాండు. కావుననే “శారద నీ రూపము అని కృతి భర్త తన్ను సంబోధించి 
నట్లు సగర్వముగా( జెప్పికొనినాండు. క రామలింగ, రామకృష్ణ నామ 
ధారులు భిన్నవ్యక్కులు కారనియు ఒక్క. వ వర క్తియే యట్లు కౌలాంతరమున భిన్న 
నామములను ధరించెననియు( జెప్పనగును, 

ఇట్టి యెడ నంశయమున కాస్సదమగు విషయ మొక్కటియే గలదు, 
nl రామకృష్ణులు అన్నదమ్ములగుట కవకాశము గలదు. అన్నదమ్ము 

వారికి గోత్ర విషయమున! గాని, సూత్ర విషయమున (గాని తల్లి దండ్రుల 
a విషయమున(గాని భేదముండుట కవకాశము లేదుకదా! కొని యీ 
సంశయమునకు తావులేదు 

ఉద్భటారాధ్య చరిత, పాండురంగ మాహాత్మ్యములను సవిమర్శ 
దృష్టిని బరిశీలించినచో నా రెండు (గంథములును భిన్న క ర్శృకములు కాననియు, 
నేక క్నర్తృకములే యనియు స్పష్టముగా గోచరించును. 

ఈతని కాలమును గూర్చి పండితలోకమున. గొన్ని భేదాఖ్నిపాయములు 
గలవు. ఉదృటారాధ్య చరిత్రము బయల్వడుటకు పూర్వము విమర్శకులు 
కొంద టీత(డు రాయల యాస్థానమున నుండుట కవకాశము లేదని (వాసి 
యున్నారు. కాని యా (గ్రంథమును చూచిన తరువాత యీ యభ్మిపాయము 
తప్పని తోపకపోదు. ఈత(డించు మించుగా డీ. శ. 1500 (ప్రాంతమున 
జన్మించి డీ. శ, 15/0 (బాంతమున కాలధర్మము నొందియుండునని పలువురు 
పండితులు సిద్ధాంతీకరించి యున్నారు. (గంథరచనా కాలమును బట్టి పరిశీలించి 
నను మీడి సిద్దాంత మే సత్యమని తోచుచున్నది. 

ఈతని “గ్రంథములలో మొదటిది ఉదృటారాధ్య చరితము రెండవది 
పాండురంగ మాహాత్మ్యము మూ(డవది పదకం లమావా కము ప 
యించుక వీవరింపవలసి యున్నది. 


తెనాలి రామకృష్ణకవి 201 


ఉద్భటారాధ్య చరిత్రము 


ఇందు మూ(డాశ్వాసములు గలవు. ఉద్భటు (డు శివాంశసంభూతు (డని 
శెవుల విశ్వాసము. ఈత(డు ముంజభోజుండను రాజునకు న. యాతని 
నుద్దరించుటయు, ఉద్భటు(డు దేహత్యాగము చేసినపిదప యాతని శరీర మగ్ని 
దగ్గమగుచుండగా నందుండి యుదృవించిన ధూమము నీపశాపవశమున6 విశాచ 
రూపముం బ్‌ బొందియున్న గంధర్వులకు. దొల్లింటి రూపము. బ్రసాదించుటయు 
నిందలి ముఖ్యాంశములు. ఆనుషంగికముగ ' ఇవ(ప్రభావమును బ్రకటించు కథ 
లిందు( గొన్ని చెప్పబడినవి. 

ఈ (గంథము ఊరదేచ మంతికి అంకితము గావింస(బడినది. ఈ డేచ 
మంతి రాయల రాజ్యకాలమున మహా(ప్రసిద్ధు (డ్రై కొండ వీడు దుగ్గరక్షకు(డుగా 
నియుక్తుండయిన గోపన మంత్రికడ రాజకార్య నిర్వాహకు(డయి యుండెడి 
వాండు. ఈ దేచమం(తి కౌండిన్యస గోత్రుడు. ఆవస్తంబ సూత్రుండు. ఆరు 
వేల నియోగి (బాహణు,డు. చంద్ర శేఖరమౌని శిష్యుడు నాదెండ్ల గోపమంథతి 
కీ.శ. 1515 మొదలు 1588 వణకు కొండవీడు దుర్గ రత్త కతలు: యంకేను. 


మీంది యంశములను బట్టి మనకొక్క. విషయము తేటతెల్లమగు ' 
చున్నది. రామకృష్ణుండు రాయల కాలమునకు కేవలము జాలుండు కాండు. 
ఆత(డు కవి యగుటద గాక ఆనాటికే మహా (ప్రబంధ నిర్మాణ దతండయి 
యుండెను. మణీయు రాయల యాస్థానమున మహాప్రసిద్ధండయి యున్న గోప 
మం (తికి రాజకార్య నిర్వాహకుండగు దేచమం|తికి తన కార్యమును గృతి 
యిచ్చి యున్నాడు. 'దేచమంకక్రికి గోపమం|తితో గల సంబంధమును 
బట్టియు, mil రామకృష్టుసికి గల యనుబంధమును బట్టియు రాయల 
యాస్థాన ప్రవేశము రామకృష్ణున కానాడు దుస్సాధమని చెప్పుటకు వీలులేదు. 
త(డించామించుగా పాతిక సంవత్సరముల వయసున రాయల యాస్థానమున( 
న యుండును, అంత కించుక పూర్వమే యుదృటారాధ్య చరిత్రమును 
(వాసి దేచమంత్రికి( గృతి యిచ్చియుండును 


పాండురంగమా హోాత్మ్యము 


రామకృష్ణుండు రచించిన రెండవ [గంథము పాండురంగమాహాత్మ్యము. 
ఈ [గ్రంథ రచనా కాలమునకు కవి శతైవమును వీడి చైష్టవమును స్వీకరించి 
నాడు. కావుననే ఉదృటారాధ్య చరిత్రము రామలిరగ కవికృతమని యుండగా, 
సీ (గంథము రామకృష్ణకవి కృతమని చెప్పంబడి యున్నది. 


ఈ (గ్రంథమును రామకృష్ణుండు విరూరి వేదాద్రి మంత్రికి( గృతియిచ్చి 
యున్నాడు, ఈ వేదా[దిమం|త్రి విరూరునకు కరణము. పెదసంగ భూపాలునికడ 


202 ఆంధ్ర 


(వబాయసకా(డునై యున్నట్లు కృత్యవతారికను బట్టి తెలియుచున్నది. మతియు 
నీతండు కందాళ యప్పగారు అను. వైష్ణవ పండితుని శిష్యుండు. ఈతని 
శాసనములు డీ. శ 1540---1545 ప్రాంతమున. గన్పట్టుచున్నవి. ' కందాళ 
యప్పగారి శిష్యుండగు వేద్యాడి మంత్రియు నిక్కాలముననే యుండెననుట 
సంభావ్యము, 


మజియు పెదసంగ భూపాలుని కాలమును బట్టియు విరూరి వేదాద్రి 
మంతి కాలమును నిర్ణయింపవచ్చును, సపెదసంగ మాపక కామందక కృతి 
పతియగు చేంకటాద్రీ మేనల్లుండు. కామందక కృతికర్తలగు వేంకట రామకృష్ణ 
కవులు తద్గంథ రచనాకాలమును జెప్పియున్నారు. ఆ పద్యమిది : 


రమణీయంబుగ శాలివాహన శకవర్షంబుల్‌ గతంటై సహ 
(సము నేనూటును నాజునై క బౌఢిందెనింగించిరౌ 
ర మహిందిమ్మయ వేంకటా।ది విభుపేరన్‌ వేడ్క గామందకీ 
యము శ్రీ) వేంకట రామకృష్ణులు స్వభాన్వబ్దింబునన్‌ రూడిగన్‌. 


ఈ పద్యమును బట్టి కామందకీయ రచనాకాలము క్రీ. శ. 1584 అని 
స్థిరప దుచున్నది. కామందకియ రచనాకాలమును బట్టి వేంకటాది కాలమును, 
వేంకటా[ది కె కాలమునుబట్టి "పెదసంగభూపాలుని . కాలమును, సంగభూపాలుని 
కాలమును బట్టి విరూరి వేదాద్రి మంత్రి కాలమును తెలిసికొనవచ్చును. 


మజీయు రామకృష్ణ కవియు కామందకీయ కృతిపతి యగు వేంకటా 
'ద్రియ, భట్టరు చిక్కాచార్యుని శిష్యులే. రామకృష్ణుండు, భట్టరు చిక్కాచార్యుల 
శిమ్య (డై. నట్లు పాండురంగ మాహాత్మ్యమున స్పష్టముగా. జెప్ప(బిడి యున్నది. 
కామందకమున వేంకటాద్రి “భట్టరు చికా గ్రాచార్య వర్యశిష్య' అని తత్కర్తలచే 
సంబోధింపంబిడి యున్నాండు. 


ఈ భట్టరు చిక్కాచార్యుండు ఆనా(డు సుపసిద్ధుండగు వైష్ణవ మతా 
చార్యుడు. రామకృష్ణకవి కల్గుండగు లింగముగుంట రామకవియు, రామకవి 
తమ్ముడగు తిమ్మకవియు నీ వైష్ణవ మతాచార్యుని శిష్యులే. కామందకీయ 
కృతిభర్తమైన వేంకటాద్రికి పెదనంగభూపాలు(డు మేనమామ యను విష 
యము రెట్టమత శాస్త్రమందు స్పష్టముగా కం 69న యున్నది. 


శః రెట్టమత శాస్త్రమును అయ్యల. భాస్కర కవులు రచించి యున్నారు, 
ఆ (గ్రంథమున సపెదసంగభూపాలునకును, . వేంకటాద్రికిని గల నందనా 
మ. స్‌ [కింది పద్యములలో స యున్నది : 


తెనాలి రామకృష్ణకవి . 203 


గుణనిధి యగు తత్కన్యా 

మణిజనకున్‌ బోధజనకు మంజులభాషా 
ఫణివరు రణ విజయార్జును( 

(బ్రణుతింప6 దరంబె గురువ పార్థివ వర్యున్‌. 


పృధుల విక్రమళాలి "'పెదసంగ నృపతియు 
సత్యసంధు(డు చినసంగరాజు 

ధర్మ గుజాఢ్యుండు తమ్ము భూపొలుండు 
రుచిరకీర్సి ధనుండు రుద్రఘను(డు 

ప్రధణాంగణ కిరీటి బసవ నరేంద్రుండు 
స్టిరభాగ్యనిధి పెద చిట్టఘను(డు. 

సింధు గాంఛీర్యుండు చిన చిట్టవర్యుండు 
సతత ధన్యుడు పొట్టిసంగళొరి 

కలిత తేజుండు పాపనంగ (ప్రభుండు 

సన6ంగ6 బరగిన తొమ్మండు తనయ పరుల( 

గాంచి విజయ నంశీలు(డై మించెనౌర 

మంగరాజన్య గురువ సృమాడ్యరుండు. 

ఆ గురువరాజ సరునకు( 

ద్యాగ సముద్రుసకు నల్లు(డయి వెలసెధరా 

భాగధురంధరతను నా 

భాగు(డు పెద తిమ్మరాజు (ప్రజలు నుతింపచ్‌. 


ఈ పద్యములందు చెప్ప(బడిన పెదతిమ్మరాజు రెట్టిమత శాస్త్ర కృతిపతి 
యగు వేంకటా ।దికి తం(డియును 'పెదసంగరాజునకు బావ వయును, గురువరాజున 
కల్లు(ండునైై యున్నా6డు. 'రెట్టమత శాస్ర (గంథాంతమున. గూడ త్యద్గంథ 
రచనా కాలము చెప్పంబడి యున్నది. ఆ సద్య పొాదమిది. 


శాలివాహన శక సమమిల వేయు నార్నూట తొంబదిరెండు రూఢిగాగ--- 


దీనిని బట్టి శాలివాహన శకము 1692 నకు సమమగు క్రీ.శ. 1770 సంవత్స 
రమున. “సి (గంథము రచింప(బడినట్లు తేలుచున్నది. కాని యీ పద్యమును 
నమ్ముటకు వీలులేదు. ఇతరాధారములను బిటి రామకృష్ణకవి కాలమును, 
వేంకటా (ది కాలమును నిర్ణయింపంబడి యున్నవి గావున నీ సద్యము (ప్రకీప్త 
మనుటయే యుక్తము 


మీది యంశముల నన్నింటిని బరిశీలించి జూచినచో పాండురంగ 
మాహాత్మ్య కృతి. ప్రదానకాల మించుమించుగా (క్రీ. శా 15050. ప్రాంతమని. 


య్‌ జా అ x Wm అ అయం 
204 ఆంధ్ర వ్రబంధము అవతరణ వికాసములు 


నిర్ణయింపనగును. దీనికి కండాళ యప్పగారి కాలమును, కామందకీయ కృతిపతి 
యగు వేంకటాద్రి కాలమును నిదర్శసములయి యున్నవి. మతొక విషయము, 


పాండురంగ మాహాత్మ్య చతుర్ణా శ్వాసమున నీ క్రింది పద్యము గలదు: 
గిరికాను షక్ష్తృబుద్ది ను 
_ పరిచరునింటోలు నొక్క పన్నగ మొకనా( 

డురవడి నెచ్చట నుండియొ 

ముర మర్షను దివ్యభవనమున కేతెంచెన్‌, 

ఈ పద్యమునుబట్టి కొందజు పాండురంగ మాహాత్మ్యము వసుచరిత్రము 
నకు దరువాత రచింపంబడెనని యూహించు చున్నారు. అనేక కారణములను 
బట్టి వసుచరిత్రము (క్రీ.శ. 1570-1580 మధ్యకాలమున రచింపంబడెనని చెప్ప 
వచ్చును. అట్టయెడ పాండురంగ మాహాత్మ్యము క్రీ.శ శ. 1580 (పాంతమున 

రోచింపబడెనని చెప్పవలెను. అప్పటికి రామకృష్లున కించుమించుగా నెనుబది 
సంవత్సరము లుండును. ఎనుబది సంవత్సరముల వయసున పాండురంగ 
మాహాత్మ్య్యమువంటి (పొఢకా వ్యమును రచించుట దుర టమగు కార్యము, కావున 
యీ సద్యమందు రామకృష్ణుండు వసుచరిత్రమును స్మరింసలేదని చెప్పనగును, 
ఉపరిచర వసువృత్తా ంతము ుహాభారతమున నున్న దేకా ని వసుచరిత్ర కారుడు 
క్రొతృగా సృజించినదిగాదు. దానినే రామకృష్ణకవి స్మరించె ననవచ్చును. లేదా 
డెబ్బది యేండ్లు చంబడిన కాలమున రామకృష్ణుండీ కావ్యమును రచించెనని 
చెప్పవలెను. అక్కాలము నందలి జనుల యాయురారోగ్యములను పురస్క 
రించుకొని చూచినచో నయ్యది యసాధ్యమన( జాలము కాని యసాధారణమని 
చెప్పక తప్పదు. 


క్‌ 


ఇక రాక ర గురుఖీతమతికి న నాముకృమాల్యదకు నెనయగుచున్‌ 
అను పద్యపాదమున ఆముక కృమాల్యదను గూడ స్మరించి యున్నాడు. 


ఘటికాచల మాహాత్మ్యము 

ఇది మూండాశ్వాసముల (పబంధము. రామకృష్ణకవి యీ (గ్రంథమును 
రచించి, కృత్యాదిని వ్రాయకయే చనిపోయి యుండును. అందులకే యాతని 
మనుమడు, భాండోజీయను వానికి యా (గంథము నిచ్చియున్నాండు. భాం డోజీ 
ప్రభువు తన యాస్టానకవి యగు వేంకటగిరిచేత నీ (గంథమునకు కృత్వాది 
వద్యములను (వాయించి యున్నా (డు. రామకృష్ణకవి మటీకొన్ని (గంథములు 
రచించినట్లు (ప్రబంధ రత్నా వళ్యాది [గ్రంథములను బట్టి “తెలియుచున్నది, 
కందర్న కేతు విలాసము, హరిలీలా విలాసము, లింగ పరాకు, మొదలగునవి 
యీతని యితర (గంథములని యొక ప్రతీతి. ఈ (గంథము లిస్పుడు గానరావు. 


కలగ. రోలు 


రాయల యాస్థానము నలంకరించిన యస్ట్రదిగ్గజములలో నతండు గూడ 
నొక(డను జన్యశుతిగలదు. జనశ్రుతియేగాక కొన్ని పుక్కిటిపురాణపు కథలును 
గలవు. ఈత(డు బహు (గంథములను రచించినవాండు. అందు ముఖ్యములు 
గరుడపురాణము, రాఘవపాండవీయమను ద్వ్యర్థికా ప్యము, కళాపూర్ణోదయము, 
(సభావతీ ప్రద్యుమ్నుము. ఈ (గంథములేకాక మజియు ననేక కృతుల రచించి 
నట్లు (ప్రభావతీ _ప్రద్యుమ్నము నందలి యీ [కించి పద్యమును బట్టి తెలియు 
చున్నది. 


జనముల్‌ మెచ్చగ మున్‌రచించితి నుదంచదై కఖరింగారుడం 
బును గ్రీరాఘవపాండవీయము( గళాపూర్దోదయంబున్‌ మలీన్‌ 
చెను(గుం గబ్బము లెన్నియేనియును మత్సి(త్రాది వంశాభివ 

ర్హ నలేమిం బరితుష్టినాకవి యొనర్చ్పం జాలవత్యంతమున్‌, 


*  రాభుపపాండ వీయము సందలి యీ (క్రింది పద్య మును బట్టి కవి కుల 
గోళశ్రాదులు తెలియుచున్న వి : 


శోధితాప స్తంబ సూటు గొ గత గోతు 
సుచరిత్రు( బింగళ సూరసుకవి 
పౌ(తు నన్నవసతి భావన దౌహి(త్రు 
సమరదీమణికి నబ్బమకు( బుత్రు 
నను జన్ములై నట్టి యమలన యెట్లి నా 
ర్యులు భక్తి సేవింప నలరు వాని 
సత్కావ్యరచనా విశారదుండగువాని 
సూరన నామ విశుతుని నన్ను 
బ్రియము సంధిలంగ విలిపించి భూషణాది 
బహువస్త్ర దానముల గరంబు 
సంతసంబొనర్చి యెంతయు 7 గారవ 
మెసంగ మధుర ఫణితి నిట్టులనియె. 


దీనినిబట్టి యీత(డు ఆస _స్హంబ స్నూళుండు, గౌతమ గోతుండు, 
అమరనామాత్యునకును అబ్బమకును పుత్రు(డునని తెలియుచున్నది. కవి 
చెప్పిన యితర విషయములను బట్టి చూచినచో నీతండు నియోగి (బ్రాహ్య్మణుం 
డనియు నిర్ణయింపనగును, తన “వంశమును Ss విపులముగా 6 జెప్పిన 
కవులలో సీఠండొకండు. 


206 ఆంధ్ర ప్రబంధము ప్త అవతరణ ఏకాసములు 


ఈ పింగళి వంశమునకు మూలపురుష (డు టోకనామాత్యు(డని యీతని 
రచనలను బట్టి తెలియుచున్నది. ఈ టోకనామాళ్యుండు పేకి యను నొక 
గాంధర్విని దాసిగ నేలినాండట. ఆతని వంశమువారే పలనాటను, పాకనాటను, 
కృష్టా గౌతమీ తీరములందు (పసిద్ధులై వెలసిరట, 


రాఘవపాండవీయము 

సూరన రచించిన (గంథములలో లబ్బములగుచున్న వానియందు మొద 
టిది రాఘవపాండవీయము, ఇది ద్వ్యర్థి కావ్యము, రామాయణ భారతార్థము 
లను జోడించి కవి యీ (గంథమును చెప్పినా(డు. ఆంధ్ర వాజ్యయను నందలి 
ద్వ్యర్థి కావ్యములలో నిదియే మొట్టమొదటిది. కృతి (ప్రేరకుండగు పెదవేంక 
టాద్రి విభుండు రాఘవపాండవీయమును రచించి ఆకువీటి యందలి శ్రీ విరూ 
పాక్ష స్వామి కంకితము సేయుమని కవిని గోరినట్లీ (కింది పద్యములను బట్టి 
తెలియుచున్నది. 


చాటు (ప్రబంధ రచనా 

పాటవ కలితు(డవు శబ్ద్బపరిచితి యందున్‌ ఆ 
మేటివి దీనిం దెను(గున . 

బాటించి రచింప నీవ ప్రౌఢుండ వరయన్‌. 


దక్షత యింతగల్మి విశదంబుగ( గాంచియు సీ మదిన్‌ ఫలా 
పేక్ష ఘనంబుగామి నిదియిట్టిన గొంకెద నీకు నో లలా 
“పేకణ భక్తిశీల | రచియించు ఏట యిష్టమకా దె శ్రీ) విరూ 
పాకున కంకితంబుగ శుభార్థము Sr ల 


ఈ పెదవేంకటాద్రి క్యత్రియండనియు(, గౌండిన్య గోత్రుండనియు, 
ఆకువీ(డు పట్టణ ప్రభువనియు, రాఘపపాండవీయమున: జెప్పంబడియున్నది. 

శః పెదవేంకటా ద్రకి, చినవేంకటా[ద్రియను ఈ తమ్ము(డు గలడు. జ 
విజయనగర పట్టణమున మేటి దొరలయి యున్నట్లు రాఘువపాండవీయమున( 
జెప్ప(బడి యున్నది. ఈ చినవేంకటా(ద్రియే కుమార ధూర్జటికృత కృష్ణరాయ 
విజయము నంకితము6 గొనెనని కొందజు (వ్రాసియున్నారు : అది కేవలము 
భ్రాంతి మూలకమగు సిద్ధాంతము. ఆత డారవీటి చినవేంకటాదద్రిగాని ఆకువీడు 
చిన వేంకటాది కొండు. “మహాకవి ధూర్షటిని గూర్చి ్రాయుచు నీ విషయము 
స్పష్టముగ( జప్పియున్నా6డను. 

ఆకువీటి ప్రభువులు కర్ణాటరాజ సామంకులయి యుద్ధ సమయములందు 
వారికి సాహాయ్యముగావించుచున్నట్టు పెక్కునిదర్శనములు గలవు. పెదచేంక 
టా ద్రికి( బితామహు (డయిన ఇమ్మరాజు రాజమహేంద్రసరయుద్ధమునC బాల్గొని 


పింగళి సూరన 207 


నట్లొక పద్యమున చెప్పబడి యున్నది. (శ్రీకృష్ణదేవరాయలు క్రీ. శ. 1515వ 
సంవత్సరమున రాజమహేంద్రవరమును గజపతుల నుండి గైకొనెను. 
ఆ యుద్ధముననే ఇమ్మరాజు రాయలకు సాహాయ్యము గావించి యుండును. 
ఇమ్మరాజు మనుమ(డగు సపెదవేంకటాద్రి యీ కృతి (పేరకు(డు గావున నీ 
(గ్రంథము క్రీ.శ. 1545 ప్రాంతమున రచింపంబడి యుండును. 
రాఘువపాండవీయము ద్వ్యర్థి కావ్యమయు, బహు రసవంతమగు 
కావ్యము. 
దపండెవ్వా(డిల రామభారత కథల్‌ జోడింప భాషా కృతిన్‌. 
అనీ యీ (గంథమున కవి సగర్యముగా( జెప్పికొని యున్నా (డు. ఇంతటి 
(పొఢకావ్యమును రచించిన మహాకవి యట్లు చెప్పికొనుటలో తేలికదన మెద్ది 
యును లేదు. 
కళాపూర్ణోదయము 


ఈతండు రచించిన మహాప్రబంధము కళాపూర్ణోదయము. కథాకల్చ 
నము నందును, బాత్రచిత్రణము నందును యత్యద్భుత సన్నివేశ సంఘటనము 
అందును దసకు(గల నేర్పును గవి యిందు. (_బదర్శించి యున్నా (డు. 

ఇందలి గాథ కేవలము కవి కల్పితమనియే చెప్పవలెను. తుంబురు 
నారద వివాద ఘట్టము మాత్రము లింగపురాణమునందు గలదని యొకరు (వ్రాసి 
యున్నారు. నంద్యాల (ప్రభువగు కృష్ణమరాజునకీ (గంథ మంకితము చేయ( 
బడినది, 

సంద్యాలవారి వంశమునకు మూలపురుషుడు ఆరవీటి బుక్కరాజు. వీరు 
చంద్రవంశపు &(తియులని చెప్ప(బడుచున్నారు. ఈ బుక్కరాజునకు అబ్బ 
లమ్మ, బల్లాంకిక అను నిరుపురు భార్యలు కలరు. అబ్బలమ్మ యందితనికి 
సింగరాజు, రామరాజు, ఆహోబలరాజు అను మువ్వురు పుత్రులు గలిగిరి, 
ఇందు సింగరాజునకు నరసింహరాజు, నారపరాజు, తిమ్మరాజు అను ముప్వురు 
పతులు గలిగిరి. ఇందు. బెద్దయగు నరసింహరాజు నంద్యాల పురాధిపతియై 
వన్నెకెక్కెను. అప్పటినుండి యాతని వంశమునకు నంద్యాల వారను పేరు 
వచ్చినది. ఈ విషయము తళాపూర్ణోదయము నందు స్పష్టముగా జెప్పంబడి 
యున్నది : 

(వాలినకీర్తి. బెంషెస(గి వారలలో నరసింహరాజు నం 

ద్యాల పురాధిపత్య విభవాతిశయంబు వహించి మించి ను 

ద్వేల నిరూఢి నెల్లెడల విశ్రతమై తనవంశమెల్ల నం. 

ద్యాల పద్మపసిద్ధి( దసరారుచు నెంతయు( దేజరిల్ల (గన్‌, 


208 ఆంధ్ర ప్రబంధము - అవతరణ వికాసములు 


ఈ నరసింహ రాజాన కైదుగురు పుతులు కలరు. అందు రెండవ 


వాండగు నారపరాజునకు నరసింహరాజను తనయు(డు గలడు. ఈ నరసింహ 
రాజునకు చినకొండమ యను భార్యయందు కృష్ణమరాజను పుత్రుడు జనించెను. 
ఈ క ష్పమరాజే కలా పూర్ణోదయ కృతిపతి. కృతిపతియగు కృష్ణమరాజు పితా 
మహుండు నారప 


రాజు కొండవీటి దరిని కుతుబనమల్కు_తో జరిగిన యుద్ధ 
మున వాల్గొనినట్లు een యీ [క్రింది పద్యమునుబట్లి 
౧ గా అ | బి అ 


తెలియుచున్నది 
వదలక యుత్క_ శేందదుని నవాయి బరీదునడంచు దుర్భయున్‌ 
seen తల్లడిల(గొపై మహాద్భుత సంగరంబులో 
నెదిరి స 


చి కొండఎటికడ నెవ్వరు సాటి విచిత్రశౌర్య సం 
' పదపన నారసింహా విభు పట్టికి నారనృపాల మౌళికిన్‌. 


క్రీ. శ. 1615 లో శ్రీకృష్ణదేవరాయలు కొండవీటికడ కుతుబనమల్లును 
జయించెనని చరిత్రకారు లభిపాయ పడుచున్నారు. నంద్యాల నారపరాజా 
యుద్ధముననే నే రాయలకు సాహాయ్యము గావించియుండును. మణియు నంద్యాల 
Re EN వేయించిన శాసనమొకటి నేడు లభించినది. శాసనకాలము (శ్రీ. శ. 
1546 న సంవత్సరము. చానకాలమునాటికి నారపరాజు సృద్దుండయి యుండును, 
కొండవీటి యుద్ధకాలమున న కాతనికి ముప్పదియేండ్ల (పాయమని తలంచినచో 
నాతని అరక క్ర. శ. 1485 ప్రాంతమగును. ఆతని తనయు(డగు నర 
సింహరాజు జననము (కీ. శ, 1010 (ప్రాంతమగును. ఆతని తనయు(డగు 
కష్టముగా pe నము క్రీ. శ . 1585 (పాంతమగును. ఆతనికి ముప్పదేండ్ల 
నయసున . కాపూర్ణోద య కృతి ప్రదానము జరి గెనని యూహించినచో, కళా 
పూర్ణోదయ రచనాకాలము (క్రీ. శ. 1565 ప్రాంతమగును. కృతి రచనా కాల 
మునేకు సూరనార్యున Me నబుపది సంవత్సరములని నిర్ణయిం చితి 
మేని, సూరనార్యుని జననకాలము డీ. శ. 1505 (పాంతమగును, 


దీనినిబట్టి జూచినచో నీ కవికింగూడ కృష్ణరాయల యాస్థాన పనా 
కర్త లేకపోలేదు. అప్పటికీళండు కేవలము బాలు(డని చెప్పంజాలము. అష్ట 


దిగ్గజములలో నొక(డగునా కాదా యను విషయము సంశయాస్పదము. 
[ప్రభావ వశీ పద్యు మ్న ము 
(పథావతీ ప్రద్యుమ్న మీతని తుదిరచన యని చెప్పవచ్చును. ఈ (గ్రంథ 
మును తన తండ్రియగు నమర నామాత్యున కంకితము గావించియున్నా(డు, 
రంగ రాట్బందము నుదాహృతమగు నొక పద్యమునుబఐర్టి యీత (డు గిరిజా 
కళ్యాణమను నాశ (గ్రంథమును రచించి సట్లూహింపనగును. 


న్‌ 


ఆంధ్ర (ప్రబంధ చాజ్యాయమున ఒసుచరిత్రకు గల (పభావ మనుస 


మాన మైసది. అమ్మహా (వబంధమును రచించిన కవితల్లజుంది రానురాజ 
భూషణుడు. ఇదియగాత హరిశ్చంద్ర సలోపాథ్యానమను ద్వ్యూర్సి కావ్యమును 
లు జ అథి అ 


గూడ నిత6దు రచించెను. సరన భూపారియమను నామాంతరముగల నొచా! 
అలంకార సం్యగహమునుగూడ సనితండే రచించెసని కౌ ౯ 
తద్గ్దంథకర్త చెబనుడారును కొందణు గలరు. 


ఈతని యింటిపేరు (ప్రబంధాంకము వారు. ఈ 
ఈతని తండి సూరపరాజు; తాత తిమ్మరాజు ; ముత్తాత 
భూషణు(డనుసది యీతని విరుదునామమేకాని అసలుపేరు కాదసుట స్పష్టము, 
ఈ విరు ఏదమునుబట్ట యీోత (డు రామరాయల కాలమున (ప్రసిద్దుండయి యుండె 


ఎ 


ననుటయు స్పష్టము. రామరాయల తమ్ముడగు డిరుములరాయలకే యీతని 
వసుచరిత్ర మంకితము గావింపంబిదినది. 


పసుచరిత్రము సందరి కృళత్యాడది పద్యములనుబట్టి పరికితరచనచో 
దత్కృృతిప్రదాస నాలమునసస తిరతుముఅరాయ(6డు పట్టాభిషి క్రుండయి కర్ణాట 
సా(మాజ్యమును బరివాలించుచున్నట్లు తెలియుచున్నది, వమ శీయు (6 జీర్ణ కర్ణాట 


నాతడు పునరుద్దరిం చెనని గూడ స్పష్టముగా జెప్ప(బదియున్నది. రావున 
వసుచరిత్రము తల్లికోట యుద్దానంతరము అనగా 1565 తరువాత, 
తీరుమలరాయండు. కర్ణాట సామ వొజ్యమును జారిందు క యా (గంథ 
మాతని కంకితము చేయంబడెనని నీసృృంశయము ముగా చెప్పవచు చును, 


మజీయు నీ కృత్యపతారికయందు తిరుమలరాయనికి వుటుంది 
తురకలతో సంభవించిన యుద్ధముగూడ వర్లింప(ంబడియుస్నిది. ఈ యం 
ముల నన్ని(టిని గమనించి చూచినచో వసుచరిత్ర మించుమించుగా a . 
1575 [ప్రాంతమున రచించందిడినని చెప్పవచ్చును. 


ఈ చారిితకరా ంశములను ద్య కము సేయు పద్యముల నీ [కింద నిచ్చు 
చున్నా(డను : 


వసువముతి భార థభూర్వహత క. యుర్వ 
రా వరాఖోంక చుర్ధము వహించు 
గరిగత చక్ర వి[క్రమశ'క్తి నెవ్వాని 


రామానుజత్వంబు రమణ 'కెరిర్ము 


గ 


210 ఆంధ్ర 


మెసంగు 


ట్‌ 


పటిమ నవ్వని రాజభా 
నతడు వీరప్రతాప రాశాధిరాజ 
రాజ పరమేశ్య రాష్టదిగ్రాజకుల మ 
నో భయంకర బిరుదసన్నుత జయాభి 
రామ గుణహారి తిరుమల రాయ *ౌరి. 
ఘనసీధు 'ర క్షలోచసయు క్రిం గడ నుండు 
మాతంగతతి నంటు మలినమెల్ల 
గరదు(డై వెస నధోగతి( బడ్డ యమ్మహో 
హీనుని నెనసిన యేవ మెల్ల 
నరకహేతు హిరణ్యహరణ వృత్తిం జలించు 
కొమ్ముకాని భజించు కొదవలెల్ల 
రౌరవాధార ఘోర ప్రపాతకులై న 
విషమ గో(తులనంటు వృజిన మెల్ల 
గడిగికొనియె వసుంధరా కమలనయన 
యౌర | వీరప్రతాప రాజాధిరాజ 
రాజ దేవేంద్ర తిరుమలరాయ చంద్ర 
సాంద్ర పట్టాభిషేకాంబు సముదయమున. 
తిరుమలరాయ శేఖరుని ధీరచమూఖట రాజి యాజి ఫీ 
కర యవనేశ్వర (పహిళథాన బలంబుల జిక్కుసేయ స 
ద్దిర( బెనుకొండ కొండలు మదద్విప చర్మకపాల మారికా 
పరికర భూషితంబులయి బల్విడ(గాంచె గిరీశభావమున్‌. . 
ఈత(డు కృష్ణదేవరాయల యాస్థానమునందలి యష్ట దిగ్గజములలో 
నొకండను (పతీతి లోకమున. గలదు. మీంది యంశములనుబట్టి పరిశీలించి 
నచో సీత డష్ట దిగ్గజములలో నొక(డయి యుండుట కెట్టి యవకాశమునులేదు, 
వనుచరిత్రవంటి మహాపబంధమును రచించుటకు కవి కించుముంచుగా 
నలుబది సంవత్సరముల వయసెన నుండవలయును. ఒకవేళ ఏబది సంవత్సర 
వయసున నత(డు వసుచరిత్రను రచించెనని చెప్పినను, ఈతని జనన కాల 
మించుమించుగా క్రీ. శ. 1525 వ సంవత్సర మగుచున్నది. ఏది యెట్లయినను 
రాయలు దివంగతు(డగుసరి కీతండు బాలుండయి యుండును, విద్యార్థి దశను 
గూడ పూర్తిచేసి యుండజాలండు. 


రామరాజభూవణు (డు 211 


ఈతని కాల విషయమున వివాద్మగ స్తమగు విషయములు లేవు. రామ 
రాజ భూషణు(డును, మూర్తికవియు నొక్కండగునా కాదా యను విషయము 
మాత్రమే వివాద(గ్ర_స్తమయి యున్నది. ఈ వివాద విషయములను బరిశీలించు 
టకు బూర్వము త తృద్గంథములయం దేమి చెప్పంబడియున్నదో తెలసి 
కొందము, 
నరసభూపాలీయమున .కృత్యవతారికయం దిట్లు చెప్పబడియున్నది : 
శతలేఖినీ పద్య సంధానధౌరేయు 
ఘటికా శత గంథ కరణధుర్యు 
నాశు (ప్రబంధ దింధాఖిజ్జు నోష్ట్య సి 
రోష్ట్యజ్ఞా నచల జిహ్మోక్తి నిపుణు( 
దత్సమ భాషా వితానజ్ఞా బహుపద్య 
సాధిత వ్యస్తాకరీ ధురీణ 
నేక సంధోచితళ్లోక భాషాకృత 
చతురునోష్య నిరోష్ట్య సంకరజ్డా 
* ల అ షా 
నమిత యమకాశుధీ (ప్రబంధాంకసింగ 


రాజసుత తిమ్మరాజపుత్త ప్రసిద్ద 


నరనచేంకటరాయ భూషణసుప్పత్తు 
నను బుధవిధేయు శుభమూర్తి నామభేయు. 


గద్యము : 
ఇది (శ్రీ హనుమత్సిసాదలబ్బ కవితాసార సారస్వతాలంకార నిరంకుశ 
(ప్రతిభా బంధుర (ప్రబంధ పఠన రచనా ధురంధర 'ప్రబంధాంక వేంకట 
రాయ భూషణ సుప్పుత్త తిమ్మరాజ పౌత్ర సకల భాషావిశేష నిరుష 
మావధాన శారదామూర్తి మూర్రిప్రణీతంచై న కావ్యాలంకార సంగ్రహం 
బను మహాప్రబంధంబు. —నరసభాపాలీయము. 
వసు చరిత్రమునం దీ [క్రింది విధముగా( జెస్ప(బడినది : 
నను శ్రీరామ పదారవింద భజనానందున్‌ జగత్సాణనం 
దన కారుణ్య కటాత్షలబ్ద కొవితాధారా సుధారాశి సం 
జనిలై కైక దినప్రబంధ ఘటికొసద్యశ్శత్యగ్రంథ క 
ల్పను సంగితకళారహస్య నిధి బిల్వంబంచి పల్కెం గృపన్‌. 
(శ్రీరామకి తిపున్మద[గ్రజు జయ(శ్రీలోలు నానాకళా 
పారీణున్‌ బహు సంస్కృతాంధ్ర కృతులం దఐిల్మాజణు మెప్పించి త 
త్కారుణ్యంబున రత్నహార హయవేదండాగ్రహారాది న 
త్కాారం బందితి రామభూషణకవీ : ధన్యుండ వీవన్నిటన్‌. 


ఆంధ ప జంధము _ అవతరణ వికౌసములు 
WIN 


ఇది శ్రీరామచంద్ర చరణార విర వందన - పపచగనరదస్‌ (ప్రసాద సమా 


ఖు 
సాదిత సంస్కృతాంధ్ర భాజాసామాజ్య సర్వంకఠకష చళుర్విధ కవితా 


నిర్వాహక సాహిత్య సన పోషణ రామరాజభూషణ (పణీతంబై స ణు వక 
చర్నితంబు. ---పసుచర్మిత్ర ము, 


హరిశ్చంద్ర నలోపాఖాఃనముగం దీ |కిండి విధముగా, జెప్పంబడినది : 


న నగ చిభవయుతు (డ 


న. న స ఆ 
నంకిత మొనర్హు నీ కావ్య మనఘళ 


టో 


ం|ద చరణారవింద పంద; కుననసరడన ప్రసాద 
స్కృతాం(ధ్ర భాషా సామ్రాజ్య రషంకొష చళుర్విధ 
రసపోషణ రామరాజభూషణ ee 
మహా(పబంధంబు, 
a హరిశ్చంద్ర సల్‌ లోపాఖ్యానము 


లౌ 


ఈ 


(ప్రతిపాదసమునశై మీది గద్యపద్యము లుదాహరింప(బడినవి, 


చది 


రిత్రమునందు తన తాతతండ్రుల పేర్లు చెప్పకపోయినను, హ 


Co 


ee రోపాఖ్యానముస సవ్వెషయములన్నియు ' వెప్పుటయేకాక తాను పసు 


చరిత్రము 


నుగూడ రచించినట్లు చెప్పికొని యున్నా (డు. దీనినిబట్టి పసుచరిత్రయు, 
ల 


హా రిశ్చుం[ద నలోపాక్యానమును రచించిన కది ఒక్కడే యనియు, నాత(య 


రామరాజ 


జభూషణు(డే యనియు స్పష్టమగుచు ఏన్నది. ర0డిటియందును గద్యదాడ 


నొకేవిధముగ నున్నది. మఅజీయు వసుచరిత్ర రచనానంతరమయే హరిశ్చంద్ర 
నలోపాభాగనము 


గిన రచింపం౭బడి  నదనియూ స్పష్టమగుచున్నది, 


రామరాజమూా.వణు (డు 213 


Cn 
a 
ల 
(©) 
న కనా 
2! 
Si 
శ 
జో 
ర 


ఇందు సమానాంగములు 


| 


౧. ఈ యిరుపురి పేళ్లును (పదింధాంకిము 
ఎ. ఇరుపురకును (పపితాదుహు(డు amie 


౭. పితామహాు(6డు తిమ్మరాజే. 


పీరిర్వురకును తండ్రులు మాత్రము ఛథిన్నులుగా గన్పట్టుచు చున్నారు. 
మూ ర్తికవి (నరసభూపాలీయర ర్త్ర తండ్రి వేంంటరాయభూషణుండని చెప్పంబడి 
యున్నాడు. రామరాజభూషబుని తండి సూరవరాజనీ కలదు. ఈ సూరప 
రాజును, వేంకటరాయ భూషణు(డును భిన్నవ్యక్తులయినచో, వీరిర్యురకును 
తిమ్మరాజే తం|డ్రిగావున వీరు సోదరులు కావలయును. అట్లయినచో మూర్తి 
కవియు, రామరాజభూషణు(చును అన్నదమ్ముల విడ్డలగుదురు. 

ఇందు వాదవిషయము రెండు విధములుగా నున్నది : 

సూరపరాజును,  వేంకటరాయభూషబణు(డును నొక్క రేయని యొక 


జో అన్నా 


సారన్నా మూర్తి రామరాజభూషణు ౮5 రొక్క రేయని యింకొక దాదము, 


ఒక విధముగ నీవాదము లన్యోన్యాశయములు. మూర్తి రామరాజ 
భూషణు లొక్క-రయని తేలి అలినప్పుడు, సూరప రాజవెంకటరాయభూష 

లొక్క_రేయని వేజుగా నిరూపింప నావశ్యకములేదు. ఇక సూరపరాజ వంక టు 
రాయ భూషణులు 'భిన్నవ్యక్కులు కారని నిరూపింపంబడినప్పుడుకూడ, మూర్తి 
రామరాజ భూషణ కవులు ఖిన్నులై యుండుట కవకాశము కలదు. అప్పుడు 


వీలు సోదరులు క కావచ్చును, సూరపరాజ, వేంకటరాయ భూషణులు థిన్నులై, 


మూర్తి రామరాజ భూషణులుగూడ ఇిన్నవ్యక్ష్పులయినప్పుడు శః యిర్వురు 
పులును అన్నదమ్ముల బిడ్డలగుదురు. 
ఒక వ్య క్తికి రెండు పేర్లుండుటలో నాశ్చర్యకరమగు విషయమేమియును 
లేదు. అందొకటి ముద్దు రును, ఇంకొకటి తలిదండ్రులు పెట్టిన “పేరును 
కావచ్చును. లేదా తలిదండ్రులు పెట్టిన "పీరొకట్‌ యుండగా, స్వార్టితమగు 
బిరుదనామ మొకటి యుండవచ్చును. నిజనామ బిరుద నామముల భేదమును 
గురించుటయుC గష్టసాధ్యమగు విషయము కాదు, 
ఇ(క సూరపరాజ వేంకటరాయ భూషణ నామములలో, సూరపరాజను 
నదియే నిజనామ మనియు, వేంకటరాయ భూషణ నామము బిరుదనామ మనియు 
చెప్పవచ్చును. అశ్లే మూర్తి యనునది నిజనామమును, రామరాజ భూషణు( 


214 ఆం ధ్ర ప్రబంధము - అవతరణ వికాసములు 


డనునది బిరుదనామము నైయుండును. తలిదండ్రులే రామరాజ భూషణుండను 
"పేరు పెట్టిరనుట అంత సంభావ్యమగు విషయముగా గన్ఫట్టదు. మూర్తి 
కవియే రామరాజ భూషణు( డయినచో, నీ కావ్యతయమును (నరస భూపా 
లీయ, వసుచరిత్ర, హరిశ్చంద్ర నలోపాఖ్యానము) రచించిన కవి యొక్కండే 
యగుచున్నా(డు. అట్లుకాక మూర్తి రామరాజ భూషణులు భిన్నవ్యక్షులని 
తలంచినపుడు, వసుచరిత్ర హరిశ్చంద్ర నలోపాఖ్యానముల రచించిన కవిపేరు 
మనకు తెలియదని చెప్పవలసి వచ్చును. లేదా రామరాజ భూషణ నామమే 
తల్లిదండ్రు లుంచిన పేరని చెప్పవలసి వచ్చును, 


తమ (గంథముల యందు బిరుద నామమును మాత్రమే చెప్పుకొనిన 
కవులు లేకపోలేదు, చింతలపూడి యెల్లనార్యునకు రాధామాధవ బిరుదమును 
శ్రీకృష్ణదేవరాయ లొసంగి యున్నాడు. గ్రంథనామము గూడ రాధామాధవమే, 
రసికుండగు రాయలు (గ్రంథనామమునే విరుదనామముగా చేసి, (గంథమునకును, 
కవికిని గల అవినాభావ సంబంధమును రాయలు సూచించినాండు. రాభామాథప 
(గ్రంథ రచనా నంతరము తాను రచించిన (గంథములందు, ఎల్లనార్యుండు తన 
అసలుపేరు వీడి, బిరుదనామమునే జెప్పికొని యున్నాండు. 


రాధామాధవుండు సుకవి రత్నము చెప్పెన్‌. 

ఇస్ర గద్యమునందు( గూడ 

చింతలపూడి కామయ(ప్రభు సుపుత్ర శుద్ధ సారస్వత విభవ రాధామాధవ 
(ప్రణీతంబై న 

అని బిరుద నామమును మాత్రమే చెప్పినాడు. 


అ్లే మూర్తికవి తన ప్రథమ (గ్రంథమగు నరసభూపాలీయమున తన 
నిజనామమును జెప్పి, తరువాతి గ్రంథములలో తన విరుద నామమునే వేసికొని 
సాండని యూహించుట సంఛావ్యము, 

మూర్తికవి రచించిన (గంథములలో (పప్రథమము నరసభూపాలీయ 
మనుట కాధారము లనేకములు గలవు, నరసభూపాలీయ రచనా కాలమునకు 
కర్ణాట రాజ్యలక్ష్మి కలకలలాడుచున్నది. రామరాయలు సజీవు౦డయి యున్నాండు. 
తిరుమల రాయలు కర్ణాట రాజ్యలక్ష్మిని చేపట్టలేదు. వసుచరిత్ర రచనా కాలము 
నకు కర్ణాటము జీర్ణకర్హాట మయినది. జీర్ణకర్ణాట స్మామాజ్యమును తిరుమల 
రాయుడు పునరుద్దరీంచినా(డు. ఆ నాటికి మ లేడు. నరసభూ పాలీ 
యము, తల్లికోట యుద్దమునకు పూర్వము రచింసంబడినదనియు, వసుచరిత్రము 


ఆ యుద్ధమునకు. దరువాత రచింప(బడినదనియు నిస్సంశయముగా చెప్ప 
వచ్చును. | 


రామరాజభూషణుడు 215 


మూర్తియి రామరాజ భూషణు(6డనుటకు మలీకొన్ని నిదర్శనములు : 


(1) వసుచరిత్రమును రచించినకవి భట్టుమూర్హియ యని జన[కుతి 


2) వసుచరిత్ర వ్యాఖ్యాత యగు సోమనాథ కవి వసుచరితము 
కవి విరచితమని స్పషముగా చెప్పియున్నాండు. ఈ (క్రింది పద్యమును 


రారణ జన్ము(డై రవినికాయము మెచ్చగం గావ్య కర్తయె 
భూరి కళాకలాపుండయి పొల్బు వహాంచెడి భ భట్టు మూ ర్తిచే 


నీరిత మై సుఖార్థవదహీన పదాస్పదమైన యా వను 
త్మారమణ ప్రవృత్తము సుసొధముగాదు తలంచి చూడగన్‌. 


(3) లక్షణ దీపిక యించు మించుగా రామరాజ భూషణుని కాలముననే 
నట ెదిః అందు మంజీర శబ్దమునకు భట్టుమూర్తి ససుచరిత్ర మొదటి 
పద్యము (ప్రథమ చరణము హల్లునకు( (2 ) యోగము అని చెప్పంబడి--- 

“థ్రీ భూపుత్రి వివాహా వేళ నిజమంజీరా(గ రత్నస్వ లీలేశ్యాది” ాపద్యము 
కూడ నుదాహరింప(బడి యున్నది. సరికాలము వారుకూడ భ్రమకుల్నోనైరనుట 
హోస్యాస్పదమగు విషయము. 


ఇ(క సూరపరాజు వేంకటరాయభూషణుల విషయమున మతొక వాదము 
కూడ గలదు. రామరాజ భూషణునకు నూరపరాజు జనక పితయనియు, వేంకట 
రాయ భూషణు(డు పాలక పితయనియు కొందరు చెప్పుచున్నారు. కాని యది 
కేవల నీరసవాదము. 


అ 
'ము గావించెను. స్నుగీవ విజయమను 


తై 
ఛా 
యక్షగానమును గూడ నీత(దు రచించి, కందుకూరి జనార్హసస్వామి కంకితము 


ఈ కవి నివాసము నెల్లూరు మండలములోని కందుకూరు. ఈ కవి 
కాలమును గూర్చి విమర్శక లోకమున నధిప్రాయ భేదములు కోలపు. అష్టదిగ్గజ 
ములలో నీత( డొక(డను (వ్రతీతియు. గలదు. రాయల యాస్థానమున ఈళాస్య 
దిక్కున నుండెడు సింహాసనము నీత(డ ధిష్టించెడు వాండని కొందజు చెప్పు 


_ మల్కిభరాము పాదుషా చింతగుంట పాలెమను గ్రామమును రుద్రకవికి 
దానమిచ్చినట్లు ఒక దాన శాసనము వలన తెలియుచున్నది. శాసన కాలము 
కీ.శ. 1558. ఈ శాసన విషయము నిజమయ్యెనేని, రుద్రయ రాయల యాస్టాన 
మందుండెననుట కెట్టి యభ్యంతరములేదు. శాసనమున శాసనకాలము మాత్రమే 
కలదుగాని రుదయ వయసు చెప్ప (బడలేదు గదా! మతొక్క_ విషయము. 


రుద్రయ రాయల యాస్థానమున నుండెననుట కితరాధారము లేమియు 
కానరావు. కొన్ని పుక్కిటి పురాణపు గాధలుమాతము గలవు. వానినంతగా 


షూ 


వ్రసించుటకు వీలులేదు. ఇప్పటికి లభించిన యక్షగానములలో రుదక వి 


విరచితమగు సుగ్రీపవిజయమే మొదటిది. 


లా =. న 

కా ఎల్లనార్యుండు (రాధామాధవ క వ) 
ఈత (డు రాధామాధవము, తారక పైన గు అను రెండు (గంథ 

ములను రచించి యున్నాడు. ఈత(డు రాయల యా యాస్తాసకవికాండు గాని రాయ 

లచే సన్మానింపంబడినవాండు. రాయల యానా 


స దభ న కన్నులారంజూచి 
యానందించిసనవా(6డు. ఈతనికి రాయలు కక క . విరుదదమిచ్చిసట్లు రః 


్యతాంకిత ముగ [బౌఢ(కియం జెప్పు త 
గృేషూ రాయవిభు గర్జాలేశు మెప్పించి నా 
నా ధాతృ (ప్రతిమాన సత్కవులలో నన్‌ భూషణ గేణితో 
రాధామాధవ నామముం ది స ర చార్నితుండన్‌ . 


ఇందు: ధాత్చ (పతిమాస శబ్దమున ఆ౦(ధ్రరవితా పెళామహ విరుదాంకి 
తుండం అల్లసాని పెద్దన సూచింపంబడెనని చెప్పపచి చ్చును. 


నగరు, తగరు, తొగరు, పగరు అను పదములను (కాసస్టా సములం 


జో 


దుంచి, రామాయణ, భారత, ధాగపత పరములుగా పద్యములు “చెప్పుమని 
యీ కవిని రాయల యాస్థాసమందరి కొందజు పండితులు కోరిరట, పెద్దనయే 
యట్లు' కోరెనని కొందటి" మతము. ఆ సమనుస[ల ని (కి దిదిధముగా యెల్లనా 


లి 
ర్యుండు పూరించెనట : 


జ్‌ 


సె 


నగరు పగాయెనింక విపినంబుల కే6గుండు రాజ్యకాంఠత్నికుం 
దగరు కుమారులార : యని తల్లి వగల్మిగులంగ6 దోంపంగా. 
దొగరున రత్షగట్టి మది. దోంపక గద్గద ఖిన్నకంఠయై 
పగరుచుచన్న ( es రఘువంశ వరేజ్యుండు తల్లి కిట్లనున్‌. 
మరస నార క రుడు వశ్యుండుకా (డు సఖీ సఖిత్వ (స 
న్న గరుడదాహనుండు ర డించుటయెల్ల నుద్ధవా : 
తగరని కాక మోహపు లతాతనులై న విడంగ( జూతురే? 
తొగరుచి యోషదిశునకు. దో జేయునె వీడనాడగన్‌. 
తొగరుచి కన్నుదోయి. గడు దోంపంగం గర్జుండు ఖభీిమసెనుషై( 
దగరు థరాధరంబుపయి! దా(కిన భంగిని దాశి నొచ్చి తా 
వగరుచుచున్‌ వెసం బరుగువాటిన నచ్చటి రాజలోకముర్‌ 
నగరు సుయోధనా జ మది నాటుట౯చేసి ధరాతలేశ ఏరా 1. 


తండు తన రాధామాధవ ౩ కావ్యమును మదన గోపాలస్యామికి6 గృతి 
టా 


218 ఆం ధ పబంధము - అవతరణ వికాసములు 
ww 


కవి రచించిన రెండవ (గంథమగు తారకే (బ్రహ్మరాజీయమును (శ్రీరామ 
చం|దున కంకిత మొసంగియున్నా6డు. అచ్యుత రాయలకడ కందాచారమును 
(Military Accounts) వాయు “నం జయ్య తిమరుసు ' కృతిరచనా(పేరకు6డు. 


ఎల్లినార్యు6ండు విష్ణుమాయా నాటకమను నొక (గంథమును రచించినట్లు 
విష్తమాయా నాటక ముద్రిత _ప్రతులనుబట్టి తెలియుచున్నది. కాని యా గ్రంథ 
మును రాధామాధవ కవి రచింసలేదనియు, మడికి సింగన సోదరుండగు 
“అనంతయ్య యనున్తాతండు రచించెననియు కొందటీ వాదము. 


శః వాద స్రాపకులలో ముఖ్యులగు (శ్రీ చాగంటి శేషయ్యగారు తమ 
యుపపత్తుల నన్ని టిని కోడీకరించి యీ క్రింది వాక్యములలో చెప్పియున్నారు: 
రాజమహేం(దపరమున శుక।బహ్మచే స్థాపితు(డైన గోపాలస్వామి 
యుండెననియు, నా స్వామికి( గాటబయవేము(డు కుమారగిరి రెడ్డితో 
జెప్పి యనపర్శిగామము నిప్పించెననియు ననపర్తి శాసనమువలన( 
'దెలియుచున్నది. విష్ణమాయా నాటకమున(6 బలుళొవుల శుక1బహ్మయని 
పేర్కొనుటనుబట్టియు, నా (గ్రంథమును గోపాలస్వామి కంకితము 
చేయుటనుబట్టియు నా కృతికర్త మడికి యనంతయ్యయని నిర్ణయించు 
టలో నా విశ్వాసము మజీంత దృఢమైనది. అనంతయ్య తండ్రియైన 
యయ్యల మంత్రి రాజమహేంద్రపురి కధిపతియైన తొయ్యేటి యనపోత 
భూపాలునికడ మం త్రిగా నుండినట్లు వాసిష్ట రామాయణ కృత్యాదియందు 
సింగనకవి చెప్పియున్నాండు. అనంతయ్య తన కృతిని రాజమహేం[ద 
వరమందు శుకబ్రహ్మచే స్టాపితుండైన గోపాలస్వామి కంకితము చేసె 
నని నిశ్చయింపవచ్చును." 
చింతలపూడి యెల్లనార్యు(డు విష్ణమాయా నాటకమును (వ్రాయలేదని 
చెప్పుటయే 'సంభావ్యముగా( గన్ఫబ్దుచున్న యది. 
ఈ కవి కాలము (క్రీ. శ. 1480-1550 అని తలంచుట సమంజసము. 





1. ఆంగధకోపి తరంగిణీ. ౨వ సంపుటి, ౧౮౮వ పుట. 


సంకుసాల నృసింహకవి 


రవి కవికర్ణరసాయనమును మహా ప్రబింధమును రచించి, శ్రీరంగ 
Pe కంకితము చేసియున్నాడు. ఈత(డు రాయల 
యాస్థానమున( వ్‌ పం యత్నించెననియు, ఈతని కవితాశ క్తికి 
భయపడి పెద్దనార్యు(డీతని కాన్టానప్ర వేశము( గలుగకుండ వారించెననియు, 
అప్పుడీత(డు (ప్రభువులను, వారి “ యాస్టాన మర్యాదలను రోసి జగన్నాథుండగు 
శ్రీరంగనాథునకు తన (గ్రంథ మంకితమిచ్చెననియు నొక్క కింవదంతి కలదు. 
దారిద్ర్య భారమును ఛరింపలేక యాతడు తన పద్యముల నమ్ముకొనుచుండ 
ననియు, కస్టం పరాయలి తసయ మోహనాంగి యనునామె అందొక పద్య 
మును నాల్గు వేల పరాలిచ్చి కొనెననియు, నె త్తమాడు సమయమున నామెయా 
పద్యపాదమును జదువగా, రాయలామెను పద్యమంతయు. జదువుమని కోరె 
ననియు, ఆమె యట్లు oe జదువగా నాత( డందలి సరస కవితా 
మాధుర్యమున కచ్చారువ వొంది, ఆ పద్యమును రచించిన కవి పేరుగూడ తెలిసి 
కొని యట్టి మ మహాకవి bens తిరిగి పోయినందులకు మిక్కు_టముగ 
విచారించిననియు నొక గాథ కలదు. 


మోహనాంగి చదివెనని చెప్పంబడుచున్న పద్యమిది : 


ఒత్తుకొనివచ్చు కటికుచోద్య త్తి జూచి 

తరుణి తను మధ్య మెచటికో దల(గిపోయె 
నుండెనేనియు( గన(బడకున్నె !: యహహ 
యుద్ధతుల సుధ్యమున. వీదలకుండతరమె ? 


రాయలకు మోహనాంగి యను కూంతురే లేదు గావున యీ కథ కేవ 
లము కట్టుకథ యని చెప్పనగును. గజపతి కూంతురుపేరు మోహనాంగియని 
కొన్ని [గంథములయందు చెప్పబడియున్నది. ఈ కథయందు చెప్ప(బడిన 
మోహనాంగి యామె యగునేమో! ఈ కథ నిజమైనను గాకున్నను నృసింహ 
కవి (గంథమున రాజదూషణము మిక్కుటముగ. "జేయంబడియున్నది. దానీనీ 
బట్టి నృసింహకవికి రాజాస్థాన (పవేశ సందర్భమున గొంత నిరాకృతి కలిగి 
యుండునని మన మూహింపవచ్చును. ఈతడు తన (గంథమున క్‌ యాలి 
యేవియును జెప్పికొనలేదు. గద్యలో మాత్ర ముట్లున్నది : 


ఇది (శ్రీ మదృట్టి పరాశర దేశికేంద చరణ సరసీరుహ 'సేవకోపసే 
త. నామధేయ ప్రణీతంటైన కిక ఏ వాటు నరిటః 


౧2౦ ఆంధ్రప్ర ప్రబంధము - ఆవతరణ వికానములు 


న ద 
లె 


(గంథాంతమున తన పరు 
యున్నాడు : 
కవితా విచక్షణత(6 గల 
కవి కంఠ విభూషణముగ గైకొన వలయున్‌ 
వర నృసింహ విరచిత 
కవి కర్ట రసాయనమను కావ్యము దీనిన్‌. 


f 


ల 


౬. 


, (గంధ నామమును మా(తము చెప్పి 


ఏ విస్తుతి యందు గూడ హూ శార్షకవుల శెవ్వరిని పేరువెట్టి స్తుతింపలేదు. 
స్‌ రాలనిక యమునకు కండే యాధారము కసత. = 


(శే 
/ 
ar 
త 
EN 
త) 


కల జీ 


1. ముందు చెప్పంబడిన కట్టుకథ; ప భట్టపరాశర గురుత్వము. 


ఈతని గురువు భట్టపర పరాశరు(డని గర్‌ స్పష్టముగా bs 
సదమునారప శతాబ్దిలో భట్టప పరాశరు(ండను నొక దేశికు(డున్న ట్లు తిరుపతి దేవాలయ 
మందలి యొక ప మును బట్ట తెలియుచున్నది : 


ణ్ని ఆన జాన 


శ్రీ మన్మహారాజాథధిరాజ రాజ పర మెళ్వర శ్ర) పీర ప్రతాప @) వీర్ల 
అచ్యుతరాయ మహోరాయలు రాజ్యము చేయుచుండగ శక సంపత్సర 
ములు 1457 ఆగు మన్మధ సంవత ర్చ మీనమాన పూర్ణిమనాడు ఉత్తరా 
నక్షత్రయుక్త సోమవారమున. హారిలన గోత్రుండయిన భట్టపరాళరుని 
శిష్యుండగు మట్ల మల్లయ కుమా క. రామయ్య యను నాతడు 


శ్రీ) చేంకమేశ్వర స్వామివారికి నాలు పందల పణములు సమర్చించి.... 


అని గలదు. శాసన కాలము (క్రీ. శ. 1586. దీనిని బట్టి చూచినచో భట్టపరాశరు( 
డెక(ండు రాయల కాలమున నుండెననుట నిర్వివాదమగు విషయము. ఈతండే 


నృసింహకవి గురుజ్ద యుండవచ్చును. మతియు మీంద చెప్పబడిన రథ్‌ 
యందు గూడ. గొంరో సత్య ము కలవని విక్యసంపః పచ్చను. 


సారంగు తమ్మయ 


శత (గు వెజయంతీ మనము (పబంధమును రచించి (బ్రారామచంద్రున 
కంకిత మిచ్చెను. ఈతని వంశమునకు మూలపురుషుడు నారంగధర డను 
పేరుగల వాడట. ఆతని సేరిటనే సరి గృహనా మము సారంగు 


వార నారు, 
ఈతడు గోలుకొండ కరణముగ? బనిచేసినట్లీ (కింది పద్యమును బట్టి తెలియు 
చున్నది : 
ఇన సఘతేజులొ నృబుల నెల్లి మహామ్మదుళాహి యేలు నీ 


యెనుబదినాల్లు దుర్గముల నేలిన డేరిక గోలకొండ ద 
ద్ద సగరీస్టరిన్‌ గరణికం వొసరించెడు. దమ్మమం(తి యా 


జానపతి రమ్ము వి పొమ్మన( (బ్రజల్‌ జయవె వెట్ట గృహస్టులౌనన్‌ . 

కందాళ అప్పయాచార్యులు తన గురుపని యీతండు ఈ [క్రింది 
పద్యమున( జెప్పికొనీ యున్నా(డు: 

వందారు దాన జనతా. 

సుందారున్‌ చేదశాస్త్ర మహిత ప్రజ్ఞా 


శ్రీ వీరేశలింగం పంతులుగారు తమ కవుల చరిత్రలో సకవి కాల 
ముంచు మించుగా పదునారవ శతాబి తుది భాగమును పదునేడవ శతాబ్ది ప్రథమ 
భాగమె యుండునని నిరయించి యున్నారు. ఈ నిరియదుగకు వారు వచ్చు 
ర ణ యు ణి లు 


తో ఈ ము ఆలో ? ఇ 
మహమ్మదు శాహి యనా “మహమ్మదు కులీ కుతుజ్షా అని చారు 
థాంతిపడినారు. కులీ కుతుక్షా కాలమే యించుమించుగా కని కాలమెయుండుసని 
వారి నిరయము, కాని యో నిర్ణయమంత సహాతుకముగా: గస్పటదు. 
లా 
నే చ నన ఆస చ మ క ద a జ, వ్‌ జ ర్‌ క 
పమ్మయ తస గురువు కంచాళ అప్బ్ఫులాచ కృత్యాదియందు చెప్పి 
ల్‌ నా . అల స జ్‌ షమ అమ జ బా జాక్‌ 
యున్నాందు కడా । అప్పలాచార్యులు వఎవెషవ మతగురుద. ఈతని శష్యులల్‌ 
యట్‌ చూ రస టో 


కృతికర్తలును, కృళిభర్తలును గూడ కలరు. చ్నితధారత కృతిపతియగు 
యెనుమలపల్లి పెద్దయామాత్యుని తం(దచ్రియు. జెదతం(డియు (మాదయ 


(a 
pe 


నారయలు) కంచాశ అస్పలాచార్యుల శిష్యుల. . 


ధర్మనకవి తన చిత్ర భారతము నించుమించుగా రై శ, 1510 [ప్రాంత 


మున (వ్రాసియున్నా(డు. అప్పలాచార్యులు గూడ పదునారవ శతాబ్ది ప్రారంభదున 


222 ఆంధ్ర ప్రబంధము = అవతరణ వికొసములు 


నున్నట్లు తిరువతి చేవసానమువారు (ప్రకటించిన శాసనములను బటి తెలియు 
శ శి రో 
చున్నది. 


మహమ్మదు శాహి కాలమును ముందే వివరించి యుంటిని. పదునారవ 
శతాబ్ది ప్రథమ భాగమున నున్న ఆప్పలాచార్యుల శిమ్య(డగు సారంగు తమ్మయ 
మహమ్మదు శాహీ కాలమున నుండుననుట కవకాశము లేదు. ఉండినను ఆతని 
కానాటి కెనుబది తొంబది యేండ్లుండును. అట్టి వయసున నా 
నిర్మించెనని చెపుటయు సంగతము కాదు. కా 
లూహించిన విషయము సరికాదని చెప్పవచ్చును. 


జో 


తడ (పబంధమును 
వన @) వీరేశలింగం పంతు 


ఇ(క నీ మహమ్మదు శాహి యెవ్యరను (పళ్న మిగిలి యున్నది: 

ఈతడు రెండవ మహమ్మదు షాహ అని నామాన్యముగా 6 జెప్పంబడు 
బహమనీ మహమ్మదు షాహ యై యుండును. ఈత(డు (క్రీ.శ. 1481లో 
సింహాసన మెక్కి. (క్రీశ. 1518 లో6 జనిపోయెను. ఈతనికే మీంచి పద్యమున. 
జెప్ప(బడిన యెనుబదినాలుగు దుగ్గములపై నధికారముకలదు. ఈతని పరిపాలన 
కాలముననే తమ్మయకవి గోలుకొండకు కరణముగా నుండి యీ (గ్రంథమును 
రచించి యుండును. మతొక విషయము, 


ఈ మహమ్మదు షానే శ్రీకృష్ణదేవరాయలు చెఅనుండి విడిపించి 
యున్నాండు. మహమ్మదు కులీకుతుద్దా, కులీకుతుబ్దా మనుమడు. ఈ కులీకుతుష్లా 
యను నాత(డు రెండవ మహమ్మదు షా వద్ద సేవకు(డుగా నుండి తరువాత 
న్వతం(త్రు(డై వ్యవహరించినా(డు. బహమనీ రాజ్య మైదు భాగములుగా చీలిన 
తరువాత యందొక భాగమునకు మాత్ర మీత(డు (ప్రభువయ్యను. కాపున నీతని 
మనుమ(డగు . మహమ్మదు కులీకుతుల్షై యెనుబది నాలుగు దుర్గములపై 
నధికారము గలవాండనుట సత్యదూరమగు విషయము, 


కావున పై పద్యము నందలి మహమ్మదు శాహి రెండవ మహమ్మదు 


షాయే. ఈతని కాలముననే కందాళ అప్పలాచార్యుండును గలండు. ఆతని, 
శిష్యుండగు సారంగు తమ్మనయు నీ కాలముననే యుండెననుట సమంజసము. 


1. తి. దే. శా. సం, ౪ పుట ౬౫ సంపుటము ౫ పుట ౧౧౫; ౩08; ౧౧౭ 


ఎడవాటి ఎట్జన 


శత (డు మర్హణ చరిత్ర మను శృంగార (పబంధమును (వాసి చుండి 
కాళయ మంత్రి కంకితము గావించి యున్నాండు. కృత్యవతారికను బట్టి 
యీత(డు “ఎడపాడు" అను (గామమునకు కరణమైయున్నట్లు తెలియుచున్నది. 
“పొటిగలట్టి మేటి యెడపాటి పురాధిప యెట్డనార్య” అని కృతిపతి యీతనిని 
సంబోధించి యున్నాండు. ఆశ్వాసాంత గద్యమునుబట్టి యీతని తండ్రి పేరు 
సోమయామాళ్యుండని తెలియుచున్నది. ఈతడు కుమార నై షధనును మటి 
యొక  |ప్రబంధమును రచించినట్లు ప్రబంధరత్నాకరమున జగన్నాథ కవి 
యిచ్చిన యుదాహరణలను బట్టి తెలియుచున్నది. కాని యా(గంథ మిష్పుడు 
లభించుటలేదు. ఈ కవి మల్హణచరిత్రమును దొలుత కృష్ణరాయల కంకిత 
మీయ( దలంచినట్లును, తరువాత నెక్కారణముననో తన మనసు మార్చుకొని 
చుండి కొళయ మం |త్రికీ (గ్రంథము నంకిత మిచ్చినట్లును గృత్యవతారిక యందలి 
యీ [కింది పద్యము మను బట్టీ తెలియుచున్నది : 


ఇట్టి మహా[పధాన పరమేశ్వర మూర్తివి గాన స్‌. 
పట్టితి, మేలు, చుండిప్పరిపాలక : కొళన మంత్రి చంద్ర! మున్‌ 
గట్రిగం గృష్టరాయజనకాంతున కీయక దాంచినట్టి యా 
రట్టడి యైన యెట్డకవిరా జిత మల్ల ణ కావ్యకన్యకన్‌. 


ఈ పద్యమున( జెప్పంబడిన కృష్ణరాయలు సాహితీ సమరాంగణ సార్వ 
భౌమ వరుసను శ్రీకృష్ణ డేదరాయలే టై యొనచో నీతండు నిస్స్పంశయ 
ముగ పదునారవ శతాబ్టి ప్రథమ భాగముస నున్నాండని నిర్ణయింప వచ్చును. 
మల్ల ణ చరిత్ర పీరికాకారులీ పద్యమున( జెస్ప (బడిన నా నంద్యాల 
కృష్ణమ రాజగునేమో యని కొంత సందియమును వెలిబుచ్చినా నంద్యాల 
కృష్ణమరాజు లిరువురు గలరు, వారిరువురునుగూడ పదునారవ శళాబ్టివాలే 
(క శ, 1500-1560). కావున మీంది పద్యమందలి కృష్ణరాయలు కృష్ణమ 
సం గవి కొలమున6 బెద్దమార్చు రాదు. మజొకవిషయము. 


శ్రీ పభాకర శాస్త్రిగారు ప్రబంధ రత్నాకరకర (క్రీశ. 1570 (ప్రాంతము 
వాడని సోపప _త్తికముగ నిరూపించి యున్నారు. ఆత డెజ్జనకవి (గ్రంథముల 
నుండి పెక్కు. పద్యముల నుదాహరించి యున్నాడు. కావున యెట్డనకవి 
ఆంతకు( బూర్య(డై. యుండును గాని తరువాతి వాడై యుండుట కవకాశము 
లేదు. ఎట్లు చూచినను యొజ్జనకవి పదునారవ శతాబ్దికి చెందిన వా(డనియే 
తొచుచున్నది. 


ఇం 


ఈతండు చ్యతభారతమను (స్రబంధమును రచించినాండు. చః (గంధ 
కృితిభ ర చెనుమలపలి పెదయామాతు$ (డు. తః "పెదయామాత్యుండు 
“వితాంబుథాను. ఆను జా 
penn +) 


మెంచి చితాంబుభాన భూమి మహే ం|[ద సకల న్మ్నామాజ్య అథ్నిి 
వా. ఈ 
వికాకచదుంగు 


అను కృత్యవతారిక యందలి వాక్యమునుబట్లి తెలియుచున్నది. శ 
థాను కాలమును దెలిసికొన్నచో కృతిభర్త కాలమును, దానినిబటి కృతికర్త 
కాలమును చెలియగలపవు. ఈతని గూర్చి మూడు కైఫీయతులలో (నాయంబడి 
యున్నది. మొదటిది కిమ్మూరు కెఫీయతు. రెండవది యేకళిలాసగర ర్‌ు 
యకు. మూండవదాని కట్టి పేరునులేదు. ఈ మూడు ౩ ఫీయతుల యందును 
చెప్పబడిన విషయములు పరస్పర దిరద్దములుగ సున్నెవి. కావున నిందలి 
విషయములన్నియు యథార్థములని నమ్ముటకు సీలులేదు. ఇతరాధారములు గూడ 
వీనితో న మా(త్రచు వీనిని సత్యములని యంగీకరింసనగును, 


f 


ఒకటి రెండు విషయముఐందు మాత్రము కైఫీయతులు మూండును 
నేకీభి భవించుచును ది. చితాబుఖభాను(డు హీసకుల శాతు(డు 


(హా 
ళీ 


“అవసరాల పెద్దిరాజు” అను వానివద్ధ పసుఐరాపలిగా నుండెదివాండు. అఆవాడు 
పీనిచేచు సీతండు. పొలముతో నిద్రించుచున్న సీశనిపయి 

పాము బడ గవిప్పి యాడుచుండుట ఒకనాడు పదిరాః 
సీతని భావిభాగ్యోదయము పెద్దిరాజూహించి, వా 
సీత (డు పెరిగి సెదవా(డె (క్రమక్రమముగా దురాధ 

జా మ్‌ , లీన్‌ 0 

యత్తున చితాబుఖభాసు మహమ్మదీయ పుతమును ఓక నినట్టు (వ్రాయంబడి 
యును ది. కానీ. యది FO TERE విషయముకాదు. చిత్రభారతమున 
జ 


mt 


శో 


తాబుఖానుని గూర్చె (వాయంబడిస పద్యములనుబ ట్ల యాత (డాజన్మాంతము 
"వాందవ మతావలందియు యని స్పష్టముగా తెలియిుచు చుస్నది. 


wen 
ఇందు శఖర పాదారవింద యుగళ భధావనాపరు(తు 


అని చికాబుథానుండిందు. క్రీశ్తింపంబడి యున్నాండు. మహమ్మడీ 

మతావలందబియే మైనచో శిపునియెడ భక్తీ క్రివపత్తు లుండప్పుగడా : ఇందే యీతని 
గూర్చి “భోగివంశాద్ది చందుి డనియు( “భోగివంశసయః పారావారరాకా 
సుధాకరులో డనియు( జెస్ప(బడియున్నది. కావున నీతని యింటిపేరు భోగివారై. 


తటిగొండ ధర్మన 225 


యుండును, కిమ్మూరు కై ఫీయతులో నీత(యడు పోయికులమున జన్మించినట్లు 
గలదు. 


శ్రీకృష్ణదేవరాయలు కళింగ దేశముపయి దండెత్తి పోవునపుడు గోదా 
వరీతీర కాంతారములందీ చితాబుఖాను(డే రాయల నడ్డ గించి, "ఘోర యుద్ధము 
గావించి తుదకు పరాజితు( డయినా(డు. ఈ విషయము కృష్ణరాయవిజయమున 
సీ [క్రింది పద్యములలో చెప్పంబడి యున్నది : 
చనుచో. జితాపుఖానుం 
డనువా(డు ధరాధరాంతరాంతరసీమన్‌ 
గనుమలలో నటువదివేల్‌ 
ఘనళార్ణధరుల్‌ చెలంగ( గలహ మొనర్చన్‌. 
a) 


నాలుగుదిక్కులం గినిసి నట్టడవిం జరియించు నచ్చ మూ 
పాళి గలంగ బల్లెముల బాణములన్‌ మెటుగీపె గుంపులన్‌ 
'రాల( దుపాకులం బలుఫిరంగుల భంగము నొందంజేసి గ 
గోలు పడం గడంగి యెలగోలు బలంబు చలం బెలర్బ6గన్‌. 


ఈ పద్యములనుబట్టి చితాబుభాను(డు గోదావరీ మండల |ప్రాంతమందలి 
మన్నెదేశముల నేలుచు గజపతులకు సామంతుండయి యుండెనని నిశ్చయింప 
నగును. 


చితాబుఖాను(డు ఏకశిలా నగరమువణకుగల దేశమంతయు జయించి 
నట్లొక శాసనమునుబట్టి తెలియుచున్నది. డాక్టరు హీరానంద శాస్త్రిగారు యుపో 
ద్దాతముతో నా శాసనమును హైదరాబాదు శాసన శాఖవారు (ప్రకటించిరి. శాసన 
మంతయు సంస్కృతమున (వాయ(బడియున్నది. శాసనకాలముమా(త్రము 
తెలుగున గలదు. క. శ, 1508 శాననకాలము (శక వర్షములు 1425). 
శ్రీకృష్ణదేవరాయలు గజపతిని జయించి, పొట్నూరుకడ జయ స్తంభమును 
స్థాపించిన కాలము (క్రీ. శ, 1516 అని చరిత్రకారులు సలువు రంగీకరించి 
యున్నారు. కావున యీ రెండు విషయములును పరీక్షించి చూచినచో, చితాబు 
భానుడు రాయలకాలమున నుండెనని నిశ్చయముగా జెప్పవచ్చును, ఏకశిలా 
నగరమున జయ స్తంభము నాటుసరికి చితాబుఖానున కించుమించుగ నలుబది 
మైదేండ్లుండునని యెంచినచో, రాయలపై దాడి వెడలునాటి కించుమించుగ 
నటువదియేండ్ర యీడువా(డగును. ఆనాటివారి శరీర పాటవమునుబట్టి పరిశీ 
లించినచో నదియొక పెద్ద యీడు కాదు. 


ఈ శాసనమున చితాబుథానునిగూర్చి మటికొన్ని విషయములు తెలియు 
చున్నవి. ఈతని తాత పేరు నాగయ. నాగయ కుమారు(డు మానయ. మానయకు 


(15) 


226 ఆంధ్ర _ప,వింధము స్త కవకరకి వికానమలు 


గొరాంబయను భార్యయందు చితాబుభానుఃడు జనించెను. చితాబుఖొనున 
కిరువురు భార్యలు గలరు. మొదటియామెపేరు దేవాంబిక. రెండవ యామె 
పీరు అనుమాంబ. దేవాంబికయందు చితాబుఖానున కిరువురు కుమారులు 
జన్మించిరి. మొదటివాడు అవధూతభాను. రెండవవా(డు పురాంతకు(డు, 
అనుమాంబ యందీతనికి అమరయ్య, భోగయ్య, రామయ్య అను మువ్వురు 
కుమారులు కలిగిరి. అవధూతఖభాను(డు శొసనకాలమునకు. బూర్య'మే రణ 
రంగమున నిహతు(డ య్యెను. 


అద్దంకి గంగాధర కవి రచించిన తపతీసంవరణోపాఖ్యానమున గూడ 
చితాబుఖానునకు సంబంధించిన కొన్ని విషయములు గలవు. (గంథ కృతిపతి 
యైన ఇ(బహిం పాదుషా తండ్రి యగు కులీకుతుద్దా చితాబుఖానుని జయించినట్లా 
(గంథమున, జెప్పంబడి యున్నది. కులీకుతుద్దా "క, శ, 1512 వ సంవత్సరము 
నుండి 1548 వజకును గోలుకొండ నవాబుగా రాజ్య మేలెను. ఈ విషయములను 
బట్టి చూచినను చితాబుథానుండు రాయల కాలమున నుండెననుట నిర్వివాదమగు 
విషయము. 


చితాబుఖాను( డోరుగల్లును జయించి, అందు మహోన్నత పదవియం 
దున్నప్పుడే, చిితభారతము రచింపంబడెనని చెప్పవచ్చును. (శ్రీకృష్ణదేవరాయలు 
(క్రీశ. 1515 వ సంవత్సరమున గజపతులను జయించి, కొండపల్లి దుర్గమును 
కంభముమెట్టను తన స్వాధీనము చేసికొనినట్లు తిరుపతి శాసనమున( జెప్పంబడి 
యున్నది. కావున నాటికి ఓరుగల్లును, తత్పరినర (ప్రాంతములును చితాబు 
ఖానుని స్వాధీనమున లేవని నిర్ణయింపవచ్చును. 


పై చర్చవలన తేలిన సారాంశమిది : 


చితాబుఖాను( డోరుగల్లున చై భవో పేతుండయి యున్నప్పుడే చిత్రభార. 
తము రచింపంబడెను. ఆకాలము ఇంచుమించుగా (క్రీ. శ. 1508 వ సంవత్స 
రము. నుండి 1512 వజకునై యుండును. ఈకాలము కృతిపతి తం|డ్రియైనే 
మాదయకు గురువగు కందాళ అప్పలాచార్యుని కాలముతో గూడ సరిపోవు 
చున్నది. 


+ వివాద్యగ్ర స్తములగు కవికాలాదులు మా[తమే యిందు జూపంబడినవి. ఇది కవుల చర్విత 
కాదు. కావున నిందు. బేర్కొన్న కవులందజినిగూర్చియు (వాయలేదు. 


అల్ల జర 1 
ఉదాహృత ప 


గ ౦థము పేరు 


అగ్నిపురాణము 
అచలాత్మజా పరిణయము 
అచ్యుత రాయాభ్యుదయము 
అప్పకవీయము 

అభిజ్ఞాన శాకుంతల వ్యాఖ్య 
ఆంధ్ర కవుల చరిత్ర 


ఆం(ధ మహాభాగవతము ' 
ఆంధ్ర మహాభారతము 

ఆ౦ధ్ర సాహిత్య పరిషత్సభత్రికలు 
ఆముక్తమాల్యద 
ఉ_త్తరరామాయణము 

ఉత్తర హరివంశము 
ఉదృటారాధ్య చరిత్ర 
ఎపిగ్రాఫికా ఇండికా సంపుటములు 
కకుత్ణ్స విజయము 
కర్ఫూరమంజరి 

కవికర్ణ రసాయనము 
కవిజనరంజనము 
కవిజీవితములు 

కవిరాజ మనోరంజనము 

కళా పూర్ణో దయము 

కృష్ణరాయ విజయము 
కావ్య(ప్రకాశము 
కావ్యమీమాంస 

కావ్యాదర్శము 

కావ్యాలంకార చూడామణి 
కావ్యాలంకారసార సంగ్రహము 
కావ్యాలంకార సూ[త్రవృం్తి 
కాశీఖండము 


గ ంథక ర పేరు 
Ly తీ 


తిరుమల వెంకటాచార్యులు 
రఘునాథ నాయకుడు 
కాకునూరి అప్పకవి 


(్రీనివాసాచా ర్యులు 

కందుకూరి వీరేశలింగము 
పంతులుగారు 

బమ్మెర పోతనామాత్యు(డు 

కవిత్రయము 

శ్రీ) కృష్ణదేవరాయలు 

కంకంటి పాపరాజు జ 


నాచన సోమన 
తెనాలి రామకృషకవి 
క్‌ ॥ 


మట్ల అనంతభూపాలు(డు 
రాజ వెఖరు(డు 

సంకుసాల నృసింహకవి 
అడిదము సూరకవి 

గురుజాడ (శ్రీరామమూర్తిగారు 
కనుపర్శి అబ్బయామాత్యుడు 
పింగళి సూరనార్యు(డు 
కుమార ధూర్జటి 

మమ్మటు(డు 


రాజశేఖరు(డు 


దండి 

విన్నకోట పెద్దన 
(అ) 

ఉద్భటు(డు 

వామను(డు 

(శ్రీనాథుడు 


226 


గ్రంథము పేరు 

కాళహస్తి మాహాత్మ్యము 
కాళహస్తి మాహాత్మ్యము 
క్రీడాభిరామము | 
కుమారసంభవము 
కుచేలోపాఖ్యానము 

కువలయాశ్వ చరిత్రము 
కేయూరబాహు చరిత్ర 

కౌసల్యా పరిణయము 

ఘుటికాచల మాహాత్మ్యము 
చం[ద్రభాను చరితము 

చిత్ర భారతము 

జైమిని భారతము 

తపతీ సంవరణోపాఖ్యానము 
తారాశళాంకము  . 

తిరుపతి దేవస్థానమువారి 

శాసన సంపుటములు 

తుక్టా పంచకము . 

దశకుమార చరిత్ర 

దశరూపకము 

దక్షిణ హిందూదేశ 
శాసన సంపుటములు 
దేవవ్రత చరిత్రము 
ధ్యన్యాలోకము 
ధ్యన్యాలోకలోచనము 
నరసభూపాలియము 
నవనాథ చరిత్ర 
నృసింహ పురాణము 
నాగర ఖండము 


నాట్యశాస్త్రము 
నాసికేతోపాభ్యానము 
నిరంకుకోపాఖ్యానము 
నిర్వచనో త్తర రామాయణము 


ఉదాహృత గ ౦థములు 
YI 


గృంథకిర్త పేరు 
ధూర్తటికవి 

లింగరాజకవి 

శ్రీనాథు(డు 

నన్నెచోడుడు 

గట్టు ప్రభువు 

సవరము చిననారాయణనాయకు (డు 
మంచన 

వావిలకొలను సుబ్బారావుగారు 
తెనాలి రామకృష్ణకవి 
తరిగొప్పుల మల్లన 
తలిగొండ ధర్మన 

పిల్లలమల్జి పిన వీరభదద్రుండు 
అద్దంకి గంగాధరకవి 

శేషము వేంకటపతి 


తుక్టాదేవి 
కేతన 
ధనంజయుడు 


మేడేపల్లి వేంకటరమణాచా ర్యులుగారు 
ఆనందవర్ధను(డు 
ఆభినవగు ప్పండు 
రామరాజభూషణు (డు 
గొరన 
ఎణా(పెగడ 

€లి ౧ 
తురగా రామకవి - 

అయ్యంకి బాలసరస్వతి 

భరతుడు 
చగుబలి దుగన 

mn రి ౧ 
కందుకూరి రుద్రయ 
తిక్కన 


ఉదాహృత ల ౦థములు 


గ్రంథము పేరు 
నిరోష్ట్య నిర్వచన నై షధము 
నైషధము. 
పంచతంత్రము 
పండితారాధ్య చరిత్ర 
పలనాటి వీరచరితము 
పాండురంగ మాహాత్మ్యము 
పాణిగ్భహీత 
పారిజాతాపహరణము 
(పతాపరుద్రీయము 
(ప్రబోధ చందోదయము 
(పబోధ చం[దోదయ వ్యాఖ్య-+చ౦ం ద్రిక 
(ప్రభావతీప్రద్యుమ్నుము 
(ప్రభాస శాప విమోచనము 
బహుళాశ్య చరిత్రము 
బిల్వేశ్వరీయము 


బేతాళ పంచ వింశతి 
(బబహ్మవ్లైవర్త పురాణము 
భరతాభ్యుదయము 
భామహాలంకారము 

భారతి సంపుటములు 
ఫీమేశ్వర పురాణము 
భోజరాజీయము 
మనుచరిత్రము 

మహమ్మదీయ మహాయుగము 
మార్కండేయ పురాణము 
మైసూరు వంశావళి 

మొల్ల రామాయణము 
యయాతి చరిత్ర 
యాదవరాఘవ పాండవీయము 
యాదవరాఘవ పాండవీయము 
రఘునాథాభ్యుదయము (ద్విపద) 
రంగరాయ చరిత్రము 


229 


గ్రంథకర్త "ప్‌ర 
కందుకూరి వీదేశలింగముగారు 
(శ్రీహర్జుండు 


దూబగుంట నారాయణకవి 


పాల్కురికి సోమనాథుడు 

వీరభద్రకవి 

తెనాలి రామకృష్లు(డు 

తిరుపతి వెంక పేశ్యరకవులు 

ముక్కు తిమ్మన 

విద్యానాథు(డు 

నంది మల్లిన - ఘంట సింగయ 

నాదెండ్ల గోపనమంత్రి 

పింగళి సూరనార్యు6డు 

సెట్టి లక్షీ ్కనరసింహముగారు 

దామెర్ల వెంగళనాయకు(డు 

కొక్కొండ వేంకటరత్నము 
పంతులుగారు 

పోతరాజు 

వేంకటకవి 

మాడభూషి వేంకటాచార్యులుగారు 

వామహు (డు 


(శ్రీనాథుడు 
అనంతామాత్యు(డు 
అల్లసాని పెద్దన 

కొమర్రాజు లక్ష్మణరావుపంతులుగారు 
మారనకవి 

స్యూయెల్‌ పండితు(డు 
(కుమ్మరి) ఆతుకూరి మొల్ల 
పొన్నగంటి తెలగనార్యుండు 
ఎలకూచి బాలసరన్వతి 
అయ్యగారి వీరభద్రకవి 
విజయరాఘవనాయకు డు 
దెట్టక వి నారాయణకవి 


230. 


గ్రంథము పేరు 
రత్నావళీ పరిణయము 
రసగంగాధరము 
రసతరంగిణీి 
రసికజనమనో భిరామము 
రసికజనమనోరం జనము 
రాఘవ పాండవీయము 
రాజశేఖర చరిత్రము 
రాధాకృష్ణ సంవాదము 
రాధామాధవము 
రాధికా సాంత్యనము 
రామకృష్ణార్జునరూప నారాయణీయము 
రామరాజీయము 
రామాభ్యుదయము 
రాయవాచకము 
రావణదమ్మీ యము 
రు[ద్రటాలంకారము 
రెట్టమత శాస్త్రము 
వ(క్రోక్కి జీవితము 
వరాహా పురాణము 
వపసుచరిత్రము 
వాల్మీకి చరిత్ర 
విక్రమార్క చరిత్ర 
విజయనగర సామాజ్యమందలి 

యాం(ధ్ర వాజ్మయ చరిత్రము 

విజయవిలాసము 
విప్రనారాయణ చరిత్రము 
విష్ణుపురాణము | 
వీరసిం హు 6డు 
వై జయంతి విలాసము 
శృంగార వైషధము 
శృంగార నైషధ పారిజాతము 
శృంగార మల ణ చరిత్రము 
శృ్చంగారరాధామాధవము. 


ఉదాహృత గృ,ంథములు 


గ్రంథకర్త పేరు 
వేంకటపతి 
జగన్నాథపండితు(డు 
భానుదత్తు (డు 
కూచిమంచి తిమ్మకవి 
కందుకూరి వీరేశలింగముగారు 
పింగళి సూరనార్యు6డు 
మాదయగారి మల్లిన 
మండపాక పార్యతీశళ్వరశాస్ర్రిగారు 
చింతలపూడి ఎజ్జనార్యు(డు 
ముద్దుపళని 
ఓరుగంటి సోమ శేఖరకవి 
అందుగుల వెంకయ్య 
అయ్యలరాజు రామభదుండు 
విశ్వనాథరాయనిన్థానాపతి 
పిండి(పోలు లక్ష్మణకవి 
రు[దటు (డు 
అయ్యల భాస్కర కవులు 
కుంతరకు(6డు 
నంది మల్లన - ఘంట సింగయ 
రామరాజభూషణుడు 
రఘునాథరాయలు . 
జక్కన 


"పేకుమళ్ల అచ్యుతరావుగారు 
చేమకూర వేంకటకవి 

చెదలువాడ మల్లన 

వెన్నెలకంటి సూరనార్యుండు 

వరుల చినసీతారామస్వామిళాస్త్రిగారు 
సారంగు తమ్మయ 

శ్రీనాథుడు. 

కృష్ణాధ్వరి 

ఎడపాటి ఎట్టన 


'వెలిదిండ్ల వేంకటపతి 


ఉదాహృత గంధములు 
ప 


గృంథము పేరు. 
శృంగార శాకుంతలము 
శృంగార సావిత్రి 
శవణానందము 
శివరహస్య సం(గహము 
సకల కథాసార సంగహము 
సత్యభామా సాంత్యనము 
సమీరకుమార విజయము 
స్కాంద పురాణము. 
సారంగధర చరిత్రము 
సాహిత్య దర్పణము 
సౌందరనందము 
హంస వింశతి 
హారవిలాసము 
హారివంశము 
హరిశ్చంద్ర నలోపాఖ్యానము 
హరిశ్చం(దోపాభ్యానము 
హరిశ్చం[దోపాఖ్యానము 
హైదరాబాదు శాసనములు 
Further Sources of 

Vijayanagara Empire 


231 


pe 


అలమటి పినఎరభ, దుక 
న్లీలమట్లీ పినవీరభ(దుండు 
రఘునాథ? 

రుపతి 


Cr. 


G 


రాముభ(దకవి 

లింగనమఖి కా మేశ్వరకవి 
పుష్పగిరి తిమ్మన 
కోడూరు వేంకటాచలకవి 
చేమకూర వేంకటకవి 
విశ్వనాథుడు 

లక్ష్మీకాంత వేంకటేశ్వర కవులు 
నారాయణామాత్యు(డు 
శ్రీ నాథు(డు 

ఎట్లా (_పెగ్గడ 
రామరాజభూషణు(డు 
గొరన 

శంకరకవి 


Dr. N. Venkataramanayya, 
Prof. K. A. Nilakantasastry 


